పసిడిమువ్వలు - పారాణి 


రచన 
నటరాజ రామకృష్ణ 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


పసిడిమువ్వలు - పారాణి 
రచన : నటరాజ రామకృష్ణ 


PASIDIMUVVALU - PAARAANTI 
BY: Nataraja Ramakrishna 


తొలి ముద్రణ : ఆదర్శ గ్రంథమండలి -1967 
ప్రచురణ : 49 


తెలంగాణ సాహిత్య అకాడమి ముద్రణ : ఏప్రిల్‌ 2019 


ప్రతులు : 1000 
వెల : రూ. 90/- 
ముద్రణ : 


చరిత ఇంప్రెషన్స్‌ 


హైదరాబాద్‌ 


ప్రచురణ మరియు ప్రతులకు : 
తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్ర భారతి 
హైదరాబాదు - 500 004. 
ఫోన్‌ : 040-29703142 


కళా రవళి 


తెలుగు ప్రాంతాన్ని రెండువేల ఏండ్ల క్రిందట 
పాలించిన శాతవాహనుల కాలం నాటి కళాత్మకతను 
పరిచయం చేయడానికి ప్రముఖ నాట్యాచార్యుడు నటరాజ 
రామకృష్ణ కథారూప కల్పన ఈ పసిడి మువ్వలు - పారాణి. 


శాతవాహనుల కాలం నాటి కొన్ని ప్రముఖ 
పట్టణాలు, క్షేత్రాలు, ఆనాటి మతాలు, ఆచారాలను 
ప్రస్తావిస్తూ సాగిన కథనాత్మక రచన ఇది. రాజు, రాణి, 
నాట్యాచార్యులు, నర్తకి, దేవదాసి వంటి పాత్రలను సృష్టించి 
వారి ఆధారంగా అప్పటి శాప్రీయ నాట్యం, జక్కుల నృత్యం, 
ఆంధ్రీ మొదలైన నాట్య రీతులను వివరించాడు. దేశాటన 
శీర్షిక కింద దేశంలోని ఆయా ప్రాంతాల నాట్యరీతుల్ని కూడా 


వ్యక్తం చేశాడు. 


దేవదాసీలు, నాట్యకత్తెలు, వారి వృత్తిలో పవిత్రత, 
వారి అంతర్మథనం వేడుకల్లో పాల్గొన్న సందర్భాలను 
సన్నివేశాలుగా పాత్రల ద్వారా కథనం చేశాడు. 


నాట్యకళ పూర్వ రూపాలను ఒక భావనామయ 
దృశ్యంగా వర్ణించాడు. 


హిందూ, బౌద్ధమతాల సంగమ సన్నివేశాలు కూడా 
ఆ నాటి మత, సాంఘిక ఆచారాలను తెలియజేస్తున్నాయి. 
వీటి ఆధారంగా వెలువడిన సంగీతం, సాహిత్యం, నాట్యం, 
శిల్పం వంటి కళల తీరు తెన్నులను కూడా ఈ పుస్తకంలో 
ఎంతో అందంగా చరిత్రకు సమన్వయం చేస్తూ చూపించాడు. 


ప్రధానంగా నాట్య విద్య యొక్క పూర్వరూపం 
తెలుగు ప్రాంతంలో ఉన్న తీరును ఈ రచన స్పష్టం చేస్తున్నది. 
1967లో ఆదర్శ గ్రంథ మండలి వారిచే ప్రచురింప 
బడిన ఈ పుస్తకం కళాభిమానులకు ఆదరణీయంగా 


ఉంటుందని తెలంగాణ సాహిత్య అకాడమి మరల 
ప్రచురిస్తున్నది. 


హైద్రాబాద్‌, 
08.04.2019 తెలంగాణ సాహిత్య అకాడమి 


అంకితం 


దీన జనుల 
ఆప్త బంధువులు 
పుణ్య దంపతులు 


రాజబుషి 
ఈవి వాడపల్లి గారు 


వారి సతీమణి 
శ్రీమతి శంఖమ్మగార్మి 


సమర్పిస్తున్నాను. 


par 


- నటరాజ రానుకృష్ణ 


పసిడిమువ్వలు-పారాణి 


అ 9౦వ రాలా ఏ ల సం గో 


నటరాజ రామకృష్ణ 


పుట 
అంలకితల్కాంతమంనహ పుటట పట మటలు ర్‌ 
పసిడి. :మువ్వలు-పారాణి.. nee తతత 9 
ఒక్కమాటలో ఈ [గంధ eens పటన 12 
మనమ మాలో తపన 13 
మృత్యుంజయ విలాసం............... లలల లలల లలల జలజల 16 
నవస tnt వమన ECE 25 
పన్నీరుషలులు. ESM 41 
పధమసమాగమ hs DETTE ES 49 
అఫ్ర సరం hr మాసమా hE 58 
పసిడిమువ్యలు పారాణి పటములు పముచటపమట్టు 57 
ఏకాంత సేవ.................. లలల లలల లలల లలల లలల లలల లలల 64 
కుక్క ముట్టిన కుండ .............. లలల లలల లలల లలల 66 
అడవిలో ఆపుదూడ క Ee 72 
DOE DES Eee 76 
కరగిపోరిన కన్నీరు. ree 83 
SEL I EU NO EAT తమల NE 86 
కరిగిబోయున: కల Ee hh 94 
దేశాటన RL GETS RO 108 
వెన్నెల్లో వదు. ene 128 
నాక్షాత్మారరే sr nn nnn Sei 131 
ముత్యాల ముగ్గులు .............. లలల. లలల లలల లలల లలల లలల 135 
సవుపసరతం.. DN DR RULER ES 142 
కతీయరం leh న వప 158 


24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
31. 
32. 
38. 
34. 
85. 
36. 
37. 
38. 
39. 
40. 
41. 
42. 


ఏరువాక nN LE మయము 159 
తెలుంగుదేవుడు-వీరులకొలువు .................. అలల 163 
POOP Os em et వత పటపట 167 
వసంతోత్సవం పప EE NO CORT TS 173 
దొమ్మరి నాగాసాని-తల్లి ఎల్లాసాని ౨౨౨౨౨౨౨౨౨౨ 180 
మత్రల్లి నర్తకులు. DT లుం పంతులు 184 
BS i EER TERNS లాట ల 186 
మతాల యుద్ధం వ. 192 
ఏ|[టాలపో ES TEI ht 196 
గర్దించినమేఘాలు చమ పచమ 198 
మాలతీ మదన తిలక................ ల... లలల లలల లలల లలల 204 
ధభాంన్వకట bE DR DTS 208 
అచలేశ్వర కపాల ttt Es 214 
తఘోర సస eT eg 218 
మహాోనిముమణ 2 etn ET ts 228 
విజయపురి పటములు 232 
అంజలి ప i hig 2835 
అమరావతిసూపం ee ns 237 
సంధ్యారోగ ర అము న పష తల 2483 
Cen 9 


పసిడిమువ్వలు-పారాణి 


“పసిడి మువ్వలు - పారాణి” 


పూజ్య గురువులు కాళహస్తి రాజమ్మగారి వద్ద భరత విద్య 
నభ్యసించిన సమయాన ఒకనాడు “శిలప్పది కారం” అనే తమిళ 
గ్రంథం గూర్చి ముచ్చటిస్తూ - అందు “మాధవి” అనే నర్తకీమణి 
చేసిన వివిధ మార్గ దేశి నృత్య సంప్రదాయాలు, అభ్యాసక్రమము 
వివరంగా వర్ణించారు. ప్రాచీన కాలంలో ద్రావిడ దేశంలో వుండిన 
నర్తనరీతులవి - ఇది సుమారు యిరవై సంవత్సరాల 
క్రిందటిమాట. నాటి నుండి అలాంటి గంథమొకటి, తెనుగు 
దేశంలోని ప్రాచీన కళా స్వరూపమును తెల్పునట్టిది మన భాషలో 
వ్రాయాలనే కోరిక గల్లింది. ఆ ఆశయంతో ప్రాచీనాంధ్ర దేశానికి 
సంబంధించిన చరిత్ర సంపూర్ణంగా పఠించాను. ఒకనాడు; 
ఆంధ్రుల అపూర్వ కళా వైభవాన్ని తెల్పే నాగార్జున శిథిలాలు 
దర్శించడానికి, నాగార్జునకొండకు వెళ్లాను. ఆ రోజున ఈ రచనకు 
రూపకల్పన చేయగల్లినాను. 


నా చిన్నతనంలో నేను శ్రీ రామకృష్ణ మిషన్‌వారి మదరాసు 
మఠంలో పెరిగినాను. స్వామి శాశ్వతానంద మహారాజు నా 
జీవితాన్ని తీర్చిదిద్దినారు. అప్పట్లో ధ్యానంలో ఉన్న బుద్ధదేవుని 
మూర్తి నన్నెంతో ఆకర్షించేది. ఒకరోజు ఉదయము అడయారులో 
వున్న థియోసోఫికల్‌ సొసైటీకి వెళ్లాను. అప్పుడే తెల్లవారుతోంది. 
సూర్యదేవుని బంగారు కిరణాల కాంతిలో పురాతన మర్రి వృక్షము 
మెరసిపోతూ ఉంది. ఒక బౌద్ధ బిక్షువు ఆ చెట్టు వద్ద కూర్చొని 
గ్రంథ పఠనం చేస్తున్నాడు. ఆ ప్రశాంత వాతావరణం, సూర్యోదయ 


నటరాజ రామకృష్ణ 


10 


సమయం, ఆ పవిత్రమూర్తి తేజోవంతంగా ప్రకాశిస్తున్నాడు. కొన్ని 
క్షణాలు అట్లే నిలబడి ఆయనను చూచాను. నాటినుండి అతడు 
నా కనుల యెదుట యెప్పుడూ సాక్షాత్మరించేవాడు. 
బౌద్ధ్యారామంలో చేరిపోవాలనే కోరిక కలిగేది. బౌద్ధమత 
(గంథాలెన్నో చదివాను. అటుపై కొంత కాలానికి నృత్య కళ 
నభ్యసించ నారంభించాను. “పసిడి మువ్వలు - పారాణి” ఒక 
చక్కని (గ్రంథంగా రూపొందుటకు ఆనాటి (గంథపఠనమెంతో 
సహాయపడింది. 


పది సంవత్సరాల క్రిందట ఈ రచన ప్రారంభించాను , 
కాని ముగించలేదు. మిత్రుడు రోహిణీకుమార్‌ పట్టుదలతో 
ఈ రచన నాచే పూర్తిచేయించినారు. శ్రీ లక్ష్మీ నారాయణగారు 
శుద్ధ ప్రతి అచ్చులో తయారు చేసి యిచ్చినారు. ఈ రచన చదివిన 
వెంటనే ముద్రణకు ఆదర్శ [గ్రంథ మండలి నిర్వాహకులు 
శ్రీ రామకోటేశ్వరరావుగారు అంగీకరించినారు. ముఖచిత్రం 
శ్రీ యల్లంరాజు వేసియిచ్చారు. వీరందరికీ కృతజ్ఞతాపూర్వక 
వందనములు తెల్పుచున్నాను. 


కేళిక నిమిత్తం రామచంద్రపురం వెళ్లినప్పుడు శ్రీ ఈవి 
వాడపల్లి గారి ఆతిథ్యం స్వీకరించే భాగ్యం కల్గింది. అనాథ 
బాలబాలికలను, దీన జనుల ఉద్ధరణకు వారు చేయుచున్న 
సహాయము, అ పూజ్య దంపతుల త్యాగమయ జీవితం నన్నెంతో 
ఆకర్షించినది. వారికి ఈ గ్రంథము సమర్పించాలనే కోర్కె నాలో 
కల్గింది. ప్రేమతో అంగీకరించినందులకు వారికి నా కృతజ్ఞతలు 
తెల్పుచున్నాను. 


- నటరాజ రామకృష్ణ 


పసిడిమువ్వలు-పారాణి 


కలియుగం ఆరంభమయిన మూడు వేల 
సంవత్సరాలకు ఆంధ్రులు ఒక మహాసామ్రాజ్యాన్ని 
స్థాపించి ఒక శక కర్తలై నారు.ఆ రాజులే శాతవాహనులు, 
శాలివాహనులు. ఆ శకమే నేడు భారత ప్రభుత్వం 
అనుసరించిన శాలివాహన శకం. 


రెండువేల సంవత్సరాలనాటి తెనుగువారి 
సంస్సతి, కళలు, మత, రాజకీయ విజ్ఞానం తెల్పే యత్నమే 
భ్రి నో 
యీ చిన్ని గ్రంథరచన. ఇందుమూలంగా భారతదేశ 
సంస్కృతీ వికాసాన్ని తెల్సే అవకాశం యేర్చడింది. 


సహృదయులు సహృదయతతో యిందలి సారాన్ని 
స్వీకరిస్తారని నా విశ్వాసం. 


నటరాజ రామకృష్ణ 


11 


12 


ఒక్క మాటలో... ఈ [గ్రంథం 


. కాలము 


. వేళ 
. సమయము: 


. సలము 
థి 
విషయము ? 


. శకము 


. పాత్రలు 
3 ఆదర్శము 


శాతవాహనులు ఆంధ్ర 
మహాసామ్రాజ్యమును స్థాపించిన 


కాలం. 
బౌద్దానికి అరుణోదయ వేళ. 


ఆంధ్ర కళాలక్ష్మి మూడుపూవులు, 
ఆరుకాయలై అలరి నూతనశోభలతో 
ప్రభవించిన సమయము. 


ప్రతిష్టానపురం, నాగార్జునకొండ. 
ఆంధ్ర సంస్కృతీవికాసము. 


తెనుగు రాజులు ఆరంభించిన 
శాలివాహనశకారంభము. 


కల్పితములు. 


ఆంధ్ర సంస్కృతీ వికాసాన్ని 
లోకానికి యెరిగించటము. 


పసిడిమువ్వలు-పారాణి 


మనసులో మాట 


శరత్మాలంరోజు. నాగార్జున శిల్పాలు చూడ్డానికి వెళ్లాను. 
సుమారు రెండువేల సంవత్సరాలక్రిందట ఆంధ్రకళాలక్ష్మి అనేక రీతుల 
అలరించి దేశవిదేశాలలో తన కీర్తిని చాటిన పవిత్ర ప్రదేశం 
నాగార్జునకొండ. ఇక కొన్ని సంవత్సరాల్లో కృష్ణ వేణమ్మ శాశ్వతంగా 
తన గర్భంలో దాచుకుంటుంది. ప్రాచీన వైభవాన్ని తెల్పే ఆ కట్టడాలు, 
ఆ స్తూపాలు, బౌద్ధ విశ్వవిద్యాలయం మననుండి శాశ్వతంగా 
మరుగుపడిపోతాయి. 


నాగార్జునాచార్యుని తపస్సు ఫలించిన పుణ్యభూమి, ప్రపంచం 
నాల్లు చెరగులనుండి బౌద్దభీక్షులు వచ్చి బుద్ధదేవుని బోధనల 
నభ్యసించి తమ పాదధూలళిచే పవిత్రపరచిన యాత్రా స్థలం. 
శాతవాహనుల ఇక్ష్వాకుల పాలనలో ఆంధ్ర సంస్కృతీ వికాసానికి 
ఆలవాలమైన విజయపురి అచ్చట వుండేది - నేడు ఆ నదీగర్భంలో 
మరుగువడిందని భోవివ్యచ్చరితకారులు వ్రాస్తారు. ఆ 
ప్రదేశాలన్నింటినీ కన్నులారా చూడాలనే సంకల్పంతో నాడు అచటికి 
వెళ్లాను. 


విజయపురి - నేడు నాటి అంతఃపురాలులేవు. మందిరాలు 
లేవు. కాని ఆనాటి వైభవాన్ని తెలిపే శిథిలాలుకొన్ని మిగిలినవి. 
ఆ శిథిలాల్లోనే అంతవైభవం వుట్టిపడుతూంటే ఆ కాలంలో ఆ పట్టణం 
యెంత వైభవోపేతంగా వున్నదో! అప్పటి కళాకారులు 
అదృష్టవంతులు. ఆంధ్ర సంస్కతీవికాసాన్ని కన్నులారా చూడ 
గలిగారు. అంతేగాదు, ప్రచారంలో భాగస్వాములయ్యారు. 


నటరాజ రామకృష్ణ 


183 


14 


సంధ్యావేళ - సూర్యుడు మెల్లగా, చల్లగా పశ్చిమాన 
(కుంగుతున్నాడు. ఆకాశమంతా బంగారుకాంతుల తో 
మెరిసిపోతున్నది. విజయపురి రాణివాసంవారు కృష్ణలోకి వెళ్లి 
స్నానఘట్టంలోని సోపానాలమీద కూర్చుని కాళ్లను కృష్ణాజలంతో 
తడుపుతూ అస్తమించే అరుణశోభను ఆస్వాదిస్తున్నాను. 


పసిడివన్నెలో మెరిసిపోతున్న ఆకాశం కృష్ణాజలాల్లో ప్రతి 
వింబించింది. నీలివన్నె కృష్ణాజలాలు పచ్చగా పసుపువన్నెలోకి 
మారిపోయాయి. అప్పుడు నాకు ఒక ప్రాచీన దృశ్యం కండ్లకు 
తట్టింది. విజయపురి వైభవోపేతంగా వున్న కాలంలో ఆంధ్ర రాణులు 
తమ శరీరాలకు పసుపునలదుకొని కృష్ణలో జల క్రీడ జరుపగా ఆ 
జలాలు పసుపు వన్నె దాల్చినట్లు తోచినది. అంతలో మరికొంత 
చీకటయింది. ఆకాశం కుంకుమ ఆరబోసినట్లు యెరుపెక్కింది. 
సూర్యుడు పూర్తిగా క్రుంగుతున్నాడు. నక్షత్ర కన్యలు మిలమిల 
మెరిసిపోతూ, నీటిలో ప్రకాశిస్తూ తెనుగు తల్లులు నదీమ తల్లిని 
పూజించటానికి వదిలిన దీపజ్యోతుల్లా భ్రమగొల్చినవి. 


నేను ఈ వూహల్లో విహరిస్తూవున్నాను. అంతలో దూరం 
నుండి మధురమైన అందెలసవ్వడి వినిపించింది. ఆ నాదం ఆలకిస్తూ 
అలాగే కూర్చున్నాను. కొంత సమయానికి ఆ నాదం నన్ను 
సమీపించింది. నా ప్రక్క నుండే సోపానాల నొక్కటొక్కటే దిగి 
కృష్ణాజలాలను సమీపించింది. అటు ప్రక్కకు చూశాను. పదహారు 
సంవత్సరాల వయసు వుంటుంది. పాలరాతిరంగు శరీరం. పాల 
పొంగులాంటి యౌవనం. ముంగురులు ముఖంపై పడేట్లు నున్నగా 
దువ్వి అనేక రకాల ఆభరణాలతో అలంకరించుకొన్నది. మోచేతుల 
వరకూ దంతపు గాజులు, మెడలో వెండి గొలుసులు, కాళ్లకు 
గలగలలాడే యిత్తడి అందెలు, అద్దాలు కుట్టిన రంగుల లంగాను 
మోకాళ్లు దిగేట్లుగా కట్టింది. బిగించికట్టిన రవికలోనుండి యౌవనం 
తొంగిచూస్తున్నది. చిన్ని కడవ పట్టుకొని నీళ్లకై కృష్ణకు వచ్చింది. 


పసిడిమువ్వలు-పారాణి 


కుండను కడిగి నీరు నింపుకొన్నది. నేను ఆవైపే చూస్తున్నాను. 
నన్ను జూచి, ఒకసారి సన్నగా నవ్వింది. అంతే అక్కడ నుంచి మరల 
అందెలు మధురంగా వలికిస్తూ తిరిగివళుతున్నది. అలసట 
తీర్చుకోవటానికి కాబోలు తనలో తాను సన్నగా పాడుకొంటూ 
నడుస్తున్నది. చీకటి పడింది. ఆ చీకట్లో ఆమె కలిసిపోయింది. 


ఆ దృశ్యం చూస్తూవుంటే నాకు విజయపురి వైభవోపేతంగా 
వున్నప్పుడు, సంధ్యావేళ పూజకు దేవనర్తకిణులు స్వర్ణ కలశాలతో 
స్వామి నర్చించటానికి కృష్ణాజలాలను కొనిపోయ్యే దృశ్యాలు 
తలపులోకి వచ్చినవి. నిర్మానుష్యంగా, నిర్జీవంగా వున్న ఆ ప్రదేశంవైపు 
చూశాను. 


ఆకాశాన్ని అంటుతున్న కోటలు, ఆలయాలు, ఆరామాలు, 
సంధ్యాహోమంలో దేవతల గురించి చేస్తున్న స్తోత్రాలు, బుద్ధ దేవుని 
అమరసూక్తులు గానంచేస్తున్న కాషాయాంబరులు, రుద్రుని 
సంధ్యానాట్యాలతో ఆరాధిస్తున్న నర్తక నర్తకీజనం, రాజులు, రాణులు, 
కవిపండిత గాయకులతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతున్నట్లు 
తోచింది. ఆ వూహాజగత్తులో విహరిస్తూ, చల్లని శరశ్ళం[ద్రికలను 
అనుభవిస్తూ ఆ సోపానాల మీద అలాగే విశమించాను. 
కొంతదూరాన సుగాలీలు విడిది చేసిన స్థలం వున్నది. అక్కడ 
స్రీపురుషులందరూ గూడి డప్పులు వాయిస్తూ, మెప్పుగా పాడుతూ, 
అందెలను తీయగా పలికిస్తూ నాట్యమాడుతున్నారు. వారి సంగీతం 
హాయిగొల్పుతూవున్నది. అలుపులేక ఆడుతున్నారు. నేను ఆ 
నృత్యగానాలు వింటూ యెప్పుడు మైమరచానో తెలియదు. ఉదయం 
సూర్యుని వెచ్చని కిరణాలు మేల్మొల్పినవి. గడచిన దివ్యానుభూతికి 
అక్షరరూప మివ్వాలనుకున్నాను. ఆంధ్రదేశ సంస్కృతీవికాసాన్ని తెల్పే 
ఆ సంకల్పమే “పసిడి మువ్వలు - పారాణి” గా నేటికీ యీ రూపంలో 
ఫలించింది. 


నటరాజ రామకృష్ణ 


15 


మృత్యుంజయ విలాసం 


అది మహాశివరాత్రి. శైవులకు పర్వదినం. తెలతెలవారుతున్నది. 
ఆంధ్రపురంధ్రులు అభ్యంగస్నానాలు జేసి మడిబట్టలు కట్టుకొని దేవళానికి 
వెళ్ళటానికై సిద్ధమవుతున్నారు. 

గిరిపై వెలసిన మృత్యుంజయాలయ సప్తస్వర ఘంటికలు మృదువుగా 
పల్ముతున్నాయి. 

పసుపుపచ్చని దోవతులు, అంగరఖాలు, ఎర్రని తలపాగలు ధరించిన 
శైవవీరులు బారులు తీరి నడుస్తూ, నడుమ నడుమ నాట్యమాడుతూ రాచబాటను 
వెళుతున్నారు. నొసట విభూతి రేఖలు, వాటి మధ్య కుంకుమబొట్టు, మెడలో 
రుద్రాక్షమాల, కుడిచేతిలో మెరిసేకత్తి, కాళ్ళకు, మోకాళ్ళపై భాగాన గజ్జెలు 
ధరించారు. ముందువైపున వారి నాయకుడు తళతళ మెరిసే త్రిశూలాన్ని పట్టుకొని 
నడుస్తున్నాడు. త్రిశూలానికి నిమ్మకాయలు గ్రుచ్చియున్నవి. అతనికి ఇరువై 
పులా వీరణ వాద్యకులు వున్నారు. 

ఉత్సవం రాజుగారి కోట వద్దకు వచ్చింది. వీరంగములు ధ్వనించాయి. 
వీరులు త్రిశూలాకారంలో నిలిచి నాట్యమాడ నారంభించారు. మృదువుగా పలికే 
వీరణము గంభీరనాదాలను వెలిగ్రక్కుతున్నది. అప్పుడు వారు వీర నర్తనం 
మొదలుపెట్టారు. కత్తిసాములో తమకుగల ప్రావీణ్యం ప్రదర్శిస్తూ 
నాట్యమాడుతున్నారు. కోటలోని బాకాలు పూరించబడ్డాయి. వృద్ధ రాజా వారు, 
పట్టమహిషి యువరాజుల వెంటరాగా, పట్టపుటేనుగు ప్రక్క్మననడుస్తుంగా వీరులున్న 
తావుకు పాదచారులై వచ్చారు. రాజావారు తమచేతిలోవున్న రక్తవర్ణ 
మందారమాలను పట్టపుటేనుగు తొండానికి అందించారు. ఐరావతం ఆ మాలతో 
నాయకుని చేతిలోని త్రిశూలాన్ని అలంకరించింది. మహారాణివారి చేతిలోనున్న 
స్వర్ణకలశంలోని మంత్రజలాన్ని కొని తొండంతో అభిషేకించింది. వీరంగాలు 


16 పసిడిమువ్వలు-పారాణి 


మహోద్ధృతంగా మోగాయి. వీరులు ఆవేశంతో నర్తించి మహారాజుకు 
జోహారులర్పించారు. ఉత్సవం అక్కడినుండి తరలి ఆలయానికి వెళ్ళింది. 


పశుపతులు : 

వీరు వీరులు. మాహేశ్వరులు. పశుపతి సంప్రదాయ మతారాధకులు. 
(బ్రహ్మచారులు. దేశరక్షణకు తమ జీవితాల నర్చించ ప్రతినబూనిన 
దీక్షాకంకణధారులు. బాల్యమందే త్యాగమూర్తులైన తలిదం[డ్రులచే 
మృత్యుంజయుని ఆలయానికి అర్పింపబడి, చిన్న తనం నుండీ యుద్ధ 
తంత్రమందు శిక్షితులవుతారు. ధైర్యసాహసాలు వారిని వరించినవి. 
బం(ట్రాంగులు. యుద్ధభూమికి వెళ్ళిన వారు, శత్రుసేనలను పూర్తిగా నాశనం 
జేయనిదే ఒక్కరుగూడా యుద్ధభూమిని వదలి రారు. చివరి మనిషి వరకూ 
పోరాడి వీరస్వర్ణ మలంకరిస్తారు. ప్రతిసంవత్సరం, వీరు శివరాత్రి పర్వదినాన 
ఆలయానికి వెళ్ళి “లింగోద్భవ కాలంలో స్వామి ముందు తమ కర్తవ్య పాలనకు 
ఎట్టి లోటూ రానీయమని ప్రతిన బూనుతారు. జగత్మల్యాణం కొరకు శివుడు 
హాలాహలపానం జేసింది ఈరోజుననే గనుక, తమ జీవితాలనుగూడా 
దేశకల్యాణంకోసం అర్పిస్తామని వారు ప్రతిజ్ఞ జేస్తారు. అందువల్ల నే సంఘంలో 
పశుపతుల కెక్కవ మర్యాద. కనుకనే తన సంతానంలో ఒక్కరైనా “పశుపతి” 
కావాలని ప్రతి తెనుగుతల్లీ మృత్యుంజయుని కోరుకుంటుంది. 


రొంజలు : 

విశ్వరూపాచార్యులు ప్రాచీన శిల్పచార్యుల కుటుంబానికి చెందినవారు. 
వారి పూర్వులు మృత్యుంజయస్వామికి ఆలయం కట్టారు. కనుకనే అనేక 
ప్రాంతాలనుండి వచ్చిన 'రొంజలి వాద్యకులు ఆచార్యులవారి యింటివద్ద 
సమావేశమై తమ ప్రతిభ వినికిడిచేసి, పిదప స్వామివారి సేవకు వెళ్ళుతారు. ఆ 
ఉదయమే ఆంధ్రదేశం నలుమూలలనుండి వచ్చిన వందమంది వాద్యకులు 
వారియింట సమావేశమై విద్యాగోష్టి జరిపారు. 'రొంజలు” బహు చిత్రమైనవాద్యం. 
ఈ వాద్యం ఆంధ్రలో తప్ప మరెచ్చటాలేదు. ఈ వాద్యానికి మృదంగం వలె 
రెండు ప్రకృలాచర్మం వుండదు. ఒకప్రక్క పూర్తిగా మూసివుండి, రెండవప్రక్క 


నటరాజ రామకృష్ణ 17 


మాత్రం చర్మం వేయబడి వుంటుంది. ఈ వాద్యం వాయిస్తూ వుంటే మనకు, ఉ 
త్సాహం ఉద్రేకం కలుగుతుంది. నాదం చాలా గంభీరంగా, యుద్ధ సమయంలో 
భేరీ నాదంలా వుంటుంది. ఈ వాద్యం గురించి ఒక చక్కని కథ వున్నది. 
పూర్వం ఈ వాద్యం గూడా రెండు ప్రక్కలా చర్చంతో మూయబడి వుండేది. 
కాని పార్వతి పరిణయ సమయంలో ఉత్సాహంగా యక్షులు ఈవాద్యం 
వాయించగా ఆ నాదం యోజనాలదూరం వినిపించింది. భూమి దద్దరిల్లింది 
అప్పుడు దేవతల కోర్మెపై ఆ గంభీరత తగ్గించుటకు ఆ వాద్యాన్ని రెండుగా 
చేయించి, ఒకప్రక్క పూర్తిగా మూయించి ఒకేప్రక్క చర్శం వేయించి వాయించటం 
మొదలు పెట్టారు. అయినప్పటికీ ఆ నాదం గంభీరంగానే వుంటుంది. ఈ 
వాద్యకులు శివరాక్రినాటి సంధ్యావేళ జరిగే “సర్వవాద్య ఆరాధన” లో 
పాల్గొనడానికి సంవత్సరానికి ఒక్కోసారి సమావేశ మవుతారు. అదిగూడా 
విశ్వరూపాచారిగారి సమక్షంలో మాత్రం వాద్య గోష్టి జరుపుతారు. విశ్వకర్శ 
లేనిచో వారు గోష్టి చేయరు. అది వారి నియమం. నేటికీ ఆ నియమమే 
పాటిస్తున్నారు. 

విశ్వరూపాచారివారి సమక్షంలో వారి విద్యాగోష్టి జరిగింది. ఉత్తముడైన 
వాద్యకుడు ఆ సంవత్సరానికి నాయకుడుగా యెన్నుకో బడినాడు. అంతట వారు 
ఆలయానికి తరలి వెళ్ళారు. 


జోగమ్మ 3 

జోగమ్మ రైతు కుటుంబంలో పుట్టింది. పది తరాలుగా వారింట పార్వతులు 
వెలిసారు. ఈమెది పదకొండవ తరము. వీరే బసవిరాండ్రు. ఆ కుటుంబాన్ని ఆ 
పట్టణవాసులెంతో గౌరవిస్తారు. జోగమ్మ అసలు పేరు జోగులాంబ. అష్టాదశ 
శక్తిపీఠాల్లో ఒక పీఠం తుంగభద్ర నానుకొనివున్న అలంపురంలో వెలిసింది. 
ఆక్షేత్రాన్ని దక్షిణకాశి అని పిలుస్తారు. ఆక్షేత్రంలో వెలిసిన దేవే జోగులాంబ, 
జోగమ్మనే జోగులాంబ, జోగులమ్మ అనికూడా పిలుస్తారు. చాలా మహిమగల 
చల్లని తల్లియని లోకులు ఆమెను విశ్వసిస్తారు. ఇదే పేరుతో వారి యింట 
వెలసిన ప్రతి పార్వతిని గూడా పిలుస్తారు. పార్వతి సంప్రదాయం చాలా చిత్రంగా 
వుంటుంది. వారియింట పుట్టిన ఆడపిల్లలలో కొన్ని ప్రత్యేక లక్షణాలున్న బాలికను 


18 పసిడిమువ్వలు-పారాణి 


పార్వతిగా దేవిపేర వదులుతారు. చిన్నప్పటి నుండీ అంబ ఆరాధనాక్రమమంతా 
చక్కగా నేర్పుతారు. ఆమెకు వేరే ప్రపంచ వ్యాపకమంటూ వుండదు, దేవి 
నారాధించటం తప్ప. క్రమేణా ఆమె మనస్సును, శరీరాన్ని దేవి ఆవేశించటానికి 
తగు రీతిని సిద్ధం చేస్తారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఆమె పూజలో 
కూర్చుంటే తానువేరై, తన శరీరాన్ని అంబ ఆవేశించటానికి ఉపకరిస్తుంది. 
అప్పుడు ఆమె పల్మిన దంతయూ సత్యమై భూతభవిష్యద్వర్తమానాలు గురించి 
గూడా తెలుస్తుంది. పార్వతి ఆజన్మబ్రహ్మచారిణియై వుంటుంది. దారి తప్పెనా 
కులభ్రష్టయై గౌరవహీన జీవితం గడపాలి. కనుకనే ఆమె జీవితం గంగా జలంలా 
పవిత్రమైంది. ఆమె వాక్కు జరిగితీరాలి. వృద్ధపార్వతి చనిపోయి ఆరు 
నెలలయింది. ప్రస్తుత జోగమ్మ వయస్సు పదహారు సంవత్సరాలు. ఆమె శివరాత్రి 
నాటి లింగోద్భవ కాలంలో “రంగ” మెక్కుతుంది. రంగమెక్కి రాబోయే సంవత్సరపు 
ఆ రాజ్య భవిష్యత్తు తెలియజేస్తుంది. 
జోగమ్మకు రంగమెక్కటం అదే మొదటిసారి. ఆమె అర్ధరాత్రి గడవకముందే 
తలస్నానం జేసి, పసుపు వస్త్రాలు ధరించి, అంబపూజలో గడిపింది. “పంబ 
వాద్యకులు, రైతాంగనలు వెంటరాగా తెల్లవారాకుండగనే ఆమె గుడికి చేరింది. 
కన xk 
తాటి ప్రమాణాల ప్రభలు కట్టి చుట్టుప్రక్కలనున్న పల్లెలలోని ప్రజలు 
చేదుకో మృత్యుంజయా 
చేదుకోవయ్యా... 
చేదుకో మృత్యుంజయా 
చేదుకోవయ్యా.... 
అని నినాదాలు చేస్తూ రాచనగరు చేరారు. భజన మండలుల వారు 
మృత్యుంజయ విలాసాలను కీర్తిస్తూ ఆలయం చేరుతున్నారు. 
కన xk 
సయ్యాంవారు : 
మహర్షి దంపతులైన మరుద్వతీ, మృకండులకు సంతానం లేదు. సంతాన 
వాంఛతో అనేక సంవత్సరాలు కఠిన తపస్సు చేయగా, వారి కోరిక ఫలించింది. 
భగవంతుడు మెచ్చాడు. వరమిచ్చాడు. కాని అల్పాయుష్ముడైన ఉత్తమ పుత్రుడు 


నటరాజ రామకృష్ణ 19 


కలిగాడు. బిద్దపుట్టిన నాటి నుండీ మాతృహృదయం విషాదంతో క్రుంగిపోయింది. 
త్వరలో తన కుమారునికి మృత్యువు తథ్యమని తెలుసుకొని ఆ పసిబాలుడు తన 
తల్లిదండ్రుల దుఃఖానికి కారణమెరిగి మృత్యువును జయించనెంచి, శివుని గూర్చి 
ఘోరతపస్సు జేశాడు. అతనికి మరణకాల మాసన్నమైనది. అతనిని కొనిపోవుటకు 
యముడు వచ్చి పాశం ప్రయోగించాడు. శివుడు, అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై 
యమపాశమునుండి అతనిని విముక్తుని జేశాడు. అంతేగాక అతన్ని వరములు 
కోరుకోమన్నాడు. “పరమ శివుడు చనిపోయిన మరునాడు తనకు 
మరణముండనట్లు ప్రసాదించు” మని అతడు వరమడిగాడు. శివుడు ఆనందంతో 
అంగీకరించాడు. కనుకనే నేటికీ మార్కండేయుడు జీవించియున్నాడని 
పెద్దలంటారు. పద్మశాలీలకు మూలపురుషుడే మార్మందేయ మహర్షి వారి 
వంశపురాణం సెప్పి, వారి నాశ్రయించుకొని వుండేవారే సయ్యాంవారు. 
మృత్యుంజయుడు వారి మూలపురుషుని చిరంజీవిగా జేసియున్నాడు. గనుక 
శివరాత్రి రోజున స్వామిని పూజించి, మార్మండేయ పురాణం ప్రజలలో ప్రబోధం 
చేయటానికి సయ్యాంవారు నగరికి వచ్చియున్నారు. రాజకుటుంబానికి వస్త్రాలు 
నేసియిచ్చే పద్మశాలీ కుటుంబము వీరికి ఆతిథ్య మిచ్చింది. 


నృత్యసరస్వతి : 

గురుగుణ వర్థనార్యులు ఆస్థాన నాట్యాచార్యులు. నృత్య సంగీతాల 
నారాధిస్తున్న సరస్వతీ పుత్రులు. 

భారతదేశ నృత్యకళ రెండు విధాలు - నట్టువమేళము, నాట్య మేళము. 
నట్టువమేళ మందు స్రీలు నర్తనమాడుతారు. పురుషులు ఆచార్యులు 
సహాయకులుగా వుంటారు. నాట్యమేళ మందు పురుషులు మాతం 
నర్తనమాడుతారు. స్త్రీలు ఈ సంప్రదాయంలో నిషిద్ధులు. దీనినే భాగవత 
మేళమనికూడా పిలుస్తారు. ఈ నర్తకులను భాగవతు లంటారు. 

గుణవర్ధనార్యులు నట్టువమేళ సంప్రదాయానికి చెందిన ఆలయనృ త్యాలు, 
ఆస్థాన నాట్యాలలో శిక్షణ నిస్తారు. నట్టువ మేళము - మార్గ పద్ధతి, దేశిపద్ధతి 
అని రెండు విధాలు. ఆలయ సంప్రదాయాలు “మార్గ పద్ధతికి చెందినట్టివి. 
ఆస్థాన నాట్యాలు 'దేశి పద్ధతి ననుసరించి వికసించినవి. ఈ రెంటికీ ఆధారము 


20 పసిడిమువ్వలు-పారాణి 


నాట్యశా(స్త్రవే అయినా, శాస్త్రము తు.చ. తప్పకుండా అనుసరించి 
రూపొందించబడిన కరణాంగహార విన్యాసములే మార్గ పద్ధతి. కనుకనే అనాది 
నుండీ నేటి వరకూ ఆ సంప్రదాయం చెక్కుచెదరకుండా ఒకేరీతి నున్నది. 

శాస్తాధారంతో, ఆదరించు ప్రభువుల అభిరుచుల ననునరించి 
రూపొందించబడిన కళాస్వరూపమే “దేశి. అందుకే ఆస్థాన నాట్యం అనేక 
మార్పులు చేర్పులతో నిత్య నూతనత్వంతో విరాజిల్లుతూ వున్నది. 

దేవభాష, దేశభాషల్లో మహాపండితులైన గుణవర్ధనార్యులు వినూతన నర్తన 
రీతులను సృష్టించగల శక్తి సంపన్నులు. వారు కవీశ్వరులు. దూర దేశాలనుండి 
కూడా కళాకారులువచ్చి, వారి శుశూషేసి నృత్య విద్య నభ్యసిస్తున్నారు. 

నాటి ఉదయమే ఆచార్యులవారి యింటి వద్ద ఒక బాలికకు 
నాట్యోపదేశోత్సవం జరుగుతున్నది. బాలిక వయస్సు ఐదు సంవత్సరాలు. తలంటి 
స్నానం చేయించి పట్టుబట్టలు కట్టించి మేళ తాళాలతో, ఆ బాలిక తలిదండ్రులు 
ఆమెను సూర్యోదయానికి పూర్వమే గురువుగారింటికి తీసుకొని వచ్చారు. అప్పటికే 
ఆచార్యులు పంచరంగుల ముగ్గులతో అలంకరించిన పూజామందిరంలో 
అష్టదిక్పాలకులను, నవగ్రహాలను నాట్యాధిదేవత నటరాజస్వామిని ప్రతిష్టించి, 
ఫలపుష్పాదులతోనూ, ఐదు విధాల సువాసన ద్రవ్యాలు కస్తూరి, పునుగు, జవ్వాది, 
అగరు, చందనాదులతో ఆరాధించారు. అష్టదికాల్పలకుల నాహ్వానించిన చోటి 
కెదురుగా, ధాన్యం రాశి బోసి, చదునుగా పీటవలెబేసి, ఆ ధాన్యాన్ని గూడా 
పూజించారు. బాలిక గురువుగారి గృహం చేరగానే, ఆమె పాదాలకు పారాణిపెట్టి, 
పూజామందిరంలోకి గొనివచ్చారు. బాలిక ఆ ధాన్యంపై సమస్థానంలో నిలిచింది. 
గురువుగారు ఆమె కాళ్లను పట్టుకొని “తాతై -తాతై” - అని అడుగులు 
వేయించారు. అటుపై ఆమె ధాన్యం నుండి దిగివచ్చి, గురువుకు ప్రణమిల్లింది. 
నూతనవస్తాలతో సువర్ణపుష్పాలతో ఆచార్యులను సత్మరించారు. పిమ్మట 
వారందరూ ప్రాతఃకాల దైవదర్శనానికి మృత్యుంజయ ఆలయానికి వెళ్లారు. 


యోగిని : 
ఆమె అసలు పేరు పరాంకుశం. మృత్యుంజయాలయ దేవదాసి 


శతవృద్దురాలు ఎనభై వత్సరాలనుండి లింగోద్భవకాలంలో స్వామికి 'కుంభహారతి” 


నటరాజ రామకృష్ణ 91 


నిచ్చి శుద్ధనాట్యారాధన చేస్తున్నది. చిరుతనాటి నుండి ఆలయ సంప్రదాయ 
నృత్య కళ నభ్యసించి స్వామిసేవకంకితమై నియమబద్ధ జీవితం గడుపుతున్నది. 
ఆమె పవిత్రమైన చరిత్రగలది. కనుకనే ఆమెను ఆ నగరవాసులందరూ యోగిని 
అంటారు. పరమశివుడు ఆమె హృదయాధిపతి. తన మనోవాక్మాయకర్మ్శలను 
స్వామికర్పించి, సేవించి, నృత్యసంగీతాలతో వినోదం చేకూర్చి, జన్మ 
తరింపజేసుకుంటున్న సార్థకజన్మురాలు. ఆమె ఉదయమే స్నానాదులు 
ముగించుకొని నూతన వస్త్రాలు ధరించి, పల్లకీలో ఆలయానికి బయలుదేరింది. 
ఆలయ నృత్యారాధన అందరికీ లభ్యమయ్యేదిగాదు. ఒక్క దేవదాసీ తెగలో 
పుట్టినవారికే ఆ భాగ్యం కల్గుతుంది. ఆ శిక్షణ బహుకష్టతరమైనది. జీవితం 
త్యాగంతో కూడినట్టిది. నియమబద్ధమైనది. అంద చందాలుండి, శాగస్తపాండిత్యం 
కల్లి, సర్వగుణ సంపన్నలైన బాలికలే స్వామిసేవ కర్పింపబడతారు. - 
నృత్యసంగీతాలతో వివిధ దేవతల నారాధించటంలో వారు జీవితం గడుపుతారు. 
ఈ దేవదాసీ లొకప్రత్యేకమైన తెగకు చెందినవారు. నారాయణాంశ 
సంభూతలు. ద్వాపరంలో నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తుండగా, 
వారి తపస్సుకు భంగం కలిగించటానికి, స్వర్ణాధిపతి ఇంద్రుడు రంభను పంపాడు. 
ఆటపాటల మేటి, అందాలరాశి రంభ వారి తపస్సుకు భంగం కలిగించటానికై 
అక్కడికి రాగా, నారాయణుడది (గ్రహించి, ఇంద్రుని గర్వమడచనెంచి తన 
ఊరువుల్లో నుండి అతిలోక సౌందర్యవతియైన కన్యను సృష్టించాడు. ఆమె 
అందాన్ని చూచి స్రీయెన రంభయే సమ్మోహితురాలైంది. ఆ చక్కని చుక్క పేరు 
ఊర్వశి. నారాయణుని ఊరువుల్లో నుండి పుట్టినదిగాన ఆమె కాపేరు వచ్చినది. 
తన కోరిక ఫలించియుండునని గంపెడాశతో వచ్చిన ఇంద్రునికి 
గర్వభంగమైనది. క్షమించమని నారాయణుని ప్రణమిల్లాడు. చిరునవ్వుతో 
నారాయణుడాయనను మందలించాడు. అంతేగాక తన కుమార్తె ఊర్వశిని అతనికి 
ధారపోశాదు. 
విలాసాలకాలవాలమైన ఇంద్రుని ఆస్థానంలో యెందరో నర్తకనర్తకీ 
జనముండినా, అందరిలో ఆదర్శకళావేత్తమై ఊర్వశి విరాజిల్లింది. ఆమె 
సంతతివారే దేవదాసీలు. నారాయణాంశ సంభూతలు స్వామిపూజలో 
నాట్యమాడటానికి అర్హులు. వీరినే సానులని, గుడిసానులని గూడా పిలుస్తారు. 


22 పసిడిమువ్వలు-పారాణి 


ఈ తెగకు చెందిన వారి బిడ్డలే ఆలయనర్తకినులుగా శిక్షణ నివ్వబడి, స్వామిసేవ 
కర్పింపబడతారు. ఇంద్రసభలోని యితర ఆస్థాన నర్తకిణుల సంతతివారు 
రాజదర్శ్భారులందు నాట్యమాడుతారు. ఈ నియమం పాటించి ఆంధ్రదేశంలో 
దేవదాసీ వ్యవస్థయేర్చడింది. పరాంకుశం కుటుంబంవారు అనాదిగా 
మృత్యుంజయాలయ ఆస్థాన దాసీలుగా వుంటూ వచ్చారు. 

ఈ శివరాత్రితో పరాంకుశం స్వామిసేవ నుండి విశ్రాంతి తీసుకోతలచింది. 
తన మనుమరాలైన నగరాజతనయను తనస్థానే నియమింపనెంచి, ఆలయవిద్యలో 
గుణవర్ధనుల వద్ద శిక్షణ యిప్పిస్తున్నది. నాట్యం వారి యింటివిద్యయినా, యోగిని 
ఆలయ సంప్రదాయంతో సంపూర్చురాలైనా “గురువులేని విద్య గుడ్డి విద్య” గాన 
విద్యాదానానికి అర్హులైన గుణవర్థనుల పాదనన్నిధిని ఆమె విద్య 
నభ్యసింపజేస్తున్నది. 


మేలుకొల్పులు క 
యోగిని ఆలయం చేరేసమయానికి మంగళవాద్యకులు నాగస్వరంపై 
భూపాలరాగం ఆలపిస్తున్నారు. 
స్వామి అభిషేకానికి వెండి బిందెల పన్నీరుతో పూజారులు ఆలయం చేరారు. 
“మేలుకో మృత్యుంజయా 
మమ్మేలుకో మ మేలుకో” 
కోమలగాత్రులు, దేవనర్తకీమణులు బృందగానంచేస్తూ స్వామి ఉపచారం నిమిత్తం 
వేంచేశారు. 
గర్భగుడి స్వర్ణ ద్వారం మూసివున్నది. దేవదర్శనార్థం వచ్చిన భక్తులందరూ 
ఆ స్వర్ణ ద్వారాన్ని కెదురుగానిల్పారు. 
ఆలయం గంటలు నాల్గు జాముల నెరుక జేసినవి. రెండుచేతులందు 
కుంభజ్యోతినిగొని వృద్ద యోగిని ఆలయం (ప్రవేశించింది. ఆలయ 
సప్తస్వరఘంటికలు ఆలపించినవి. భేరీ నగారా, టక్కు టమారాలు మందిరాన 
పల్మినవి. జంగమదేవరలు స్తోత్రాలు చదివారు. శంఖం పూరించారు. 
గర్భగుడి ద్వారాలు తెరుచుకొన్నవి. స్వామి దర్శనమిచ్చారు. భక్తుల 
ఓంకారనాదంతో ఆలయం ధ్వనించింది 


నటరాజ రామకృష్ణ 98 


యోగిని హారతి ముగించి, అంజలియందు బిల్వపటత్రి, మందార 
పుష్పాలుగొని మృత్యుంజయునిపై చూర్ణికలు పఠించి పుష్పాంజలి సమర్పించింది. 
పిదప అచ్చట జేరిన దేవనర్తకీ జనము భక్తితో ఆమెకు ప్రణమిల్లారు. 

అంతట శ్వేతాంబరులై తొమ్మిదిమంది దేవదాసీలు మంగళ కలశాలతో, 
మంగళ వాద్య సంగీతానికి చాచత్సుట తాళగతి ననుసరించి నర్తనం సల్చుతూ 
ప్రవేశించారు. ధ్వజ స్తంభాల వద్ద దేవయాజ్ఞికులు మంత్రోచ్చారణచేయగా ఆమె 
కలశస్థాపన చేసింది. 

చిన్న మేళంవారు మలపహారి రాగాన్ని ముఖవీణవై ఆలపించగా, దేవదాసీలు 
కలశ నర్తన మాడారు. ఈ కతలశనర్తనం శివుని సప్తనాట్యాలు -శుద్ద, దేశి, 
పేరిణి, (ప్రేంఖణ, దండిక, కుండల, కలశలోనిది. ఈ నాట్యాలు భావాశయంగాక, 
తాళలయా(శ్రయమైన జతివిన్యాసాలు. 

నర్తకిణుల 'కలశి నర్తనం ముగిసే సమయానికి బాలభానుని బంగారు 
కిరణాలు ఆలయప్రాంగణాన్ని ప్రకాశవంతంజేసినవి. అంతటితో ప్రభాత సేవ 
ముగిసింది. అటు పిమ్మట జరుగునది “బలిపీఠములి పూజ “నవసంధి” 


నాట్యారాధన. 
m2) 


24 పసిడిమువ్వలు-పారాణి 


ఆలయాల్లో పర్వదినాల్లో అష్ట దిక్పాలకారాధనలో ఉపయోగించేవి 
“'నవసంధి, 'బలిహరణ” నాట్యాలు. ఆలయ ప్రాంగణంలో దిక్కుల కధిపతులైన 
ఇంద్ర, అగ్ని యమ, నిర్భతి, వరుణ, వాయువు, కుబేర, ఈశానులను 
మంత్రార్బనలచే ఆహ్వానించే సమయాన ఆయా దేవతలకు ప్రీతికరములైన 
రాగతాళములతో మేళవించిన గీతములను అభినయిస్తూ ప్రత్యేక నృత్యాలు 
ప్రదర్శిస్తారు. ఇలా చేయబడే నర్తనానికే “అష్ట దిగ్బంధని అని కూడా పేరు. 

ఇవి రెండు విధాలు. దిగ్భంధన సమయాల్లో చేయబదేదొకటి, రాత్రి దేవునికి 
పవ్వళింపు సేవ ముగిసిన తరువాత అష్టదిక్సాలకులకు ఆలయాన్ని అధీనం 
చేస్తూ ప్రదర్శించేది మరొకటి. దీనిని “ప్రహరి” అని కూడా అంటారు. ఈ 
నృత్తపూజ తూర్పున ధ్వజ స్తంభము వద్ద ప్రారంభమవుతుంది. కార్తికేయుని, 
గణపతిని మొదట “కవుతము” “కరణముల” నృత్తముతో ఆరాధించి తరువాత 
ఇంద్రాది దిక్సాలురను ఆరాధిస్తారు. 

దేవయాజ్ఞికులు, దేవదాసీలు, చిన్న మేళమువారు బలిపీఠము వద్ద 
కూడుదురు. యాజ్జికులు పీఠములను శుద్ధపరచి, ఆయా దిక్సాలురను ఆహ్వానించి 
అధిష్టితులను జేసిన పిదప దేవదాసీలు గతి ప్రాధాన్యములైన వృత్తాలకు నర్తన 
మాడుదురు. తదుపరి ఆయా దేవతల కిష్టమైన రాగాలు ముఖవీణపై ఆలపించగా, 
శుద్ధ మద్దెల, మృదంగాలపై ప్రత్యేక తాళజతులు పలుకగా “కరణ” ముల 
నభినయిస్తారు. ఈ విధంగా అష్ట దిక్కులందునూ ఆరాధన జరుగును. ఈ 
విధానంలో నిష్టాగరిష్టురాలూ, అనుభవజ్ఞురాలూ అయిన దేవదాసీ పాల్గొనును. 

యోగిని పరాంకుశం తుదిసారిగా యీ పూజలో పాల్గొన్నది. రాబోవు 
సంవత్సరం నుండి నగరాజ తనయ పాల్గొంటుంది. కనుక పరాంకుశం 
వెంటనుండి ఆ క్రమమంతా శ్రద్ధగా పరికిస్తున్నది. వార్ధక్యభారంవల్ల అలసినట్లు 


నటరాజ రామకృష్ణ 925 


కనిపించినా అదే తుదిసారి గనుక మధ్యమధ్య ఆగుతూ, అలసట తీర్చుకుంటూ, 
ఓపికగా పది ఘడియలపాటు నృత్య పూజ సల్పింది, పరాంకుశం. 

ఆ విద్య ఎంత కష్టమైనదో, దేవదాసీత్యం ఎంతత్యాగ పూరితమైందో 
తెలిసికొని నగరాజతనయ తన భావి జీవితాన్ని ఊహించుకొని భారంగా 
నిట్టూర్చింది. తనతో విద్యాభ్యాసం జేసిన రాజనర్తకి యువరాజు హృదయ పీఠాన్ని 
అలంకరించి సకలై శ్వర్యాలతో తులతూగుతుంది, సుఖమయ జీవితం 
గడుపుతుంది రాజమందిరంలో పాలరాతి దర్భారు హాలులో పండితుల సమక్షాన 
'కేళికి జరుపుతుంది. ఎండకన్నెరుగక, భూమిపై కాలిడక సుకుమార జీవితం 
గడుపుతుంది. నగరాజ తనయలో ఒకింత మాత్సర్య రేఖ తొంగిచూచింది. 


ఎండనక వాననక-పగలనక రేయనక ఆలయానికి రావాలి. రాజన ర్రకి 
రాచబాటను బంగారు పల్లకిలో వెళ్లుతుంది. తనో? భక్తులకు దర్శన మివ్వటానికి 
స్వామి తరలి రాగా, వారి ముందు పాదచారిణియై వెళ్లుతూ సేవజేయాలి. 
ఆస్థాన విద్య తన విద్య కంటె తేలికదియైనా, ఆస్థాన నర్తకి జీవితం పూలపాన్సు. 
అదృష్ట దేవత ఆస్థాన నర్తకిని వరించింది. కఠిన నిబంధనలతో కూడిన తన 
జీవితం దుఃఖమయం. తన విద్యా ప్రదర్శనం అరణ్యరోదనం. తన యౌవనం 
అడవిలో వెన్నెల. తన జీవితం నిర్గంధకుసుమం. 

ఈ విధంగా తనలో తాను వితర్మించుకొన్నది నగరాజ తనయ. ఆ వేదనతో 
ఆమె హృదయం బరువెక్కింది. నేత్రాలు అశ్రుపూరితాలై యెరుపెక్కినవి. 

ఇంతలో ఆలయంలో కార్యక్రమం ముగిసింది. నగరాజ తనయ వెనువెంటనే 
గృహానికి బయలు దేరింది. కొండపై మిణుకు మిణుకు మంటున్న దీపకాంతిలో 
తన కుటీరాన్నొకసారి చూచింది. మనస్సంతా ఆలోచనలతో నిండి 
కలకబారిపోయింది. మెల్లగా అడుగులు వేస్తూ కొంత దూరం వెళ్ళింది. అంతలో... 

పగటి దివిటీల వారు ముందు నడుస్తున్నారు. బంగారు పూత పూసిన 
మేనాలను బోయీలు మోసుకొని వస్తున్నారు. వాటి ప్రక్కగా దాసీజనం మెల్లగా 
పరుగెత్తుతూ నడుస్తున్నారు. 

రాజహంస, ఆమె కుతూరు కలభాషిణి యిద్దరూ రెండు మేనాల్లో సుఖాసీనలై 
వెళ్ళుతున్నారు. 


26 పసిడిమువ్వలు-పారాణి 


బాట కిరువై పులా జనం బారులు తీర్చి నిలుచున్నారు. ఆ సౌందర్యరాసులను 
చూడటానికి వారు మేనాల తలుపులకున్న సన్నని తెరలను తొలగించి చూస్తూ, 
మళ్ళీ వేస్తూ ఆత్రుతతో చూస్తున్న ప్రజలను గిలిగింతలు పెడుతున్నారు. 

ఇంతలో దూరం నుండి నగరాజ తనయ బాటకొక ప్రక్కగా ఒదిగి నడిచి 
వెళ్ళుతున్న దృశ్యం కలభాషిణి కంట పడింది. చూసి ముసిముసి నవ్వులు 
నవ్వుకుంది. నగరాజతనయ తన గృహం సమీపిస్తూండటం చూచి, బోయీలను 
వడిగా నడవమని హెచ్చరించింది. ఆమెను హాస్యం పట్టించటం కలభాషిణికి 
ఒక వేడుక. 

సజీవుడైన ప్రభువుముందు నర్తనమాడి ఆతని మన్ననలు పొందుటలో 
వున్న ఆనందం, శిలా రూపంలో వున్న మూర్తి ముందు ఆడటంలో యేముంది! 
ఇదీ ఆమె తర్శం. 

బాహ్య సౌందర్యాన్ని ఆరాధించే యామె ఆంతరంగిక సౌందర్యంలోని 
విశేషాన్ని ఎలా చూడగలదు. ఇది నగరాజ తనయ సమాధానము. 

మేనా నగరాజతనయును సమీపించింది. బోయీలను ఆవమని 
ఆజ్ఞాపించినది కలభాషిణి. అప్పుడే నగరాజ తనయ ఇంటిలోకి వెళ్లబోతూంది. 

“ఓహో! కాబోయే దేవదాసీగారా, పాదచారులై వెళ్లుతున్నారే?” కలభాషిణి 
మేనాలో నుండి తొంగి చూస్తూ అన్నది. 

పరిచితమైన కంఠస్వరం... వెనుదిరిగి చూసింది. కలభాషిణి!... “అవును 
అవబోయే ఆస్థాన నర్తకి” నగరాజ తనయ నేత్రాలు కెంపులయ్యాయి. 

కలభాషిణి ఫక్కున నవ్వింది. 

“కలభాషిణీ యెందుకా పొంగు-పొంగంతా పొయ్యిపాలేలే. ఎంత 
ధనవంతురాలవైనా నీవు నీవే-నేను నేనే. నేను కోరితే నీ స్థానానికి దిగజారగలను. 
నీవు జన్మంతా తపస్సు చేసినా, నా స్థానంలోకి రాలేవు. దేవదాసీత్వానికి 
యెంతగానో నోచుకోవాలి!” 

“ఓహోహో! రామచిలుక యెంత వేదాన్ని పఠించినా, దానికున్న 
నత్తిపోతుందా! ధనం లేని దాసీత్వం వృథావృథా! మేము రాజహంసలం!!” 
కలభాషిణి విరగబడి నవ్వసాగింది. 

“రాచబాటలో గుడిసానులతో యేమిటే ఆ పరిహాసాలు” తల్లి రాజహంస 


నటరాజ రామకృష్ణ 97 


మందలించింది. 

“భోగ కాంతలుగదూ అందువల్ల మిమ్మల్ని అంతఃపురాలే వరిస్తాయి” అన్నది 
నగరాజ తనయ. 

మేనాలు అట నుండి ముందుకు సాగాయి. రాజహంస ఆ మాటలు 
వినలేదు. 

“గుడిసాని!- ఎంత చులకనగా అన్నది రాజహంస. అవును. సంఘంలో 
ఎంత గౌరవంగా చూడబడినా ఆలయ నర్తకి బీదరాలే. కనుకనే ఆమె అంత 
వెగటుగా మాట్లాడ గలిగింది. విద్య, విద్యకు తగ్గ వినయం, అందుకు తగ్గ 
అంద చందాలూ అన్నీ తనకు వుండీ కూడా ఏంలాభం? స్వామి సేవకత్వం! 
ఇది సామాన్యమైన జీవితం? దీని వల్ల సాధించేదేమిటి? అమ్మమ్మ మోక్ష 
మంటుందిగాని ప్రాణం ఈ శరీరాన్ని వదిలిన తర్వాత యెొక్కడకు పోతుందో 
యెవరు చెప్పగలరు. అంతా ఊహకాకపోతే ఆ లోకాల్ని చూసినవారెవరు తిరిగి 
వచ్చారు. ఆ లోకాల స్వరూప స్వభావాలను ప్రత్యక్షంగా చూసిన వారెవరు. 
కనబడుతున్న ఈలోక సౌఖ్యాలన్నిటినీ ఊహాలోక సౌఖ్యాలకు త్యాగంచేయటం 
కన్న తెలివితక్కువ మరొకటి లేదని రోహిణీకుమార దయాశేఖర చెప్పిన మాట 
వాస్తవమేమో? 

“అదెలా అవుతుంది! క్షణికమైన జీవిత సౌఖ్యం కోసం వంశాచారం, సంఘం 
కట్టుబాట్లు, జీవిత పరమావధి అన్నింటికీ భంగం కలిగించటం ధర్మమా? 
తనలాంటి యెందరో త్యాగ మూర్తుల త్యాగాలపైనే నత్సంవుం 
రూపొందించబడింది, బడుతుంది. ఈ జీవితం ఒక నీటి బుగ్గ. క్షణకాలంలో 
విడిపోతుంది. పరమాత్మలో ఐక్యమవటమే జన్మసార్థక్యం.” గడపలోపల ఒక 
కాలుంచి యిలా ఆలోచిస్తూంది. 

అదే సమయానికి ముత్యాలపల్లకీలో రోహిణీకుమార దయాశేఖర వెళ్ళు 
తున్నాడు. అతడు రాజబంధువు. ఆమెను సమీపించగానే క్షణము పల్లకీనాపి 
విలాసంగా ఆమెను చూసి ఒక లేఖ నిచ్చి వెళ్లాడు. ఆమె చూపులు అతని 
చూపులను కలిసినవి. నిమిషం చేష్టలుడిగి నిలుచున్నది. వెంటనే ఆమె వెన్నుపై 
ఎవరో చరచి నట్లయి స్కృతిలోకి వచ్చింది. వడిగా లోనికి వెళ్లింది. ఆత్రుతతో 
అతను వ్రాసిన లేఖను చదవసాగింది. 


28 పసిడిమువ్వలు-పారాణి 


“ముత్యాల పల్లకికి శోభచేకూర్చవలసిన నీ స్నిగ్రపాదాలు కటిక నేలను 
నడచి యెంతగా కందినవో! ఓ సుందర సుమమా! అనుభవం లేని పసి 
కుసుమానివి నీవు. అవకాశం విడిచి వికసిస్తే నిన్నాస్వాదించే వారెవరు. సౌందర్యం 
ప్రకృతి ప్రసాదించిన వరం. అది వృథాపుచ్చకు. రా త్వరగా వచ్చెయ్యి. త్వరత్వరగా 
వచ్చెయ్యి. కరిగిపోతుంది సమయం - సంధ్య చీకట్లు సమీపిస్తాయి. అప్పుడు 
నిన్ను హర్షించే వారెవరు?” 

ఉత్తరం చదువుకుంది. పరుగున గదిలోకి వెళ్లింది. అద్దం ముందు నిల్చింది. 
ప్రతిబింబం ఆమెను ముద్దుగా చూసింది. సంస్కారం లేని కురులను 
సవరించుకుంది. తనలో తాను సన్నగా సంతృప్తిగా నవ్వుకుంది. 


సాయంసేవ : 

సంధ్య వెలుగులో గర్భగుడిలో మృత్యుంజయుడు దివ్య కాంతులతో 
(ప్రకాశిస్తున్నాడు. ప్రతిదినం సాయంత్రం సూర్యుని చివరి కిరణాలు సూటిగా 
వచ్చి మృత్యుంజయుని నమస్మరించిపోతాయి. ఆ సమయంలో సంధ్యా నర్తనం 
చేయబడుతుంది. నటరాజ మూర్తి యొక్క నూటయెనిమిది కరణ విన్యాసాల్లో 
అతి చక్కని కరణం “భుజంగత్రాసం”. సంధ్యావేళ పరమశివుని సన్నిధిలో ఇది 
రుద్రతాళంలో ప్రదర్శింపబడుతుంది. 

యోగిని సంధ్యానర్తనం ముగించేప్పటికి పూర్తిగా ప్రొద్దుగ్రుంకింది. 
ఆలయాన్ని దీపాలతో అలంకరించారు. అప్పుడు నర్వవాద్యారాధన 
(ప్రారంభమైంది. 

పూజారులు, నర్తకులు, గాయకులు, వాద్యకులు తమ తమ వాద్యాలను 
సిద్ధపరచుకొని వేచియున్నారు. శంఖాలు పూరించారు. వృద్ధరాజ గురువులు 
అచటికి అరుదెంచారు. జడలు కట్టన శిరోజాలను తలపై శిఖరంగా కట్టివున్నారు. 
నొసట విభూతి రేఖలు, మెడనిండా రుద్రాక్షమాలలు, కాషాయాంబరాలు ధరించి 
యున్నారు. కాళ్లకు చందనం, పావుకోళ్లు వున్నవి. చేతనున్న రుద్రాక్ష జపమాలను 
తిప్పుతూ ఆలయం ప్రవేశించారు. భక్తులు వారి పాదధూళిని గైకొన్నారు. 
రాజగురువుల నివాసం గిరికి కొంత దూరంలో వున్న కొండగుహలో. 
సంవత్సరానికి ఒక్క పర్యాయం మాత్రం వారు పుర ప్రవేశం చేస్తారు. అది 


నటరాజ రామకృష్ణ 99 


కూడా శివరాత్రినాడు మృత్యుంజయారాధనప్పుడే. ఇతర సమయాల్లో వారు ఆ 
గిరి గుహలోనే తపస్సులో వుంటారు. వారి దర్శనార్థం మహారాజులే ఆ గుహకు 
వెళ్లుతారు. ఆయన గర్భాలయానికి కుడి ప్రక్కన సిద్ధం చేసిన వ్యాఘ్రాజినంపై 
ఆసీనులైనారు. వారి సమక్షంలో సర్వ వాద్యారాధన ఆరంభమైంది. 

నగారా, భేరీ వాద్యాలు వెంటవెంటనే (మోగినవి. దిక్కులు ఆ నాదంతో 
పిక్కటిల్లినవి. పిమ్మట శృంగభేరి నాగ స్వరం మంగళగీతాలాపన వేసినవి. స్వామికి 
మంగళ నీరాజనమిచ్చారు. తరువాత దేవరలు అష్టకాలను గానం చేశారు. దేవ 
దాసీ శుద్ధ నాట్యాన్ని బ్రహ్మ తాళంలో నాట్యమాడింది. ఆపై వివిధ ప్రాంతాల 
నుండి వచ్చిన ప్రముఖ వాద్యకులు తమ విద్యను ప్రదర్శించారు. 

సూర్యమండల, చంద్రమండల వాద్యకుల వాద్యగోష్టితో సేవ ప్రారంభమైంది. 
ఈ వాద్యాలు కడు చిత్రమైనవి. సూర్య మండలం గుండ్రంగానూ, చంద్రమండలం 
దశమీ చంద్రుని రూపంలోనూ వుంటాయి. గుండ్రని చట్రాలకు ఈ వాద్యాలు 
బిగించి వుంటాయి. వాద్యకులు తలపాగాలు ధరించి వాటిపై కిరీటాలుగా ఈ 
వాద్యాలను వుంచి సన్నని పుల్లలతో ఈ వాద్యాలను వాయిస్తారు. 
మృత్యుంజయాలయానికి చెందిన ఈ వాద్యకులిద్దరూ ఈ మండల సేవ చేశారు. 
తర్వాత పెన్నానదీతీరం నుండి వచ్చిన వాద్యకులు ధవళ శంఖం వినిపించారు. 
మార్దంగికులు మృదంగంపై జతులు, గతులు యతులు, జాతులు వివిధ రీతుల 
శబ్దాలను పల్మించినట్లె శంఖ వాద్యకులు శంఖం ఊదుతూ పల్మిస్తారు. మృదంగం 
చర్మ వాద్యము. రెండు చేతులా ట్రేళ్ల సహాయంతో అనేక విధాల శబ్దాలు పల్మించే 
అవకాశం వున్నది. కాని నోటితో వూదే గాలి వాద్యంతో అట్టి శబ్దజాలం 
పల్మించటం చాలా కష్టం. దీనికి ఎంతో సాధన అవసరం. తదుపరి స్వర్ణముఖీ 
నదీతీరాన వెలసిన కాళహస్తీశ్వర ఆలయం నుండి వచ్చిన 'పంచముఖి వాద్యకులు 
పంచముఖు నారాధించారు. పంచముఖి వాద్యం అయిదు ముఖాలను 
కల్లివుంటుంది. ఘటాన్ని పోలి వుంటుంది; కుండకున్నట్లు ఒక ముఖంగాక 
నాల్లు ప్రక్కలా నాల్లు ముఖాలు కల్లి వుంటుంది. వాద్యకులు ఆ ముఖాలపై 
తట్టుతూ పలు తెరగుల నాదాలను సృష్టిస్తారు. పంచముఖుడైన శివుని నర్తన 
వేళలో, అయిదు ముఖాల నుండి వెలువడిన శబ్దజాలమే మృదంగ వాద్యానికి 
ఆధారం. పంచముఖవాద్యం అతనికెంతో ప్రీతి దాయకమైంది. కనుకనే 


30 పసిడిమువ్వలు-పారాణి 


ప్రతిశివాలయంలో ఈ వాద్యముంటుంది. పంచముఖవాద్యం వింటుంటే, ఎక్కడో 
ఎప్పుడో హిమాలయాల్లో పంచముఖ శివుడు ఏకాంతంగా, తానే మృదంగం 
వాయిస్తూ లయ వేసుకుంటూ, జతులు చెప్పుకుంటూ ఉల్లాసంగా 
నాట్యమాడుకున్న దృశ్యం మన సృృతిపథంలో కదలాడుతుంది. 

వారి వాద్యం ముగిసిన తర్వాత దక్షవాటిక నుండి వచ్చిన “రొంజల” 
వారు విశ్వరూపాచార్యుల అనుజ్ఞగొని రొంజలగోష్టి జరిపారు. అసలే రొంజల 
వాద్యం కడు గంభీరమైంది. అందులో ఇరువురు పోటీపడి వాయిస్తున్నారు. 
మేఘగర్ణనను మించిన ఆ నాదానికి ఆలయం అదరజొచ్చింది. త్రిపుర సంహార 
సమయంలో శివుడు తన సైన్యంతో త్రిపురాసురులను డీకొనబోయేటప్పుడు, 
యుద్దారంభాన్ని సూచించే భేరీ, నగారాల గంభీర నాదాలను గుర్తుకు తెచ్చి, ఆ 
గాథ తమ కండ్లముందు జరుగుతున్నదా అన్నట్లు ఆ దృశ్యం చూపరుల 
కనిపించింది. 

ఆ వాద్యం ముగిసినంతనే కావేరీ తీరం నుండి వచ్చిన ఒక వృద్ధ కళాకారుడు 
“ఉడుకు” పై తన విద్యా ప్రదర్శన గావించాడు. ఈ వాద్యం పరమశివుని 
చేతిలోని డమరుకాన్ని పోలి వుంటుంది. వాద్యానికి ఇరువైపులా మూయబడిన 
చర్మం దారాలచే బిగించబడి వుంటుంది. వాయించేటప్పుడు వాద్యకుడు ఒక 
చేతితో ఆ దారాలను బిగించుతూ, వదలుతూ - మరొక చేతితో చిన్న పుల్లలతో 
చర్మంపై తట్టుతూ వుంటాడు. ఆ నాదం ఆరంభంలో అతిసున్నితమై క్రమేపీ 
గంభీరమై పిమ్మట అదృశ్యమవుతుంది. ఎక్కడ ఆరంభమైనదో తిరిగి అక్కడే 
కలిసిపోయినట్లు తోస్తుంది. ఈ వాద్యం విన్నప్పుడు, మహాపురుషులు వర్ణించిన 
సృష్టిక్రమం జ్ఞప్తికి వస్తుంది. మర్రివిత్తులో మహావృక్షం ఇమిడి వుంటుంది. అది 
విడి, వికసించి, మహావృక్షమై మరల తన రూపాన్ని మర్రి విత్తులో యిమిడి 
అదృశ్యమవుతుంది. అట్టిదే సృష్టిస్థితిలయాలతో గూడిన ఈ ప్రపంచం. ఆ స్థితినే 
పరమశివుడు తన డమరుకాన్ని వాయించేప్పుడు నాదరూపంలో నిరూపిస్తాడు. 
తన సప్తతాండవాల్లో ప్రకటిస్తాడు. అదే ఈ “ఉడుక్కు” లో వచ్చే నాదబింబం. 

ఈ (ప్రత్యేక వాద్యాలుగాక, అనేక చర్మవాద్యాలు, వాయువాద్యాలు, 
తంత్రీవాద్యాలు మొదలైన వాటిలో ప్రవీణులు తమ విద్యలతో స్వామిని 
సేవించారు. చివరికి అన్ని వాద్యాలవారూ చేరి బృందవాద్యాన్ని ఆరంభించారు. 


నటరాజ రామకృష్ణ 31 


అప్పుడు ఇరవై యిద్దరు నర్తకిణులు చిన్న చిన్న మువ్వల కోలలు పట్టుకొని 
వచ్చి “దండలాస్యం” ఆడారు. దీనినే కోలాటమంటారు. ఆట విలంబితలయలో 
ఆరంభమైన మధ్య, (ద్రుతలయల్లో సాగి ముగించబడింది. స్వామికి 
హారతియిచ్చారు. సర్వవాద్యారాధన ముగిసింది. ముగింపు సూచనగా భేరీ, 


నగారాలు (మోగాయి. 


రంగమెక్కుట : 

పురాతన వటవృక్షం వద్ద జోగమ్మ రంగి” మెక్కుతుంది. మహారాజావారు 
అక్కడికి వేంచేశారు. అప్పటికే వేల జనం అక్కడ గూడారు, ఆమె వాక్కు వినటానికీ, 
దేశభవిష్యత్తు తెలుసుకొనటానికీను. 

భూమిలో నలుచదరంగా ఒక గోతిని త్రవ్వారు. అప్పుడే తయారు చేసి 
తెచ్చిన పచ్చికుండను అందులో బోర్లించారు. 

జోగమ్మ స్నానం చేసి తడిబట్టలతోనే అక్కడికి వస్తున్నది. ముఖానికి పసుపు 
రాసుకొంది. కుంకుమబొట్టు పెట్టుకుంది. శిరోజాలు విరియబోసుకుంది. 
చాకలియుదికిన తెల్లని బట్టలను పరుస్తుండగా చేత వేపమండలు పట్టుకొని 
వాటిపై నడుస్తూ అక్కడికి వచ్చింది. ముందు వైపు పంబలవారున్నారు. వారి 
ముందు శైవాచార్యులు నడుస్తున్నారు. ఇరువైపులా ఇద్దరు స్రీలు ఆమెను 
అనుసరిస్తున్నారు. ఆమె గమ్యం చేరగానే 'పంబలు” గట్టిగా మోగించారు. నిమ్మ 
కాయలు కోసి ఆమె మీద నుండి దిగదుడిచివేశారు. ముందుగా నుంచిన నిప్పుల 
మూకుడులో ధూపం వేశారు. పొగ పైకిసోకగానే ఆమె నేత్రాలు మూసుకొని 
ఏవో మంత్రాలు పఠించుకున్నది. కొన్ని నిమిషాల్లో శరీరానికి చెమటపట్టింది. 
వెంటనే స్మృతి దప్పి తన ప్రక్కనున్నవారిపై వ్రాలింది. వారు మెత్తని వస్త్రంతో 
ముఖంపై చెమటనద్ది ఆమెకు సేదదీర్చారు. అంతట ఆమె ఆ పచ్చికుండపై 
నిలబడి ఆ సామ్రాజ్య భవిష్యత్తుగూర్చి చెప్పసాగింది. అందరూ శ్రద్ధగా 
ఆలకిస్తున్నారు. అమాత్యశేఖరులు ఆమె చెప్పే ప్రతి మాటనూ తాళ పత్రంపై 
(బ్రాయిస్తున్నారు. 

“సౌభాగ్య సంపదల్‌ సరిసమానముగ 
దేశాన్ని వరియించి దిటవుగానుండె 


32 పసిడిమువ్వలు-పారాణి 


కళలన్ని వికసించి కనులపండువుగ 
ఇంటింట సరికొత్త యింపులొనగూర్చె 
మహరాజుపాలన మణిపూస జగతి 
కలకాల మీకీర్తి కళలీను నిజము” 
జోగమ్మ చెప్పుకుపోతున్నది. అక్కడ గూమిగూడిన జనం మహారాజుతో 
సహా ఆనందపులకాంకితులైనారు. ఒక్కసారిగా జోగమ్మ నిట్టూర్చింది. 
“చినదాన ఐదవ శివరాత్రినాడు 
చిరకాల మిటనున్న సిరి మాసిపోవు 
విరజాజి పూ కన్నె వెసరాలిపోవు 
సంస్కృతీ చిహ్నాలు సంద్రాన గలియు 
సత్మళావాణియున్‌ జనును కానలకు 
సంస్థానమున సర్వ సంప్రదాయములు 
నశియించు నిదియెల్ల నావాక్కు నిజము” 
అందరూ తెల్లబోయారు. మహామాత్య, మహారాజులు ఒకరి మొఖాలొకరు 
చూసుకున్నారు. రాజహంస కలభాషిణివైపు భారంగా చూసింది. కాబోయే ఆస్థాన 
నర్తకి తేలిగ్గా నవ్వింది. మిగిలినవారంతా ఈ అప(శ్రుతికి కలవరపడ్డారు. జోగమ్మ 
ప్రక్క నున్న ప్రీలపై వ్రాలిపోయింది. కొంతసేపు అట్లున్న తరువాత నెమ్మదిగా 
వెక్కి వెక్కి యేద్వనారంభించింది. 
“అదిగో దూరాన ఒక క్రొత్త వెలుగు 
ఆ వెలుగు మన దేశాన్ని క్రమ్ముతూంది 
ఆ వెలుగులో ప్రజలు నడుస్తారు 
మన దేవతలకు పూజలుండవు 
మన ఆచారాలు మారిపోతాయి.” 
వజల్లో కలకలం వ్యావించింది. కొందరు తమలో తాము 
తర్మించుకొంటున్నారు. మరికొందరు అపహాస్యం జేస్తున్నారు. 
“ప్రజలారా నమ్మండి 
నామాట - దేవి మాటకు 
తిరుగు లేదు - ” 


నటరాజ రామకృష్ణ 98 


జోగమ్మ మళ్లీ చెప్పింది. అంతలో కాలిక్రింది పచ్చి కుండ చిట్లిన ధ్వని 
వినిపించింది. జోగమ్మకు స్మృతి తప్పింది. 

ఆమె మాటలకు కొందరు నవ్వారు. దేవి ఆవేశించనేలేదని కొందరు 
శంకించారు. నూతన గణాచారి, అనుభవం లేక యేదో చెప్పిందని కొందరు 
వాపోయారు. 

లింగోద్భవ కాలమాసన్నమవటంచేత అందరూ త్వర త్వరగా గిరి పైకి 
పయన మయ్యారు. రంగమెక్కినచోట మహారాజావారు, శైవాచార్యులు మాత్రమే 
వున్నారు. రాజావారి చూపు పగులుబారిన పచ్చికుండపై పడ్డది. ముఖంలో 
విషాద మావహించింది. విచారంతో ఆచార్యులవారిని చూశారు. బ్రహ్మ తేజస్సుతో 
వారి ముఖం ్రకాళిస్తున్నది. నెమ్మదిగా వంగి వారి పాదాలపై శిరముంచారు. 
ఆచార్యులవారు తమ చల్లని చేతులతో రాజావారి శిరస్సును మెల్లగా నిమిరి 
లేవదీశారు. ఆ మహాయోగి స్పర్శ వారి ఆత్మకు కొంత ఊరటనిచ్చింది. ఇరువురూ 
పల్లకీ నెక్కి మృత్యుంజయాలయోనికి వెళ్లారు. 


లింగోద్భవం 3 
లింగోద్భవవేళ సమీపించింది. మహారాజదంపతులు, యువరాజు, 
మంత్రివర్యులు, వారి పరివారము ఆలయానికి వేంచేశారు. శైవాచార్యులు, 
భక్తబృందము, నాట్యమేళంవారు, వాద్య బృందాలవారు, గాయకులు అందరూ 
ఆలయంలో సమావేశమయ్యారు. వీరులు “ఖడ్ద” గీతాలు పాడుతున్నారు. భక్తులు 
స్తోత్రాలు చేస్తున్నారు. గుడి గంటలు మోగుతున్నవి. స్వామి దర్శనానికి ఆత్రుతతో 
అందరూ వేచియున్నారు. అంతలో శంఖాలు పూరించారు. వాద్యాలన్నీ ఒకేసారి 
(మోగించారు. వాద్యఘోషకు ఆ పర్వతశిఖరం కంపించినట్లయింది. స్వామి 
ముందున్న తెర తొలగించబడింది. మణులుతాపిన దీపాలకాంతిలో స్వామి 
మెరిసిపోతున్నాడు. 
“జయతు మృత్యుంజయా 
జయ మహారుద్ర...” 
అని శివుని కీర్తిస్తూ భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. కొందరు 
భక్తా ్యవేశంతో కేకలిడుతూ నర్తిస్తున్నారు. మరికొందరు తమ చేతనున్న 


34 పసిడిమువ్వలు-పారాణి 


త్రిశూలంతో శరీరాన్ని గాయపరచుకొంటున్నారు. యింకొందరు తన్మయులై 
నిమీలిత నేత్రాలతో స్వామికి అంజలిస్తున్నారు. వీరులు క్రమపద్ధతిలో నాయకుడిని 
అనుసరించి ఆలయం ప్రవేశించారు. జనం రెండుగా చీలి వారికి దారియిచ్చారు. 
వారు స్వామిముందు నిలిచి తమ చేతి ఖడ్గాల మొనలతో యెడమచేతి బొట్టన వ్రేలిని 
చిదిమి, వచ్చిన రక్తాన్ని తిలకంగా ధరించి, దేశ రక్షణకై ప్రతినబూనారు. స్వామి 
ప్రసాదమూ, బిల్వపత్రి తీసుకొని వెళ్లారు. 

అప్పుడు నృత్య మంటప ద్వారాన్ని కప్పివుంచిన తెర తొలగించబడింది. 
పరమశివునిలా అలంకరించుకొన్న ఒక యువకుడు “ఊర్థ్వ తాండవ” భంగిమలో 
నిలిచివున్నాడు. ఆయనకు వెనుకగా నున్నవారు ఒక నిమిషం నిశ్శబ్దంగా వుండి 
అన్ని వాద్యాల్ని ఒక్కసారే పల్మించారు. అతడు ఆ భంగిమలో నుండి సమంగానిల్చి 
ద్రుతలయలో ఉద్ధృతమైన తాండవం జేశాడు. 

శివుడు ప్రదర్శించిన నృత్త విశేషాలన్నిటిలోకి “ఊర్థ్వ తాండవం” 
ముఖ్యమైంది. పూర్వం శివపార్వతులలో ఎవరు గొప్ప నర్తకులనే వాదం 
వచ్చినప్పుడు, శివుడు ఈ భంగిమతోనే పార్వతిని ఓడించాడు. ఇందులో నర్తకుడు 
ఎడమపాదాన్ని భూమిపై నుంచి, కుడిపాదాన్ని తలవద్దకు తెచ్చి ఎడమచేతితో 
పట్టుకొని, కుడిచేతిని జారవిడుచును. ఇది బహుకష్టతరమైన నృత్తము. ఈ 
భంగిమను ప్రదర్శించేవారు బహు కొద్దిమంది. ఇది శుద్ధనాట్యంలో ఆఖరి 
విన్యాసం. మొదటి యారును దక్షిణ భ్రమణ, వామభ్రమణ, లీలాభమణ, 
భుజంగభ్రమణ, విద్యుదమణ, లతాభమణములు, ఊర్ధ్వ తాండవముతో కలిసి 
మొత్తము ఏడు భాగములు. ఈ భ్రమణ నర్తనములు అనేక అపూర్వ తాళాలలో 
జేయుదురు. ఆరు భాగాలు స్ర్తీలు ఆడిననూ, ఏడవ భాగమైన ఊర్థ్వ తాండవం 
మాత్రము పురుషులు ఆడుదురు. ఈ నృత్తం సంవత్సరాని కొక్క పర్యాయ. 
శివరాత్రినాడు మాత్రం ఆడబడుతుంది. ఆలయానికి చెందిన పూజారి కుమారుడు 
ఈ నాట్యం ప్రదర్శిస్తాడు. ఆ ప్రదర్శనం తిలకించడానికి దేశ దేశాల నుండి 
యెందరో యాత్రికులు వస్తారు. 

ఈ దృశ్యాలన్నీ చూస్తుంటే కైలాసమే కదిలివచ్చిందా అని భ్రమ కల్గుతుంది. 

లింగోద్భవకాలం దాటిన మీదట జాగరణ చేయగోరేవారు కథాకాలక్షేపాల 
దగ్గరికి కొందరు, యక్షగానాలు చూడటానికి కొందరూ, సయ్యాంవారి 


నటరాజ రామకృష్ణ 85 


మార్మందేయ పురాణం వినటానికి కొందరూ, రొంజలవారి విశ్వకర్మ పురాణం 
వినటానికి కొందరూ, తోలుబొమ్మలాట, చూడటానికి కొందరూ, యొక్కడివారక్కడ 
జనమంతా విడిపోయారు. 

జోగమ్మ రంగమెక్కిన దృశ్యం చూసినప్పటి నుండీ మహారాజావారు 
బాధపడుతున్నప్పటికీ, పైకి మాత్రం వెలిబుచ్చకుండా ప్రజలతో కలిసి వేడుకల్లో 
పాల్గొన్నారు. ఆలయం నుండి వారు జక్కుల (భ్రమరాంబ “గిరిజా కల్యాణం” 
యక్షగానం దర్శించటానికి వెళ్లారు. 


జక్కుల భ్రమరాంబ : 

జక్కుల భ్రమరాంబ ప్రతిపాలపురము నుండి వచ్చింది. ప్రతిపాలపురమే 
బౌడ్దుల నాటి భట్టిప్రోలు. ఇచ్చటి శివాలయం అతి ప్రాచీనమైనది. ఈ శివలింగాన్ని 
అర్జునుడు తాను భూప్రదక్షిణం చేసినప్పుడు ప్రతిష్టించాడు. భ్రమరాంబ యక్షకన్య. 
శ్రీగిరిన వెలసిన భ్రమరాంబ పేరు ఆమెకు పెద్దలు పెట్టారు. ప్రతిపాలపురాన్ని 
యక్షరాజు పాలించారు. యక్షులు, నాగులు అను రెండు గంధర్వ తెగలు అనాదిగా 
ఆంధ్రలో ఉన్నవి. నృత్యగానాలు వారి ముఖ్యవృత్తి. 

యక్షులనే జక్కులవారని గూడా పిలుస్తారు. వారి సంగీత ఫణితే యక్షగానం. 
ఇది నృత్యంతో కూడిన కథాగానం. జక్కులవారు నృత్య నాటకాలను ఆడగా, 
నాగులు నట్టువరాండ్రయి రాజాస్థానాల్లో, పండితసభల్లో నాట్యం చేస్తున్నారు. 
యక్షులు, నాగులు, పుండ్రులు, పులిందులు, శబరులు శాపగ్రస్తులైన విశ్వామిత్రుని 
సంతతివారంటూ, దక్షిణపథంలోని వివిధ ప్రాంతాల్లో రాజ్యాలు స్థాపించి 
పాలించినట్లూ చరిత్రలు తెల్పుతున్నవి. 

(భ్రమరాంబ గిరిజాకల్యాణ మాడటంలో పేరుగాంచింది. ఈ యక్షగానాన్ని 
ఆమె పూర్వులు రచనజేయించి మృత్యుంజయస్వామికి అంకితం జేయించారు. 
కనుకనే మృత్యుంజయ విలాసమని గూడా పిలుస్తారు దీన్ని భ్రమరాంబ భట్టిప్రోలు 
నుండి సంవత్సరానికొకసారి నగరి వచ్చి స్వామిని దర్శించి, కేళిక జేసి 
వెళ్తుంది. ఇది కొన్ని తరాలుగా జరుగుతున్న వారి వంశాచారం. ఈ కేళిక 
నిమిత్తం మహారాజా వారి పూర్వులు (భ్రమరాంబ వూర్వులకు కొన్ని 
మాన్యాలిచ్చారు. 


36 పసిడిమువ్వలు-పారాణి 


దక్షయజ్ఞానంతరం సతీదేవి హిమవంతుని యింట పుడుతుంది. సతీ 
వియోగంతో శివుడు హిమవత్పర్వతాల్లో తపస్సు చేసుకుంటుంటాడు. ఆయన 
సేవకై కూతురు పార్వతిని తల్లిదండ్రులు నియమిస్తారు. 

తారకాసురుడు తపస్సుచే (బ్రహ్మను మెప్పించి వరాలు పొంది దేవతలను 
బాధిస్తుంటాడు. 

పార్వతీ పరమేశ్వరులకు పుట్టిన కుమారుడే తారకుని చంపగలడని 
దేవేంద్రుడు తెలిసికొని మన్మథుని ప్రేరేపిస్తాడు. 

మదనుడు శివునికి తపోభంగం కలిగిస్తాడు. రతిపతిని త్రినేత్రుడు రుద్రుడై 
భస్మం చేస్తాడు. తపోభంగానికి కినిసి ఆ ప్రాంతం వదిలి వెళ్తాడు. శివుని పతిగా 
పొందటానికి పార్వతి గౌరీశిఖరం వద్ద తపస్సు చేస్తుంది. శివుడు (బ్రహ్మచారి 
వేషంలో వచ్చి ఆమెను పరీక్షించి ఆమె నిష్టకు, దీక్షకు సంతసించి, ఆమెను 
పెండ్లాడటానికి అంగీకరిస్తాడు. పిమ్మట వివాహం, పార్వతీ పరమేశ్వరుల 
అన్యోన్యానురాగం తెల్చే అర్ధనారీశ్వర నర్తనంతో గిరిజాకల్యాణం ముగుస్తుంది. 
ఈ కథంతా తానొకృతే, కథలోని అన్ని పాత్రలూ తానే పోషిస్తూ నర్తన మాడుతుంది. 

పార్వతీ పాత్ర పోషణలో అపూర్వ పాండితీప్రతిభ కల్లినట్టీది భ్రమరాంబ. 
పెద్ద భ్రమరాంబయైన తన అమ్మమ్మ విద్య ఆమె తర్వాత తనకే అబ్బింది. 
(భ్రమరాంబ కిన్నెర మీటుతూ కంఠమెత్తి పాడితే కోయిలలు కూడా తమ పాట 
నాపి శ్రద్ధగా ఆలకిస్తాయి. అంత తియ్యనిది ఆమెగానం. 

ఎర్రని పట్టుచీర కాసెబోసి కట్టి, ఆకుపచ్చ రవికె తొడిగి, ముఖానికి 
పసుపుపచ్చ అర్జళంపూత, చేతులకు గంధం పూత, అరచేతులకు యెర్రనిరంగు, 
పాదాలకు పసుపుపారాణి, పాపటచేర్లు, సూర్యుడు, చంద్రుడు, కొప్పుగొలుసులు, 
నాగసరాలు, రాగిడి, చంద్రవంక, జుంకాలు, చెంపసరాలు, మొగలిరేకుల జడ, 
త్రిభువనాలు నవగ్రహాలను నూచించే జడకుచ్చులు, గౌరీ కల్యాణం 
బాజాబందులు, అడ్జిగ, అర్ధనారీశ్వర మొహరీల కాసుల దండ, పచ్చల పతకం, 
దశవిధ శివలీలల ఒడ్ద్డాణం, నత్తు, ముచ్చటె చిన్న ముత్యాల బూలాకీ ధరించింది. 
నొసట నలంకరించుకొన్న సన్నని వెండిరేకు అడ్డబాస పైన దీపకాంతి పడినప్పుడు 
అది ఒక రవ్వలా మెరుస్తున్నది. అభకం అద్దటం వల్ల ముఖం తళతళ 
మెరిసిపోతున్నది. మొగలిరేకుల జడను మధ్య మధ్య తన చేతిలోకి తీసుకొని 


నటరాజ రామకృష్ణ 87 


అందంగా ఆడిస్తూ, ఒయ్యారంగా అడుగులేస్తూ నర్తన మాడుతుంటే భక్తులకు 
దర్శనార్థం శ్రీగిరి దిగి వచ్చిన సాక్షాత్తూ భ్రమరాంబయేనా అనే భ్రమకల్గుతుంది. 
ఆమె నాట్య ప్రతిభ అట్టిది. కనుకనే మహారాజావారు సకుటుంబ పరివారంతో 
వచ్చి ఆమె కేళికకు గౌరవం చేకూరుస్తారు. 
మేళం వారు సర్వమూ సిద్ధపరచుకొన్నారు. రాజావారికై వేచియున్నారు. 
బాకాలు పూరించబడ్డాయి. 
రాజావారు వేంచేశారు. వారికొరకు ప్రత్యేకంగా వేయబడిన ఆసనంపై 
అధిష్టించారు. 
వెదురు కర్రలతో వేయబడిన పందిరి మామిడాకుల తోరణాలతో, అరటి 
కంబాలతో రంగురంగుల పుష్పాలతో అలంకరించబడి కొబ్బరి మట్టలతో కప్పబడి 
వుంది. ముచ్చటగా అలంకరించిన ఆ పందిరి కల్యాణ మండపమల్లే వుంది. 
మహారాజులు ఆసీనులయి వున్నారని వినికిడి సేయగానే ఇద్దరు కాగడాల 
వారు ముందురాగా, వారి వెనుక శివలింగము, నంది, త్రిశూలము చిత్రించబడిన 
తెరబట్టుకొని యిద్దరు యువకులు, ఆ తెర వెనుక భ్రమరాంబ, ఆమె ననుసరించి 
వాద్యకులు, గాయకులు రంగం ప్రవేశించారు. మృదంగం, కిన్నెర (శ్రుతి, 
ముఖవీణ, వంతపాటే ఆమెకు సహకారం. 
(భ్రమరాంబ - శ్రీశైల నిలయిని భ్రమరాంబను, దక్షిణ కాళీ వాసిని అలంపుర 
జోగులాంబను, కాళహస్తీశుని అర్థాంగి జ్ఞాన ప్రసూనాంబను ప్రార్థించింది. 
అప్పుడు మార్దంగికుడు “భ్రమరాంబ తెరవెడలుతోంది” అని మూడు 
మారులు మృందంగంపై పలికించి ముగించగానే కాగడాల వారు రెండు 
కాగడాలనూ ఒక చోట జేర్చి ధూపం జల్లారు. గుప్పున మంట వచ్చింది. తెర 
తొలిగింది. ఆ మంటల వెలుగులో తళుక్కున మెరిసింది భ్రమరాంబ. 
“వచ్చెను హిమగిరి తనయ 
'హెచ్చుగ అప్సరసలు 
ఓహోహో యని పాడ” 
పాడుతూ, అందంగా ఆడుతూ తెరవెడలి సభ ప్రవేశించింది. కనుమూసి 
తెరిచే లోపల యివన్నీ ఒక్క మారే జరిగినవి. తెలుగు తల్లుల నేత్రాలు అశ్రు 
పూరితాలైనవి. దేవీ దర్శనమైంది. చేతులెత్తి నమస్మరించారు. వారి దృష్టిలో 


38 పసిడిమువ్వలు-పారాణి 


ఆమె సాక్షాత్‌ శ్రీశైల మల్లికార్జున స్వామి అర్ధాంగి. 

నిగ్గుదేరిన నాట్య కళా ప్రతిభంటే అట్లా వుండాలి. సమర్భురాలైన నర్తకి 
తానేపాత్ర ధరించినా ఆ పాత్రలో లీనమై సజీవపరచి ఆ పాత్ర తమకు 
ప్రత్యక్షమైనట్లు ప్రేక్షకులను భ్రమింపజేస్తుంది. అందుకే నర్తకులను, గాయకులను 
గంధర్వ అంశగల వారంటారు. ఎన్నో జన్మల తపఃఫలమే కళాకారుని జన్మ. 
భగవంతుని సేవించి తరించుటకు అమోఘమైన అవకాశం కల్లినట్టిది. కళాకారులు 
భగవంతుని కీర్తిస్తారు. అతనితో ఆడుకొంటారు. అతనిపై అలుగుతారు. అంతలో 
కోపిస్తారు. మరుక్షణం (ప్రేమిస్తారు. దగ్గరకు వస్తే రావద్దని శాసిస్తారు. దూరం 
వెళ్లాడని రెప్పపాటులో దుఃఖిస్తారు. ఇలా పరమేశ్వరునితో ఆడుకొనే శక్తి ఒక్క 
కళాకారునికి తప్ప ఈ సృష్టిలో మరెవ్వరికీ లేదు. ఈ లోకంలో వుంటూనే వేరే 
లోకాలు సంచరించగలరు. ముక్కోటి దేవతలను దర్శించగలరు. తామే దేవతలుగా 
ప్రేక్షకులకు దర్శన మివ్వగలరు. కనుకనే (భ్రమరాంబ జగత్పతియైన పరమశివుని 
అర్భాంగియై ఆయన కల్యాణగాథను ఆడగల్లింది. అంతటి హక్కు మరెవరికున్నది? 
కళాకారుల జన్మ యెంత ధన్యమైనదీ! 

(భ్రమరాంబ ముల్లోకాలకు తల్లియైన పార్వతిగా జూపిన అభినయం 
అద్భుతంగా వుంది. అందుకే వారిని యక్షులన్నారు. ఆ పాట, ఆట, అభినయం, 
ఆ హుందాతనం ఆమెకే సరి. ఆపేరు ఆమెకే తగుననిపించింది. శివుడు మాయా 
బ్రహ్మచారియై రావటం, గిరిజతో తర్మించటం, బ్రహ్మచారి శివుని హేళన 
జేయటం, ఆమె కోపించటం మొదలైన ఘట్టాలను అభినయించటంలో ఆమె 
దేశ భాషా కవిత్వాన్నే గాక, కాళిదాస మహాకవిత్వాన్ని గూడా ఆధారంగా గైకొని 
అభినయించింది. 

తూర్పున వెలుగు రేఖ కానవచ్చింది. ఆమె అర్థనారీశ్వర రూపంలో 
ప్రత్యక్షమైంది. శరీరంలోని కుడి భాగం శివునిగా, ఎడమ భాగం పార్వతిగా 
అలంకరించుకొని, రెంటికి నడుమ తెరదాల్చి, పార్వతి పాత్ర నభినయించేప్పుడు 
శివ భాగాన్ని కప్పివుంచి, శివపాత్ర నభినయించేప్పుడు పార్వతి భాగాన్ని కప్పివుంచి 
మృదు సుకుమార లావణ్యమయమైన లాస్యం, ఉద్ధత గంభీర భావ బంధురమైన 
తాండవం ఒకే సమయంలో ప్రదర్శించింది. ఉత్తమ కళా ప్రాదుర్భావంచే రసిక 
హృదయాలను ఆకట్టుకొన్నది. లాస్యతాండవాలు ఒకేసారి ఒకే వ్యక్తి ప్రదర్శించటం 


నటరాజ రామకృష్ణ 39 


నృత్యంలో పరాకాష్టనందుకోవటమే. (భ్రమరాంబ విజయం సాధించింది. భక్తులు 
(భ్రమరాంబలో పార్వతీ పరమేశ్వర దర్శనం చేసుకున్నారు. 
ప్రాతఃకాల పూజా సమయమాసన్నమైందని ఆలయ భుంటికలు 
సూచించినవి. ప్రజలు స్నానాదులు ముగించుకొని దైవ దర్శనార్థం బయలుదేరారు. 
మహారాజావారు అంతకుముందే స్నానాదులు ముగించుకొని పట్టుదోవతి 
కట్టి పట్టమహిషి వెంటరాగా పాదచారియై, ఆలయానికి వచ్చిన సాధువులకు 
అన్న దానం జేయటానికి వచ్చారు. ఇది వారి వంశాచారం. ప్రతి నిత్యం 
ప్రాతకాలమందు స్వామి ప్రసాదం సాధువులకు వినియోగించనిదే వారు 
స్వీకరించరు. 
భక్తకోటి బారులు తీర్చి కూర్చున్నారు. మహారాజావారు ఆలయం ప్రవేశించి, 
స్వామిని దర్శించి, తీర్ధం స్వీకరించి అక్కడ జేరిన సాధుపుంగవులకు, మహారాణి 
సహకరించగా వడ్డనను జేశారు. 
“జయతు మృత్యుంజయా 
జయ జయ మహారుద్ర” 
మృత్యుంజయుని ధ్యానించి భక్తకోటి సంతుష్టిగా భుజించారు. 
ఉపవాసం ముగించటానికి మహారాజు కోటకు వెళ్లారు. 


m2 


40 పసిడిమువ్వలు-పారాణి 


పన్నీరు జల్లులు 


సంధ్యాసమయం. కాలచక్రాన్నాక్క దినం నెట్టి పరిశ్రాంతి నొందిన సూర్యుడు 
విశ్రమణార్థం, క్రుంకులిడటానికి పశ్చిమ సముద్రము వెళ్లబోతున్నాడు. 

ప్రతిష్టానపురంలో మృత్యుంజయాలయ సప్తస్వర ఘంటలు సంధ్యా పూజకు 
ఆహ్వానిస్తున్నాయి. పట్టణంలోని పుణ్యవతులు గోదావరీ నదీమతల్లిని 
ఆరాధించటానికి వచ్చారు. చిత్రవరాల సుమశిఖరాలను, దొన్నెలతో పెట్టిన దీప 
సమూహాలను నదిలోకి వదిలి నమస్మరిస్తున్నారు. మెల్లగా పయనిస్తున్న ఆ దీపాల 
కాంతిలో ప్రశాంత వాహినియైన పవిత్ర గౌతమి రత్నాలు తాపిన నీలిరంగు 
పట్టుచీరను కట్టి ఆరాధనకై దేవాలయానికి వెళ్లుతున్న పెద్ద ముత్తయిదువులా 
కనిపించింది. మచ్చెకన్నెలు కనులకు మిరుమిట్లుగొల్పేలా ఆభరణాలు ధరించి 
(నట్లు) ఆమె ననుసరించి వెళ్లుతున్నవి. చంద్రోదయమవుతున్నది. గౌతమిస్తోత్ర 
గీతాలు పాడుతూ స్రీలు యిండ్లకు మరలుతున్నారు. 

ఆచార్య గుణవర్ధన నర్తనాలయం విశాలమైన పాలరాతి భవనం. అనేక 
నృత్య భంగిమలు రంగురంగుల రాళ్లతో మలచబడి మధ్య నున్న పెద్ద హాలులో 
ఒక ప్రక్క గోడకు అమర్చబడినవి. అవన్నీ శివుని నాట్య శాస్త్ర కరణములకు 
సంబంధించినట్టివి. ప్రతి విగ్రహానికి ప్రక్కగా నిలువెత్తు అద్దాలు యేర్పాటు 
చేయబడ్డవి. నర్తక విద్యార్థులు (ప్రతిభంగిమనూ అభ్యసించేప్పుడు తప్పులు 
సవరించుకోవడానికి ఆ దర్పణాలు ఉపయోగపడతవి. మధ్యలో మహానటుడు 
నటరాజమూర్తి 'సంధ్యానర్తని దృశ్యం చెక్కబడి యున్నది. 

లక్ష్మి గానం చేయుచుండగా, విష్ణువు మృదంగము, సరస్వతి వీణ, ఇంద్రుడు 
మురళి వాయిస్తుండగా, (బ్రహ్మ లయ తెల్పుతుండగా యక్ష కిన్నర కింపురుషాదులు 
భక్తితో ప్రణమిల్లుతుండగా అంబనానందపెట్టుటకు పరమశివుడు సంధ్యావేళ 
నర్తనం జేశాడు. అది ఆనంద తాండవం. 


నటరాజ రామకృష్ణ 41 


మరో ప్రక్క పార్వతీ పరమేశ్వరుల ద్వంద్వ నృత్య భంగిమలు 
అలంకరించబడియున్నవి. ఒకప్పుడు శివపార్వతులు నాట్యంలో తాను గొప్పంటే 
తాను గొప్పని కైలాసంలో తగవులాడ జొచ్చారు. వీరి తగవు దీర్చి ఉత్తమ 
కళావేత్తను నిర్ణయించటానికై బుషు లొక సభ నేర్పాటు జేశారు. ఉమామహేశు 
లిర్వురూ కేళిక సల్పారు. శివుడు ప్రదర్శించిన ప్రతి నర్తనం పార్వతి ప్రదర్శించింది. 
పార్వతి యొక్క ప్రతి విన్యాసం రుద్రుని విన్యాసం కంటే లలితమై కడు 
రమణీయంగా వున్నది. శివుడు తాను ఓడిపోనున్నట్లు గ్రహించాడు. వెంటనే 
ఒక పాదాన్ని శీర్ష భాగాన జేర్చి నర్తన మాడసాగాడు. అపూర్వము, అనితర 
సాధ్యమూ అయిన ఈ విన్యాసం ముందెన్నడూ చూడకపోవటం చేత అంబ 
ప్రదర్శించలేక పోయింది. అప్పుడు సభవారు పరమశివుడే ఉత్తమ కళాకారుడని 
గొనియాడారు. అదే పరమశివుని ఊర్ద్వ తాండవ నృత్యం. 

ఆ మందిరంలో సాధారణంగా నృత్య సభలు జరుగుతుంటాయి. విద్యార్థులు 
ఇక్కడ నృత్య నృత్తాలు అభ్యసిస్తారు, వాద్యాల సహాయంతో. దానికి ప్రక్కగా ఒక 
చిన్న హాలు వున్నది. అందులో పూర్తిగా అద్దాలు అమర్చబడి వున్నవి. అందులో 
నర్తకులు ఏకాంతంగా ప్రశాంత చిత్తంతో అభినయం అభ్యసిస్తారు. తమ 
అభినయానికి సహజ సౌకుమార్యము, సౌందర్యము తీర్చి దిద్దుకుంటారు. దీనికి 
మరికొంత దూరములో విద్యార్థులు సాము చేసుకొనే హాలు, ఇంకొంత దూరములో 
వాద్య సంగీతము సాధనం చేయటానికి ప్రత్యేకమైన హాలు వున్నవి. దీనికి కొంత 
దూరముగా సంగీతభవనము వేరుగా నిర్మించబడివుంది. దానికి ప్రక్కన పుస్తక 
భాండాగారమున్నది. వివిధ ప్రాచీన తాళపత్ర గ్రంథములు, నృత్య సంగీతాలకు 
సంబంధించినట్టివి. అందులో భద్రపరచబడియున్నవి. ప్రతి పత్రంపై కుడి ప్రక్క 
శ్లోకానికి సంబంధించిన చిత్రాలు వివిధ వర్ణాలతో చిత్రించబడివున్నవి. విద్యార్థులు 
కళావేత్తలు ఇచ్చటకు వచ్చి ప్రత్యేకంగా గ్రంథ పఠనం జేస్తారు. 

సాముచేసే మందిరంలో నృత్యాభ్యాసానికి నూతనంగా చేరిన చిన్న బాలిక 
లున్నారు. వన మూలికలతో ప్రత్యేకంగా తయారుచేసినట్టి తైలంతో ఆ బాలికల 
శరీరాలను మర్దించి వృద్ధ నట్టువరాండ్రు వారిచే వివిధ రకాలైన వ్యాయామాలు 
చేయిస్తున్నారు. తాళలయలను అనుసరించి కొందరిచే కనులను కదిలించటము, 
కనుబొమల నాడించటము, పెదకవులు వణికించటము, తలను ఆడించటము, 


42 పసిడిమువ్వలు-పారాణి 


శరీరాన్ని కంపించటము మొదలైన అభ్యాసాలు చేయిస్తున్నారు. కొందరికి 
హస్తములను, పాదములను లయానుగుణ్యంగా విన్యాసం చేయటంలో శిక్షణ 
నిస్తున్నారు. కొన్ని హస్తపాద విన్యాసాలు జేర్చి చిన్న చిన్న జతులుగా అల్లి, అవి 
నోటితో పలుకుతూ దాని కనుగుణ్యంగా నృత్యమాడటము మరి కొందరికి 
నేర్పుతున్నారు. ప్రక్కనున్న హాలులో కొందరు యువకులు కూర్చుని యున్నారు. 
వారికెదురుగా ఒక ఆచార్యుడు కూర్చుని వున్నాడు. వారందరి చేతుల్లో 
తాళాలున్నవి. ఎడమ చేతిలో ఉక్కు తాళము, కుడిచేతిలో కంచుతాళము పట్టుకొని 
యున్నారు. అవి వివిధ (శుతులలో వున్నవి. నాట్యమప్పుడు నోటితో జతులు 
పలుకుతూ, పాత్రను నర్తనం చేయించే పద్ధతిలో శిక్షణివ్వబడుతుంది. ఈ శిక్షణ 
ముగిసిన పిదప వీరు నాట్య కచ్చేరీల్లో నట్టువలై నర్తకిణులనాడించు ఆచార్యులుగా 
వుంటారు. ఆచార్యుడు ప్రతి మృదంగ జతిని నోటితో చెప్పి, వారిచే పలికింపజేసి 
దాని తాళం వాయించవలసిన విధానం నేర్పుతున్నాడు. అటుపై గానం చేసే 
విధం సాధనం జేయించాడు. అది ముగిసినంతనే పన్నెండు మంది బాలికలు 
ప్రవేశించారు. వారు ఆచార్యులకు నమస్కరించి సమ భంగిమలో నిలిచారు. 
ఆచార్యుడు ఒక జతి నోటితో అన్నాడు. ఆయన ముగించగనే యువక 
నాట్యాచార్యులు అదే జతిని పాడుతూ చేతనున్న తాళాలు పలికించసాగారు. 
అంతట ఆ బాలికలు ఆ తాళ లయననుసరించి నృత్తమాడారు. ఇలా కొంతసేపు 
సాధన ముగిసిన పిమ్మట మార్దంగికులు మృదంగంపై జతులు పలికించారు. 
యువక నాట్యాచార్యుడు ఆ వాద్యానికి తగినట్టు తాళం పలికించగా బాలికలు 
ఆడారు. ఈ విధంగా బాలికలు అభ్యాసం జేసి గురువుకు నమస్కరించి వెళ్లారు. 
అటుపై అద్దాల మందిరంలో వీణాసహకారంతో వృద్ధ నట్టువరాలు తాళం వేస్తూ 
పాడగా యౌవనవతులు అభినయం అభ్యాసం జేస్తున్నారు. ఇది ప్రతిదినం 
గుణవర్టనాచార్యుల నర్తనాలయంలో జరిగే నృత్య శిక్షణక్రమము. 
మధ్యహాలులో కలభాషిణి నృత్తసాధన జేస్తున్నది. నాట్యాచార్యుడు, 
మార్దంగికుడు, పాటకుడు కూర్చుని వున్నారు. వారి ప్రక్కల విద్యార్థులున్నారు. 
ఎదురుగా కలభాషిణి నిల్చున్నది. ఆచార్యుడు ఒక జతిని తాళంతో ధ్వనిస్తూ 
పలికించాడు. ఆయన ముగించగానే మృదంగవాద్యకుడు ఆ జతిని పలికించగా. 
ఆమె నాట్యమాడింది. ఇట్లా అనేక జతులను సరిదిద్దుకొని “మనో ధర్మ పద్ధతి” 


నటరాజ రామకృష్ణ 43 


సాధన జేసింది. మార్దంగికుడు ఒక జతిని పల్మించగా తాను నాట్యమాడటం, 
ఆమె ఒక జతిని కల్పించి నోటితో చెప్పి, మార్దంగికుడు పల్మించగా ఆమె ఆడటం 
- ఈ విధంగా కొన్ని గంటలు సాధన జేసింది. నృత్తం ముగించి 
అలుపుతీరకుండగనే కొంత తడవు సంగీత సాధన జేసింది. 

గుణవర్ధనార్యులు సంగీతభవనంలో ఒంటరిగా కూర్చుని సంగీత సాధన 
చేస్తున్నారు. భవనంలో ద్వారానికెదురుగా గోడకు దగ్గరగా సరస్వతీ 
విగ్రహమున్నది. గోడలకు ఒక ప్రక్క సప్తస్వర కన్యల రూపకల్పన చిత్రాలు, 
రెండవ ప్రక్క సప్తతాళాల చిత్రాలు, సరస్వతీ విగ్రహానికి వెనుక ప్రక్కగా కాంభోజి, 
మోహన, భైరవి, తోడి సావేరి మొదలైన రాగాల చిత్రాలతో అలంకరించ 
బడియున్నది. దేవి విగ్రహంపై ముందున్న చందనాగరు ధూపం సన్నగా 
ప్రసరిస్తున్నది. కొంతదూరంలో దేవికెదురుగా నేలపై నున్న ఆసనంపై కూర్చుని 
ఆచార్యులవారు వీణవాయిస్తున్నారు. ఆ దినం వారు “ఆంధ” రాగానికి రూపం 
కల్పిస్తున్నారు. ఆయన కృషి ఫలిస్తే భారత సంగీత కళామతల్లికి ఆంధ్రుల అమూల్య 
కానుకను గుణవర్దను లర్పించిన వారవుతారు. మేళవించిన వీణపై “ర రగ 
మ, ప, ద, ని” సప్తస్వరాలను ప్రశాంతంగా ఒక స్వరం తర్వాత నొక స్వరం 
పలికించారు. ప్రతిస్వరం యొక్క ధ్వని వీణలో నుండి వెలికివచ్చి గాలిలో 
అద్భశ్యమయ్యేలోగా ఒక్కొక్క స్వరకన్య ప్రత్యేకమైన అలంకారాల్లో ఆయనముందు 
ప్రత్యక్షమవుతున్నది. ఈ విధంగా సప్తస్వర కన్యలు ఆయన ముందు సాక్షాత్మరించి 
క్రమంలో నిల్చున్నవి. అంత నాతడు కొంత తడవు వారిని దీక్షతో తిలకించి 
ఆంధ్రీ రాగానికి అనుకూలమైనరీతిని వారిని దీక్షతో తిలకించి ఆంధ్రీ రాగానికి 
అనుకూలమైనరీతిని వారిని నిల్పాడు. ఆదితాళం సమగతిలో అతడు వీణపై ఆ 
రాగాన్ని ఆలపించసాగాడు. స్వరకన్యలు ఆ వాదనం పోకడలకు తమ తనులత 
కదలికల ద్వారా రూపకల్పనజేసినవి. సమగతి నుండి విషమగతిలోకి, 
నాలుగక్షరముల నడకలో నుండి మూడక్షరముల నడకకు, దాని నుండి ఐదు, 
ఏడు, తొమ్మిది ఈ విధంగా వివిధ నడకల్లోనూ, విలంబిత, మధ్య, 
ద్రుతలయల్లోనూ వీణపై అతని వ్రేళ్ళ కదలికలకు ఆ కన్యలు నర్తనమాడుతున్నారు. 

ఇంతలో ఆపాదమస్తకం స్వేదమయమైన గాత్రంతో కలభాషిణి 
గురువుగారియొద్ద సెలవుతీసుకోవటానికి వచ్చింది. ఆయన ఆ గానంలో 


44 పసిడిమువ్వలు-పారాణి 


లీనమైయున్నాడు. ఆమె కొన్ని క్షణాలు అచ్చటనే నిల్చి వుంది. ఆయన ధ్యానానికి 
భంగం కలిగించ నొల్లక వెంటనే వెనుదిరిగి వస్తున్నది. అదే సమయానికి 
ధరణీపుత్ర మహావిజయుడు ఆచార్యులవారి దర్శనార్థం వచ్చి సంగీత భవనంలోకి 
వెళ్ల బోతున్నాడు. ద్వారం వద్ద ఆమె కనపడింది. అతడామెను చూశాడు. ఆమె 
అతన్ని చూసింది. ఆమెకు తెలియకుండానే ఒక చిన్ని నవ్వు పువ్వు కోమలాధరం 
నుండి రాలింది. సిగ్గుతో తలవంచి చరచరా అటనుండి వెళ్లిపోయింది. నిమిషకాల 
మా సౌందర్యాని కచ్చెరువందుతూ అతడక్కదనే నిల్చిపోయాడు. ఆమె వెన్నంటిన 
హృదయం మరలవచ్చి అతన్ని జేరింది. గురువుగారి గానామృతాన్ని గ్రోలసాగింది. 
వారు ఈ లోకంలో లేనట్లు కనిపిస్తున్నారు. ఆ రాగరసైకలోకంలో విహరిస్తున్న 
వారి ఏ కాగ్రతకు భంగం కలిగించకుండా దూరం నుండే నమస్కరించి 
వెళ్లిపోయాడు ధరణీపుత్ర మహావిజయుడు. 

గాన తపస్సులో వున్న ఆచార్యులవారు యివన్నీ గుర్తించనే లేదు. వారి 
తపస్సు ఫలించింది. ఆ రాగం యొక్క సంపూర్ణ స్వరూపం సాక్షాత్మరించింది. 

“సంధ్యాసమయం. అస్తమించు భానుని బంగారు కిరణాల కాంతిలో 
వెండికొండ కైలాసం భూమాతయొక్క కిరీటంలోని వెలలేని వజంలా 
మెరిసిపోతున్నది. ఎచ్చటనో అప్పరసలు వేదగానం చేస్తూ, పూజాపుష్పాలను 
గైకొని, తమ కాళ్లనున్న రత్న మంజీరాలు ఆ గానానికి తాళం వేస్తుండగా, 
ప్రకృతి మాతను ఆరాధించటానికై మందగమనలై వస్తున్నారు. వారు ఆ పర్వత 
శిఖరం చుట్టూ జేరి స్తోత్రాలు పాడుతుండగానే సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. 
వారి చేతుల్లోని జ్యోతులు మాత్రం వెలుగుతున్నవి. మినుకు మినుకు మనే ఆ 
చిన్న జ్యోతులతో ఆ శిఖరం పెద్ద వజం చుట్టూ చిన్న చిన్న రవ్వలు తాపినట్లు 
బహుకాంతు లీనుతూ మెరుస్తున్నది. పూర్తిగా చీకటయిపోయింది. ఆ గానం 
కూడా దూరతీరాలకు పయనించి చివరకు అదృశ్యమైంది”. ఆచార్యుల వారి 
కనులముందున్న ఆ రూపకల్పన నెమ్మదిగా కరిగిపోయింది. ఆయన 
భావనాజగత్తులో నుండి వాస్తవజగత్తులోకి వచ్చారు. వారి తపస్సు ఫలించింది 
కనుకనే ఆంధ్రీరాగ సాక్షాత్మారమైంది. తాను ఆరాగం భారత సంగీతానికి ఆంధ్రుల 
తరఫున కానుకగా సమర్పించే సమయం ఆసన్నమైంది. 

ఈ విధంగా సంతోషంతో ఆయన హృదయం చిరునర్తనం సల్బుతుండగా, 


నటరాజ రామకృష్ణ 45 


శిల్పాచార్యులు విశ్వరూపాచార్యులు అక్కడికి వేంచేశారు. కొత్తగా నిర్మిస్తున్న 
శివాలయంలో నృత్యమంటపాన్ని గూర్చి గుణవర్ధనులతో చర్చించే నిమిత్తం 
వచ్చారు. నిశ్శబ్దంగా లోనికి వచ్చి కూర్చున్నారు. అప్పుడే గుణవర్ధనులు వీణను 
భూమిపై నుంచుతూ విశ్వరూపాచార్యులను చూశారు. ప్రొద్దుపోవటంచే గురువుల 
వద్ద సెలవు తీసుకొని వెళ్లటానికి కలభాషిణి అక్కడికి వచ్చింది. ఇరువురు 
ఆచార్యులనూ చూసింది. ఒకరు సజీవమూర్తిని మలచి రస ప్రపంచాన్ని సృష్టి 
చేయించు మహాపురుషులు; జీవములేని కఠినశిలల్లో సజీవమూర్తులను సృష్టించి 
అశాశ్వతమైన మానవ సౌందర్యానికి అమరత్వం చేకూర్చేవారు మరొకరు. ఒకరిని 
మించిన తపస్సంపన్నులు యింకొకరు. సిగ్గుతో కూడిన వినయ సంపదతో 
యిరువురికీ ప్రణమిల్లి అక్కడి నుండి బయలుదేరింది. ఇరువురూ ఆమెనుచూస్తూ 
వుండిపోయారు. ఇద్దరి ముఖాలూ చిరునవ్వుతో వికసించినవి. అదే సమయాన 
రాజహంస అక్కడికి వచ్చింది. గుణవర్ధనాచార్యులతో కలభాషిణి 'గజ్జెపూజు 
గురించి ముచ్చటించటానికి. 
Kk న Kk 

శివరాత్రి నాడు జోగమ్మ చెప్పిన ఫలితాలు ప్రతిపాలపురంలోని ప్రముఖులైన 
ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన శేకెత్తించినవి. అందరి హృదయాలు 
భయసందేహాలతో నిండియున్నవి. ఒకరి హృదయంలోని ఆవేదన వేరొకరు 
అర్థంచేసుకొన్నా తమంతట తాము వ్యక్తం జేయక తమతమ కార్యాలు 
నెరవేర్చుకోవటంలో తొందరపడుతున్నారు. కాని ఆ తొందరపాటు ఇతరులకు 
కనబరచకుండా ప్రయత్నిస్తున్నారు. మహారాజావారు త్వరలో తన కుమారునికి 
వివాహం జేసి మహా విజయునికి రాజ్య భార మప్పగించి తన ప్రాచీన 
సంప్రదాయాన్ననుసరించి వానప్రస్థాశ్రమం స్వీకరించ నిశ్చయించారు. ధరణీదేవి 
తన సోదరుని కుమార్తె విద్యా ధరణి నిచ్చి మహావిజయునికి వివాహంజేసే 
విషయమై ధాన్య కటకానికి లేఖనంపింది. గుణవర్ధనార్యులు త్వరితగతిని కొన్ని 
రాగాలు, నృత్యాలు సృష్టించి సంగీత కళను నూతనాలంకారాలతో తీర్చిదిద్దుటకు 
అహోరాత్రాలు కృషిచేస్తున్నాడు. శిల్పాచార్యులవారు తాము నిర్మిస్తున్న నూతన 
శివాలయాన్ని త్వరగా ముగించటానికి శ్రమిస్తున్నారు. రాజహంస తన కుమార్తె 
“గజ్జెపూజ” ముగించి ఆమెకు ఆస్థాన నర్తకి పదవి లభింపచేయటానికి 


46 పసిడిమువ్వలు-పారాణి 


తొందరపడుతున్నది. తమ జీవితాలు యేదో విశేషం సాధించవలెనని వాంఛించే 
ప్రతి ఒక్కరూ ఆత్రుతపడుతున్నారు. ఫలితం గురించి ఆందోళన జెందుతున్నారు. 

రాజహంస యిరువురు ఆచార్యులకూ ప్రణమిల్లింది. రాజహంస వయస్సు 
ముప్పదియైదు సంవత్సరాలకు మించి యుండకపోయినా, తన కుమార్తెకు యుక్త 
వయస్సు వచ్చినంతనే ఆమెను ఆస్థాన నర్తకిగా జేయనెంచి తాను విరమించినది. 
ఆమె శరీరమెంతగా తీర్చిదిద్దుకొన్నదనగా కలభాషిణి, ఆమె ఒక్కచోట నిలిస్తే 
తెలియని వారెవరైనా వారిద్దరూ కవలలనే భ్రమచెందుతారు. క్రమశిక్షణతో కూడిన 
ఆమె నృత్యకళాభ్యాసము, సౌందర్య పోషణ ఆమె మాతృత్వాన్ని యెరుకచేయవు. 
ఆరు తరాల నుండి వారి పూర్వులు ప్రతివ్థానపురం ఆస్థాన నర్తకిణులుగా వర్ధిల్లారు. 
కావలసినంత ధనం. దానికితోడు విద్యాధనం. లక్ష్మీ సరస్వతులిర్వురూ వారింట 
నిరంతరం కలతలు లేని కలయికతో వసిస్తున్నారు. రాజహంస తాను తెచ్చిన 
ఫలాలను, పుష్పాలను దేవి విగ్రహం వద్ద కొన్ని వుంచి ఆచార్యులకు 
సమర్పించింది. ఆమె కూర్చొనుటయే తడవుగా శిల్పాచార్యులు వారు తన 
మనస్సులోని భావాలను పట్టలేక “రాజహంసా, సౌందర్యంలో ఈ 
మహాసామ్రాజ్యంలో నీకు సాటిలేరని ఈ రోజు వరకూ కీర్తిగడించావు. కాని 
నిన్ను ఓడించిన వ్యక్తిని ఈ రోజున చూశాను.” అన్నాడు. 

రాజహంస ఆశ్చర్యంతో ఆచార్యుల దిక్కుచూసింది. 

“సత్యం రాజహంసా ! ముమ్మాటికీ సత్యం! ఆమె మరెవ్వరో గాదు నీ 
కుమార్తె కలభాషిణే.” 

“ఆర్యా, తమరిప్పుడు నిర్మిస్తున్న ఆలయశిల్పానికి నన్ను మాతృక చేసినా 
జన్మ సార్థకం చేశారు. ఏ అమరశిల్పానికి నా కుమార్తె సౌందర్య రూపమవుతుందో. 
ఏ శిల్పి ఆమె శోభకు తన వులితో మెరుగుపెట్టి శిలల్లో మలిచి అమరత్వం 
చేకూరుస్తాడో? అంతటి భాగ్యం మా కలభాషిణికి కలగాలని ఆచార్యుల వారు 
ఆశీర్వదించాలి.” 

ఆచార్యులిరువురూ మందహాసం జేశాను. 
“పెద్దల ఆశీస్సులు తప్పక ఫలిస్తాయి,” 

ఆమె శరీరం గగుర్పాటు చెందింది. సిగ్గిలి పైటకొంగు సరిజేసుకొని 

శరీరానికి కప్పుకొన్నది. ఆచార్యులవారితో గజ్జెపూజ విషయమై చర్చించి 


నటరాజ రామకృష్ణ 47 


గృహోన్ముఖీయెంది. 

మహారాజావారు దేవీసమేతంగా గుహలో వసించే శైవాచార్యుల వారి 
దర్శనార్థం వెళ్లారు. ఆచార్యులకు వారి రాక కారణం తెలుసు. మహారాజావారు 
రాజ్యభారం తమ కుమారునికి అప్పగించి తాము ఆచార్యులవారి సమీపాన 
ఆశ్రమం నిర్మించుకొని శేష జీవితం గడపాలనే కోర్మెను వెల్లడించారు. ఆచార్యుల 
వారీ కోర్కె కంగీకారం తెల్పారు. వారి ఆజ్ఞననుసరించే ధరణీ దేవి తన అన్నగారి 
వద్దకు లేఖ నంపింది. 

నర్తనాలయం నుండి మహావిజయుడు తన భవనం జేరాడు. ఏకాంతంగా 
కొంత సమయం ఉద్యానవనంలో విహరించాడు. అతని హృదయం కలభాషిణి 
తలపులతోనే కలతచెందియున్నది. ఆ తలపులు వలపులై వలపులరాయని 
పూములుకులై అతనిని నొవ్వజొచ్చినవి. అచ్చట వుండలేక లోనికి వెళ్లి వస్త్రములు 
మార్చుకొని శ్వేతాశ్వ మెక్కి నది ఒడ్డుకు వెళ్లాడు. ఒంటరిగా సోపానములపై 
కూర్చుని మింట మెరిసే నక్షత్రాలను చూస్తూ ఆలోచిస్తున్నాడు. “ఆ జవ్వని 
అవయవలావణ్యం, ముద్దుమోము, సోగకండ్లు, దరహాసరేఖ.. అబ్బ?” - ఇలా 
ఎన్నో వర్ణనలు అతని హృదయంలో అల్లుకొన్నవి. “ఆమె తనదే అయితే...” ఈ 
విధంగా ఊహాలోకంలో విహరిస్తున్నాడు. 

ఈలోగా చేగంటను మోగిస్తూ సన్నని కాగడా కాంతితో కోటచుట్టూ 
తిరుగుతూ కోట దేవతకు బలిచ్చే వెట్టివాడు ఆ దారిన వెడుతూ అతని 
ఆలోచనలకు అంతరాయం కల్లించాడు. సరిగా రాత్రి పన్నెండు గంటలప్పుడు 
కోట దేవతకు బలి యివ్వబడుతుంది. చాలా ప్రొద్దుపోయినట్లు తలచి అతడు 
అక్కడి నుండి లేచి తన మహలుకు వెళ్లిపోయాడు. 


6౮౩౬9 


48 పసిడిమువ్వలు-పారాణి 


ప్రథమ సమాగమం 


సాయం సమయం. రాత్రి కన్య నీలి తెరలలో ప్రపంచాన్ని కప్పివేస్తున్నది. 
దినమంతా అశాంతితో గడిచిన మహావిజయుని మనస్సుకు ఆనందం కలిగింది. 
రాచబాట నిర్మానుష్యంగా వున్నది. నాడు శుక్రవారం నగరికి ఆమడ దూరాన 
వున్న ఉమాసహిత మృత్యుంజయస్వామిని ఆరాధించి, అందరూ యిండ్లకు 
మరలారు. కలభాషిణి బంగారు మేనాలో కూర్చుని యింటి ముఖం పట్టింది. 
బోయీలు, మెల్లగా అడుగులు వేస్తూ నడుస్తున్నారు. సంధ్యావాయువుల్ని 
అనుభవించటానికిగాను మేనా తలుపులను తెరిచి సన్నని తెరలను తొలగించింది. 
కర్పూర చందనాల సువాసనలు గాలిలో పయనించి ఆమెను చక్కిలిగింతలు 
పెట్టినవి. ఆమె బాట వైపు చూస్తున్నంతటిలోనే ఎదురుగా శ్వేతాశ్వమునెక్కిన 
నవయువకుడు వడిగా స్వారీ జేస్తూ యెదురు వచ్చి బాటకడ్డంగా నిలిచాడు. 
బోయీలు మేనాను దింపి దూరంగా వెళ్లి నిల్చున్నారు. ఆశ్చర్యంతో ఆమె పైకి 
చూసింది. అతడు సొగసుగా నవ్వి చేతిలోని కలువను - “ధరణీ పుత్ర 
మహావిజయు లర్పించుకాన్ల” అని ఆమెపై విసిరాడు. ఒక్క క్షణం తలపైకెత్తి 
ఓరకన్నుల అతన్ని చూసింది. 

“ధరణీపుత్ర మహావిజయులు - ఎంతచక్కనివారు. ఎందరో ఎన్నో విధాలుగా 
చెప్పగా, తాను ఊహించినా, ఊహలకందని కవితా పురుషుడు. నిమ్మపండుచాయ 
శరీరం. ఉంగరాలు తిరిగి ముఖంపై పడుతున్న ముంగురులు. విశాల నేత్రాలు, 
కొనదేరిన నాసిక, దరహాస వదనం, మగటిమిని అతిశయింపజేసే నూనూగు 
మీసం, కుడి ప్రక్క పై పెదవికి దగ్గరగా నల్లని పుట్టుమచ్చ - ఎంత అందాన్ని 
కూరుస్తున్నాయి! కండలు తిరిగిన బాహువులు, విశాల వక్షం. ప్రకృతిలోని పురుష 
సౌందర్యమంతా ఒకే చోట రాశీభూతమైనట్లున్నది!” 


నటరాజ రామకృష్ణ 49 


రెప్పపాటు కాలంలో యిన్ని భావాలు ఆమె దృష్టిపథంలో మెదలినవి. 
ఇంత దగ్గరగా ఒంటరిగా అతన్ని చూడ్డం ఆమెకిదే మొదటి పర్యాయం. 

“కలభాషిణి కలహభాషిణి కాదుగదా?” 

ఆమె దించిన తల యెత్తకనే, పెదవులు విడివడకుండగనే నవ్వింది. ఆ 
కాటుక కండ్లు జలచరాల్లా యిరుప్రకృలకూ కదిలాడినవి. దృక్కులను క్రిందికి 
వుంచే ముఖాన్ని కొంచెంగా యెత్తింది. 

“కాదు - కలసుభాషిణి. మహావిజయ విలువిద్య పోటీలో గెల్చి 
వీరవిజయుడైతే, అతని కంఠంలో మధుమాలనవుతాను.” భారంగా నిట్టూరుస్తూ 
జవాబు చెప్పి, అరమోడ్పు కన్నులతో అతన్ని చూస్తూ అన్నది, తన తల్లి నేర్పిన 
ప్రణయ సంభాషణల తీరు, గురువుగారు చెప్పిన వాచకంతో అప్పచెప్పుతూ. 

అంతదానికే మహావిజయుడానంద పరవశుడయ్యాడు. ఆ అరమోడ్చు 
కన్నులలో యేదో కావ్యభాష కనుగొన్నాడు. 

“కోయిల పాటలు మాత్రమే పాడుతుందనుకున్నాను. కాని మాటలు గూడా 
వచ్చునే - నీవాలుచూపుల సౌందర్యాన్ని అనుభవించటానికి ప్రపంచాన్నే జయించి 
నీ పాదాల చెంగట అర్పించగలను.” చిటికెవేస్తూ ఆమె కండ్లలోకి చూసి అన్నాడు. 

అప్పటి అతని బాహువుల కదలికల్లో కవిత్వం కనిపించిందామెకు. సిగ్గుతో 
తలవాల్చి మేలిముసుగు సవరించుకొన్నది. అది గూడా గురువుగారు చెప్పిన 
అభినయంలో భాగమే. 

“వచ్చే పౌర్ణమినాడు మువ్వలపూజ” 
“అలాగా” 
“పసిడి మువ్వలపూజ” 

“ఇంతేనా, బంగారుమువ్వలేగా” నవ్వుతో అతనిముఖం వికసించింది. తెల్లని 

పలువరుస వెన్నెల కాంతుల్ని వెదజల్లింది. 
“కాదు - కెంపులు పొదిగినవి.” 
“సీ శరీర కాంతితో సరితూగుటకా?” 

సిగ్గుతో ఆమె లేతగులాబీ బుగ్గలు కెంపెక్కినవి. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. 

రెప్పలు పైకెత్తి అతన్ని చూసే ధైర్యమామెకు లేదు. 

ఆమె సౌందర్యాన్ని సంపూర్ణంగా తిలకించి ఆనందిస్తున్నాడతడు. 


50 పసిడిమువ్వలు-పారాణి 


నాట్యకళకొరకే బ్రహ్మదేవుడు సృష్టించిన సుందర సువర్ణ ప్రతిమ. కెంజాయలీనే 
ఆ శరీరచ్చాయ, విశాలమైన కాటుక కండ్లు, లేడి చూపులవంటి బెదురుచూపులు, 
మాట్లాడేటప్పుడు సహజంగా ఆ మీన నేత్రాల్లో మెరిసే తెలికాంతులు - ఇలా 
యెన్నో ఆమెను గూర్చి వర్ణించుకుంటున్నాడు. 

నిన్నటి సాయంత్రం ఆచార్య గుణవర్ధనుల నర్తనశాలలో చూసిన తన 
ప్రణయసుందరి యీమే! అవును. విశేషవ్యాయామం వల్ల తడిసిన శరీరాన్ని 
అంటిపెట్టుకొని వున్న సన్నని వలువలో నుండి (ప్రతి అవయవం ముద్దుగా 
కనిపించి కనులపండువగూర్చింది. వన్నెలు తీరిన ఆ శరీరాన్ని వదిలిపోలేక 
కౌగిలించినట్లు ఆ తడి వలువ ఆమె శరీరాన్ని అంటుకొన్నది, ప్రేయసీ ప్రియుల 
ప్రణయ బంధంలా. ముత్యాలవలె ముఖంపై మెరుస్తున్న స్వేదబిందువులను 
మెత్తని పట్టువస్తంతో అద్దుకుంటూ అగుపిస్తున్నది. అలసట చెందిన ఆ తనులత, 
అరమోడ్పు కన్నులు, స్వేదమిళితములైన కుంతలాలు (తిజగాలనూ 
మోహింపజేయటానికి సృష్టించి సృష్టికర్త దివి నుండి భువికంపిన అమర నర్తకిగా 
(భమింపజేస్తున్నది. అప్పుడే నిశ్చయించుకున్నాడు ఆమె తన డేయని 
అయిపోవాలనీ, రాజహంస విరమించటం వల్ల ఖాళీ అయిన ఆస్థాన నర్తకీ 
పీఠం ఆమెదనీ, ఆ సౌందర్యరాశి, కళోపాసి, తనదైపోతుందనీ, ఆ 
సౌందర్యాన్ననుభవించే హక్కు తనకు తప్ప మరొకరికి లేదనీ... ... 

“ఇక సెలవా వీరవిజయా!” వెక్కిరింతగా పల్మరించింది. మేళవించిన 
వీణాగానంలా, తేనెలొలుకుతూ తెనుగుభాషకు మరింత తియ్యదనాన్ని 
చేకూర్చేదిలా. 

కల కరిగింది - 
“ఇదేనా గురువులు నేర్పిన రాచమర్యాద” 

ఇంత వరకూ ఆమె మేనాలో కూర్చునే వున్నది. అతడూ అశ్వం మీదే 
వున్నాడు. 

“దారి దొంగలకు ... ... ... 2 

“నా హృదయాన్నే దొంగిలించావు” - అకస్మాత్తుగా అశ్వంపై నుండి కిందికి 
దూకి మేనా చేరబోయాడు. 

ఆమె భీతిచెందిన లేడిపిల్లలా బిత్తరిచూపులు చూసింది. విజయగర్వంతో 


నటరాజ రామకృష్ణ 51 


విజయుడు ఆమె ప్రక్కలో వాలాడు. బెదరి ఆమె వెనకకు ఒదిగింది. ఆమె 
నునులేత వేళ్లను మృదువుగా స్పృశించాడు. వెచ్చ వెచ్చని అతని శరీర స్పర్శకు 
ఆమె లేత పెదవులు అదిరినవి. నేత్రాలు ఆనందాశ్రువుల చెమ్మగిల్లినవి. పరదాలో 
నుండి తొంగిచూచే ఆ కలువకన్నులు మరుని శరాల్లా దూసుకొని అతని 
హృదయాన్ని నాటినవి. తనువు పులకలెత్తింది. 

“పసిడిమువ్వల పారాణి”-ముద్దుగా అంటూ అశ్వమెక్కి మసక చీకట్లో 
మాయమైనాడు. 


ర్‌2 పసిడిమువ్వలు-పారాణి 


అపస్వరం 


ప్రాతఃకాలం. మృత్యుంజయాలయ సరోవరంలోని పద్మకన్యలు తమ 
నవ్వుముఖాలతో బాలభానునికి స్వాగతం పల్ముతున్నవి. రోహిణీకుమార 
దయాశేఖరుడు ఒడ్డున కూర్చొని యవల పిండిని చిన్ని చిన్ని వుండలుగా జేసి 
నీటిలోకి విసురుతున్నాడు. అంతవరకూ ప్రశాంతంగా వున్న ఆ ప్రదేశానికి 
కొన్ని వందల మీనాలు పరుగులెత్తుకుంటూ వచ్చాయి. ఒక దానితో ఒకటి 
పోటీపడి ఆ పిండివుండలను తింటున్నాయి. పిండిని విసిరినపుడు చెంగున 
పైకెగిరి అందుకొంటున్నాయి. మరల అట్టడుగుకు పోతున్నాయి. ఒక దానితో 
మరొకటి పోట్లాడుకుంటున్నాయి. అందంగా రెక్కలను ఆడిస్తూ యీదుతున్నాయి. 
ఈ వినోదాన్ని చూస్తూ కూర్చున్నాడు దయాశేఖర. 

స్వామి పూజకై పూవులు కోసికొని వెళ్లటానికని పూసజ్ఞను పట్టుకొని 
నగరాజతనయ అక్కడికి వచ్చింది. మెట్లపై సజ్జనుంచి నీటిలో దిగి స్నానం 
జేసింది. స్వామి ఆరాధనకుగాను మంచి పుష్పాలను యేరి కోస్తున్నది. 

దయాశేఖర ఆమె రాకను గమనించాడు. దూరం నుండే ఆమెను 
తిలకిస్తున్నాడు. ఆమె మోకాలబంటి నీటిలోనిల్సి స్వచ్చ జలాల్లో ప్రతిబింబించే 
తన సౌందర్యాన్ని చూస్తున్నది. దయాశేఖర మెల్లగా అక్కడికి వచ్చాడు. తన 
చేతిలోని యవలపిండి వుండను ఆమె చెంతకు విసిరాడు. (ప్రతిబింబము 
చెడిపోయింది. కొన్ని వందల చేపలు ఆమెను చుట్టుముట్టినవి. పైకి 
ఎగట్రాకుతున్నవి. ఢీకొంటున్నవి. ఆమెను కంగారుపరచినవి. అతడు యింకా 
వుండలను వేస్తూనేవున్నాడు. అప్పుడామె ఒడ్డుకు చూసింది. అతడు చిరునవ్వునవ్వి 
వేయటం మానేశాడు. చేపలన్నీ దూరంగాపోయినవి. 

నరోవరంలోకి దిగాడు. ఒక నవారుణ కమలాన్ని కోశాడు. 
మూర్మొంటున్నాడు. 


నటరాజ రామకృష్ణ 53 


“శ్చ సుందరపంకజమా, నీకు గూడా ప్రకృతిమాత శాపమున్నదా? నిన్ను 
ఆరాధించే మానవులుండగా, శిలారూపంలో వున్న స్వామి అర్చనకు సిద్ధమై న్‌ 
అందాన్ని వ్యర్థం చేసుకొంటున్నావు. బురదలో పుట్టిన నీకు నీ విలువయేమి 
తెలుస్తుంది. నీతో తటాకంలో నివసించే క్షుద్రజీవరాసులకు మాత్రం తెలుస్తుందా 
నీలోని మధురిమ. అదో! అటుచూశావా, ఎక్కడి నుండో ప్రేమ గీతాలు పాడుతూ 
నిన్ను కోరి నీ యెదలోని మధువును త్రాగాలనే ఆరాటంతో యెంత తొందరగా 
వాయువేగంతో వస్తున్నదో చూడు భ్రమరం. ఇంతవరకూ ముఖం ముడుచుకొని 
కూర్చున్న ఆ కమల కన్య ప్రియుడు తనపై వ్రాలగానే హృదయకవాటం తెరిచి 
యెంత ఆనందంతో ఆహ్వానిస్తున్నదో చూశావా! తన హృదయాన్ని చుంబిస్తూ 
గిలిగింతలుపెడుతూ, అమృతాన్ని గ్రోలుతున్న భ్రమరాన్ని మెత్తని తన హస్తాలతో 
కౌగిలించి ఎంతహాయిని పొందుతున్నదో చూడు! స్వామి పూజ కర్పించబడే న్‌ 
జన్మ అదుగో ఆ అందాలరాశి నగరాజతనయ జన్మవలె నిష్ప్రయోజనమైనది.” 
అప్పుడే ఒడ్డుజేరిన నగరాజతనయ చేతిలోని పూసజ్జలోనికి ఆ పుష్పాన్ని విసిరాడు. 

“ముగిసినదా మీ కవితాగానం? పూజకర్పించే పుష్పాలను మయిల 
పరచారు.” చిరుకోపం నటిస్తూ అన్నది. 

“పేమతో సమర్పించు ప్రతి పుష్పమూ స్వామికి ప్రీతికరమైనదే.” ఆయన 
నేత్రాలు ఆమె తనులత నర్చించే పూజా పుష్పాలైనవి. 

“అనాఘ్రాత పుష్పం విలువ అమోఘమైనది”. 

“అమాయకురాలా, శబరి యెంగిలిపండ్లు శ్రీరామచంద్రుడు ప్రీతితో 
స్వీకరించలేదా?” 

“చాలు మీ కుతర్శం. మీతో వాదిస్తూంటే పూజావేళ మించిపోతుంది. 
వారణాసి నుండి ఆచార్య పండితారాధ్యులు విజయం చేశారు. వెళ్లి వారితో 
కాసేపు తర్క శాస్త్ర పారాయణం చేయండి.” చరచరా నడిచి వెళ్లుతున్నది. 

“ఒక్క నిమిషం, నగరాజతనయా! ఈ విషయం నీకు తెలుసా? కలభాషిణి 
గజ్జెపూజ నాడు వారేనటగా పరీక్షకులు?”. 

కలభాషిణి పేరు విన్నంతనే నిలబడిపోయింది. కలభాషిణి - గజ్జెపూజ - 
ఆస్థాన నర్తకి - ముత్యాల పల్లకి - మొదటి తాంబూలం - పగటి దివిటీలు - 
పసిడి మువ్వలు! అన్నీ ఆమె మనస్సులో మెదిలి బాధింప జొచ్చినవి. 


ర్‌4 పసిడిమువ్వలు-పారాణి 


“దశమినాడు గజ్జెపూజ మహావిజయుడు ఆమెకు కాన్మగా పసిడిమువ్వలు 
సమర్పించనున్నాడు.” 

పసిడిమువ్వలు - భారతీయుల్లో బంగారం కాళ్లకు ధరించే హక్కు యే 
కొన్ని రాజవంశాల ప్రీలో కల్గియున్నారు. 

కోటీశ్వరులైనా యితరులు పూజిస్తారేగానే సువర్ణాన్ని పాదాలకు ధరించరు. 
రాజనర్తకి కొక్కర్తెకే అట్టి భాగ్యం కల్గుతుంది. నజ్జను........ చాలా 
గౌరవభాజనమైంది. 

“పసిడిమువ్వలు! కలభాషిణి అదృష్టవంతురాలు” న?! 
సరసంగా జవాబు చెప్పింది నగరాజతనయ. 

“సరే-అని ఒక హ్రస్వము, దీర్భం న న NE వ్‌ 
నోట పలుకు. కలభాషిణి కేవలం కెంపులు పొదిగినవి ధరిస్తుంది. రవ్వలు 
తాపడమై, నవరత్నాలతో అలంకరించిన మువ్వలు నీ పాదాలకు ప్రణమిల్లుతవి. 

“దయాశేఖరా, మీ దయతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేయకండి. దయచేసి 
నన్ను యోచించికోనియ్యండి.” 

పూజకు సమయ మాసన్నమైనందున ఆమె అక్కడ నుంచి ఆలయానికి 
వెళ్లింది. అప్పుడే మేనా దిగి కలభాషిణి గూడా ఆలయం ప్రవేశించింది. 
లక్షబిల్వార్చనకు కావలసిన పూజా ద్రవ్యాలు కొని వచ్చి ఆలయంలో సమర్పించి 
దైవ దర్శనం జేసికొని ఆమె తిరిగి వెళ్లబోతున్నది. 

నగరాజతనయ - కలభాషిణి ఒకరినొకరు చూసుకున్నారు. 

“నగరాజతనయా, దశమినాడు నా'గజ్జెపూజు, “పసిడి మువ్వలపారాణి” 
మా సరస్వతీ సదనంలోనే జరుగుతుంది. నీవు వస్తావుగదూ” అంటూ 
వెళ్లిపోతున్నది, కలభాషిణి. 

నగరాజతనయ కొన్ని నిమిషాలట్లే నిలబడిపోయింది. 'గజ్జెపూజి - 
“పసిడిమువ్వలు’ - కలభాషిణి తనను అపహసిస్తున్నట్లు తలచింది. 

తమకు భేదాభిప్రాయాలు కల్లినప్పుడు ఎదుటివారు మంచి చెప్పినా, 
విపరీతంగా తోచటం సహజం. 

దూరం నుండి వృద్ధయోగిని వస్తున్నది. కలభాషిణి మేనా నాపి, ఆమెకు 
ప్రణమిల్లి వెళ్లిపోయింది. నగరాజతనయ ఆమెను చూసి ఆలయంలోకి 


నటరాజ రామకృష్ణ 55 


వెళ్లిపోయింది. 

ఆ దినమంతా నగరాజతనయ గుడిలోనే వుండిపోయింది. ఆలయ 
ప్రాంగణం శుభ్రపరచటంలో, సంధ్యాపూజకు స్వామికి మాలలు కట్టటంలో 
కాలం గడిపింది. పూర్తిగా ఉపవాసమున్నది. తాను కట్టిన దండలనే స్వామి 
కలంకరించారు. యోగిని, ఆమె గర్భగుడి కెదురుగానిల్చి స్వామిని 
దర్శించుకొన్నారు. తనకు ఊహ తెలిసిననాటి నుండి ప్రతినిత్యం స్వామిని 
దర్శిస్తున్నది, నిశ్చల చిత్తంతో. కాని నాడదేమోకాని స్వామి రూపంలో దయాశేఖర 
రూపం చూసి బెదిరిపోయింది. తన హృదయం అపవిత్రమైంది. అక్కడ 
వుండలేకపోయింది. వెంటనే తీర్ధం స్వీకరించి పరుగు పరుగున గిరి దిగి ఇల్లు 
చేరింది. 

“తానెందుకు ఈ ప్రపంచంలోకి వచ్చింది? ఎందుకై నిర్దేశింపబడింది? 
తానేమిచేయాలి? ఏమిచేస్తున్నది?” - ఇలా రాత్రంతా ఆలోచిస్తూ వున్నది. కంటికి 
కునుకు రాలేదు. తెల్లవారుజామున కాస్త మగత నిద్రపట్టింది. అంతలో ఆలయ 


గంటలు మేల్మొల్పినవి. 
m2 


56 పసిడిమువ్వలు-పారాణి 


పసిడి మువ్వలు పారాణి 


రాచనగరులో రాజనర్తకి రాజహంస రతనమహల్‌ సరస్వతీ నిలయం. 
కళాలక్ష్మి నిత్యనూతన శోభలతో తాండవించే రంగవల్లి. విద్యాధికులు, 
అలంకారికులు, కవులు, గాయకులు, నర్తకులు, నాట్యాచార్యులు, వివిధ శాస్త్ర 
పారంగతులు అక్కడ వారానికి ఒక మారు చేరి విద్యా విషయక చర్చలు 
జరుపుతారు. ఆంధ్ర మహా సామ్రాజ్యంలో పేరుగాంచిన మహానర్తకి రాజహంస. 
సాతి కాభినయం, నృత్త నృత్యాలలో ఆమెను మించిన వారు ఆంధ్రావనిలో 
లేరు. ఆస్థాన నర్తకియె తన నాట్యవిద్యచే ప్రభువుల మెప్పించి, విశేష ద్రవ్యార్ణన 
జేసింది. ఆమె వయస్సు ముప్పదియైదుకు మించకపోయినా, నృత్య ప్రదర్శనల 
నుండి విరమించి కళా చర్చలతో కాలం గడుపుతున్నది. 

ఆచార్య గుణవర్థన తన కుమార్తె కలభాషిణికే గాక, తనకు గూడా నృత్య 
విద్య నేర్పిన వృద్ధ గురువులు. మార్గ, దేశి నృత్యరీతుల నెరిగిన మహాపండితులు. 
నాట్యధర్మి, లోకధర్మి చక్కగా నెరిగినవారు. రాజహంస కలభాషిణిని నర్తకిగా 
చేయనెంచి, ఆ దేశ సంప్రదాయాల ననుసరించి, కేళికా నృత్యరీతులను 
అ ్యసింపజేసింది. 

నాటి సాయంత్రం లక్ష దీపాలతో తన మహల్‌ నలంకరింపజేసింది. గిరిపై 
వేంచేసిన తన యిష్టదైవం ఉమామహేశ్వరి ఆలయము లక్షదీపాల 
కాంతిలోమెరుస్తున్నది. ఆరాధనా సమయానికి ఆయంలో అక్కడ దేవదాసీ నృత్యం, 
ఇక్కడ తనయింట కలభాషిణిచే “పుష్పాంజలి” సమర్పణ. 

రతనమహల్‌లోని అద్దాలహాలు కళాత్మకంగా అలంకరింపబడింది. సంగీత 
సాహిత్య నాట్య విద్యలందు కాకలుదీరిన కుండనాల పండితులు సభకు వేంచేశారు. 
గాయకులు, నర్తకులు, విమర్శకులు, రనశాస్త్ర పండితులలతో నభ 
కళకళలాడుతున్నది. 


నటరాజ రామకృష్ణ 57 


ఆచార్య పండితారాధ్యులు వారణాసిలోని సంస్కృత విద్యాపీఠానికి 
కులపతులు. బహుభాషావేది. బహుశాస్త్ర పారంగతుడు. ఆచార్య గుణవర్ధనుల 
బాల్య స్నేహితుడు. రాజనర్తకి కాబోయే తన కుమార్తె పాండిత్యాన్ని సమర్గులైన 
పండితులచే పరీక్షింపనెంచి ప్రత్యేకంగా గజ్జెపూజకు వారి నాహ్వానించి 
పిలిపించింది. రాజహంస. ఆనాటి సభకు వారు అధ్యక్షులైనారు. 

ఒక్క దేవదాసీలు తప్ప సభకందరూ విచ్చేశారు. వారు యిట్టి సభలకు 
రారు. దైవారాధనలో నిమగ్నులయ్యే వారికి యిట్టి వినోద ప్రదర్శనలు రుచింపవు. 
కాన వారు రాచనగరు ప్రవేశానికి, కేళికా విద్యా ప్రదర్శనానికిగాని పూనుకోరు. 
భూపతియైనా, భూసురోత్తముడైనా దేవనర్తకి నాట్యం చూడవలెనంటే ఆలయానికి 
వెళ్లవలసిందే. 

గంటలు ఆరుకొట్టినవి. గిరిపై ఆలయంలో మంగళ వాద్యాలు 
(మోగసాగాయి. 

మహా విజయుడు తన పరివారంతో సభలో ప్రవేశించాడు. రత్నపేటికలో 
నుంచిన పసిడి మువ్వలు, కానుకలు రాజహంసకందించారు. 

ఆలయంలో నృత్యపూజ ఆరంభమైంది. 

సభలో ఆచార్యులు వాద్యాలను సరిచూసి మేళ ప్రాప్తి జరిపించారు. 
పుష్పాంజలియై కలభాషిణి సభలో ప్రవేశించింది. 

ఆమె అలంకరణ బహు సామాన్యంగా వున్నది. నాలుగు పాయలు 
తీసివేయబడిన జడపై సన్నజాజులు కుట్టబడినవి. రవలు పొదిగిన పాపటబిందు 
పాపటలో ధరించింది. కస్తూరి తిలకం సొగసుగా దిద్దబడింది. మెడలో పచ్చల 
పతకం, నడుముకు రవల ఒడ్డాణం, చేతుల కొక్కొక్క కెంపుల కంకణం, 
బాహువులకు బంగారు బాజుబందులు, లేతగులాబీ రంగు కంచుకంపై సన్నని 
జల్తారు పసుపు పచ్చని చీరను కాసెపోసి కట్టింది. 

గురువుగారి పాదాలకడ మోకరిల్లి పాదాలపై పుష్పాల నుంచినది. తరువాత 
మృదంగానికి నమనస్మరించి నిలబడింది. గురువుగారు రత్న పేటికలోని 
పసిడిమువ్వలు తీసి ఆమె పాదాలకు ధరింపజేశారు. ఆమె సమస్థానకంలో 
నిలబడి సభావందన మాచరించి “పుష్పాంజలి” సమర్పించటానికి 'తలపుప్పపుటః 
కరణంలో నిలిచింది. రాజహంస మేళవించిన వీణానాదంతో కంఠం జేర్చి చూర్ణిక 


58 పసిడిమువ్వలు-పారాణి 


నాలపించింది. కలభాషిణి పుష్పాంజలి నర్పించి అంజలి నృత్యక్రమాన్ని 
ప్రదర్శించింది. వాద్యాలు పూరించబడినవి. ఆచార్యుడు శబ్దాలను కొలిచాడు. 
మార్దంగికుడు తన నైపుణ్యం ప్రదర్శించాడు. ఓంకార మిళితమైన నాదంతో 
సభాస్థలి నిండిపోయింది. 

రాజహంస ఆలాపన చేసిన “చూర్ణిక” రాగం సంప్రదాయ రాగాల్లోనిదిగాక 
కొత్తదిగా తోచి, పండితారాధ్యులవారు గురువు గుణవర్ధనుల వైపు చూశారు. 
గుణవర్ధనులు అది “ఆంధ్ర రాగమనీ, ఆంధ్రుల నూతన సృష్టి అనీ, మొదటి 
సారిగా ప్రతిష్థాన పుర రాజనర్తకి సరస్వతీ పీఠంలో పండితుల యెదుట 
ప్రయోగించి నర్తనమాడి భారతీయ గాన సరస్వతికి కానుకగా ఆనాడు 
సమర్పించబడనున్నదనీ తెల్పారు. 

అటు పిమ్మట కలభాషిణి ధరణీ పుత్ర మహా విజయను స్తోత్రం చేస్తూ, 
జోహారు లర్పించటానికి గాను ప్రత్యేకంగా రచించిన సప్తతాళ 'జక్కిణి” నృత్యం 
ప్రదర్శించింది. 

జక్కిణి నృత్తనృత్యాల కనువైనట్టి సుందర సంగీత రచన. నృత్తంతో ఆరంభమై, 
నాయకుని గుణగణాల పొగడ్తలతో గూడిన గీతానికి ఆంగిక ప్రధానమైన నృత్యం, 
వివిధ రకాలైన జతి విన్యాసాలు ప్రదర్శింపబడి ప్రభువందన మాచరించిన పిదప 
తీర్మానించబడును. 

జక్కిణి గూడా ప్రత్యేకంగా ఎరుకల కాంభోజి” రాగంలో గానం జేయబడింది. 
ఈ రాగం కూడా ఆంధ్రదేశానికి ప్రత్యేకమైనట్టిది. తెనుగు నాట వెలసిన “ఎరుకలు” 
అనే ఒక తెగలో యీ రాగం ప్రచారంలో వున్నది. దానిని సంగీత పండితులు 
సంస్కరించి శాస్త్రబద్ధంగా స్వరపరిచారు. 

రెండు నూతన రాగాలను, ఒక కొత్త నృత్య విశేషం 'జక్కిణిని 
చూడగల్లినందుకు పండితారాధ్యులవారు గొప్పగా సంతసించారు. 

పిమ్మట తాళచిత్ర నృత్తమందు తనకు గల పాండిత్యాన్ని ప్రదర్శించటానికి 
'సింహనందని తాళానికి నృత్యమాడింది. సింహనందన అపూర్వ తాళాల్లో ఒక 
ముఖ్యమైన తాళం. నూట ఇరవై యెనిమిది మాత్రలకాలం గలది. ఈ నాట్యం 
ప్రదర్శించేటప్పుడు ఆమె పాదాలకు పారాణిరాసి నృత్తమాడ మొదలుపెట్టింది. 
విలంబి తలయలో ప్రారంభించి మధ్య, ద్రుత లయలు ప్రదర్శిస్తూ విన్యాసం 


నటరాజ రామకృష్ణ 59 


జేసి, మూడు ఆవృత్తాలు ఆడి ముగించేప్పటికి ఆమె నాట్యమాడిన స్థలంలో 
మృగరాజు చిత్రం చిత్రించబడింది! ఈ విధంగా విన్యాసమందు తనకు గల 
నేర్పంతా ప్రదర్శించింది. 

సాత్వికా ఖినయం భారతీయ నాట్యకళకు తలమానికం. ఆంధ్రుల అభిమాన 
విద్య. అందు తనకు గల కౌశలం ప్రదర్శింపనెంచి, మహాకవి కాళిదాస విరచిత 
మాళవికాగ్ని మిత్రంలోని 'ఛలికు మభినయించ నెంచింది. ఛలిక నృత్యం 
ప్రదర్శించనున్నట్లు ఆచార్యులు వినికిడిచేశారు. 

సభలో వేయినవ్వులు వెల్లివిరిశాయి. ఛలికం రసశాస్త్ర వేత్తలకు 
నవరసములవిందు. అభినయమెరిగిన పండితులకది కన్నుల పండువ. పండితులు 
కొంత ముందుకు జరిగి కూర్చున్నారు. 

భారతీయ నృత్యకళ నాట్యధర్మి, లోకధర్మి అని రెండు భాగాలు. భరత 
సూత్రాల ననుసరించి నృత్త నృత్యాలను రసభావాలను వివిధ భంగిమలు, కరణ, 
చారీ, రేచకముల ద్వారా నృత్త నృత్య హస్తాల సహాయంతో ప్రదర్శించటం 
నాట్యధర్మి. 

లోకానుభవం, నర్తకీ నర్తకుల స్వీయానుభవాలను జతపరచి అభినయవిద్యకు 
రూపు రేఖలు దిద్దటం లోకధర్మి. ఇందులో సహజత్వానికి ప్రాధాన్యం వుంటుంది. 

ఆచార్యుల వద్ద సంప్రదాయసిద్ధంగా శాప్రీయవిద్య నభ్యసించటం ద్వారా 
నాట్యధర్మి, ప్రకృతి ఆరాధనవల్ల లోకధర్మి సిద్ధించును. 

నృత్త నృత్యాలు నాట్యధర్మిపై యెక్కువగా ఆధారపడి వుంటవి. సాత్విక 
ప్రధానమైన అభినయమందు లోకధర్మియే ప్రాముఖ్యత వహించును. 

నాట్యధర్మి, లోకధర్ములను చక్కగా ఆరాధించిన కళారాధకుల కళయే 
సజీవమై పూర్ణ వికాసం చెంది వుంటుంది. 

'ఛలికం” పోషిత భర్భక హృదయావేదన తెల్పునట్టి కథా వస్తువుగల 
నాల్గుపాదాల గీతం. విప్రలంభము. అందులో పోషిత నాయికకు అభినయం 
చెల్లుతుందిగాని నృత్త నృత్యాలకు వీలుంటుందా? శాస్త్రం సమ్మతిస్తుందా? ఆచార్య 
గుణవర్ధనులు ఛలిక నృత్యమని తెల్పారు. అదెట్లా సాధ్యం! ఆ విశేషం 
యెటువంటిదో చూడాలని అందరూ ఆత్రుతతో నిరీక్షిస్తున్నారు. 

వీణ సన్నగా ఆలపించసాగింది. కోమలంగా ఆచార్యుని చేతిలోని తాళం 


60 పసిడిమువ్వలు-పారాణి 


ధ్వనిస్తున్నది. మృదంగం మార్దవంగా పలుకుతున్నది. 

“దుర్గభః ప్రియోమే తస్మిన్‌ భవహృదయ! నిరాశ 

మహో! అపాంగోమే పరిస్ఫురతి కిమపి వామః 

వషస చిరదృష్టః కథం పునరుపనేతవ్యో 

నాథ! మాం పరాధీనాం త్వయి పరిగణయ సతృష్టామ్‌.” 

అసావేరి రాగంలో రాజహంస గీతాన్ని భావయుక్తంగా ఆలపించసాగింది. 

ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం అని అభినయం నాల్లు విధములు. 

అంగ ప్రత్యంగోపాంగములయొక్క విన్యాసాల ద్వారా నృత్త నృత్యాదుల 
ప్రదర్శించటం, ఒక గీతానికి అర్థం తెల్పటం ఆంగికం అవుతుంది. 

నాట్యంలో ఒక గీతంగాని, శ్లోకంగాని ఆయా సన్నివేశాలకు తగు విధంగా 
రసభావాలొప్పించటానికి కంఠం హెచ్చు తగ్గులుగా సవరించి గానం చేయటం 
వాచికం. 

నాట్యంలో వివిధ సన్నివేశాలకు తగువిధంగా అలంకరణ జేసుకోవటం, 
రంగస్థల మలంకరించటం ఆహార్యం. 

ఒక ప్రత్యేక సన్నివేశంలో పాడబడే గీతం యొక్క భావం వివిధ సంచారులచే 
రంజింపజేస్తూ, స్వేదం, స్తంభం, రోమాంచం, స్వరభేదం మొదలయిన సాత్విక 
భావాలద్వారా ప్రదర్శించటం సాత్వికం. 

ఆంగిక సాత్వికాల్లో భేదం - ఆంగికం శరీరానికి సంబంధించినట్టి 
అభినయం. సాత్వికం హృదయానికి సంబంధించినట్టిది. 

అభినయ (ప్రాధాన్యం గల్గిన ఛలికం నృత్యమెట్లనే సందేహం. 
అభినయమందు లోకధర్మి మతాను సారముగా స్వేచ్చాహస్తముల విన్యాసాలతో 
రసభావములు ప్రదర్శించబడును. నాటి ప్రదర్శన మందట్లుగాక ఆ గీతం యొక్క 
అర్థాన్ని గూడా నృత్యమందువలె నాట్యధర్మి సమ్మతమైన కరణ, చారీ, హస్త 
విన్యాసాల ద్వారా ప్రదర్శింపబడటంచే ఇక్కడ నృత్య ప్రధానమైనదిగా కూడా 
ఒప్పింది. కనుకనే ఆచార్య గుణవర్ధనులు ఆ గీతం అభినయం ప్రధానమైననూ, 
నృత్యమని పేర్కొన్నారు. అభినయమెట్లయిననూ అందుంటుంది. 
నృత్యవిన్యాసములు మాత్రం వారి నూతన సృష్టి. 

కలభాషిణికి గాత్రమందుకూడా చక్కని సాధనవున్నది. కాని తన తల్లి 


నటరాజ రామకృష్ణ 61 


సహకారగానం జేయటానికి గురువుగారు యేర్పరిచారు. కారణం - ఆమె 
అభినయించేది పోషితనాయిక. అందు దశావస్థలు, నిర్వేదం, దైన్యం మొదలైన 
సంచారులు ప్రదర్శించాలి. సాత్విక మందు డగ్గుత్తిక వల్ల స్వరభేదం కలుగవచ్చు. 
అట్టి తరి తాను సాత్వికం మాత్రం ప్రదర్శిస్తుంది. గాని సాత్వికాభినయ మందు 
పాడటం సామాన్యంగాదు. నర్తకి తన ముఖంపై కనబర్చెడి ప్రతి చిన్న భావ 
(ప్రకటన గాయని కంఠంలో పలికించవలెను. ఇది యెంతో అనుభవం వున్నవాళ్లకు 
గాని సాధ్యంగాదు. కేవలం గాన విద్య మాత్రమే తెలిసిన విద్వాంసులు పనికిరారు. 
కనుకనే బహుకాలం నాట్యకళ నారాధించి విశ్రాంతి గొనుచున్న రాజహంస 
సహకార గానానికి పూనుకొన్నది. 

“దుర్లభః ప్రియో మే తస్మిన్‌ భవహృదయ! నిరాశం” 

“హృదయమా! ప్రియునిగూడుట దుర్లభం. అతని గూడు ఆశ వదులుకో. 
ప్రియునికొరకు తహతహ పడకుమా” - ఈ భావములు తెలియజేయటానికి 
నిర్వేదం, దైన్యం మొదలైన సంచారులను అభినయించి పోషితయొక్క 
హృదయావేదన ప్రదర్శించినది - వెంటనే 

“అహో అపాంగోమే పరిస్ఫురతి కిమపివామః” 

అదేమి! ఎడమకన్ను అదరుచున్నది శుభసూచకం. అనగా తన స్వామిని 
మరల కలియునా? 

బెత్సుక్యం, ఆవేగం, హర్షం మొదలైన సంచారులను వెంట వెంటనే 
గుప్పించింది. క్షణంలో దైన్యం, మరోక్షణంలో బెత్సుక్యం, ఆ వేగాల అభినయం 
చూసిన ఆ పండితులు ఆమె అభినయ విద్యకు అచ్చెరువొందారు. నిర్వేదాన్ని 
పూర్తిగా విన్యాసం జేసి వెంటనే ఉత్సాహాన్ని అభినయించటం యెంత కష్టమో 
శాస్త్రవేత్తలకు తెలియని విషయం గాదు. 

మూడవ పాదమందు మరల చాయలుగా దైన్యనిర్వేదాదులను ప్రదర్శించి 
ముగించింది. 

“నాథ! మాం పరాధీనాం త్వయి పరిగణయ సతృష్టామ్‌”. 

గీతంలో నాయకుని నంబోధిస్తూ పోషితగా ఒకసారి, సభలో 
మహావిజయునిచూసి విరహిణియై అతనిని వేడుకొనునట్లు మరోసారి. 

ఇట్లు రెండు విధాల వివిధ సంచారుల నభినయించి ముగించినది. 


62 పసిడిమువ్వలు-పారాణి 


సభికులందరూ తమ్ము తాము మరచి కావ్యజగత్తులో విహరించారు. అభినయానికి 
చివరి ముక్తాయి నేత్రాలతో ఇచ్చి ముగించింది. 

సభాస్థలిలో ఒక నిమిషం నిశ్శబ్దం. సభలోని పండితులు ఆ స్వాప్ని కావస్థ 
నుండి మేల్మొనటానికి ఒక నిమిషకాలం పట్టింది. హర్ష ధ్వానాలతో రతనమహల్‌ 
మారుమోగింది. 

నర్తకిణులకు ప్రకృతిమాత శాపం. నర్తకి యౌవనంలో వున్నపవ్వుడు 
శరీరసౌష్టవం చక్కగావున్నా అనుభవలోపం చేత అభినయవిద్యలోని లోతులను 
సంపూర్ణంగా ప్రదర్శించలేకపోతారు. లోకానుభవం సంపాదించి భావపూరితమైన 
అభినయం ప్రదర్శించేయోగ్యత కల్లేనాటికి అంగసౌష్టవం క్షీణించటంచే ఆ 
అభినయ విద్యరాణించదు. కలభాషిణికి యౌవనారంభంలోనే యిట్టి ఆత్మ వికాసం 
కల్లినందుకు పండితులందరూ మిగుల సంతోషించి దీవించారు. 

కలభాషిణి తన నాయకుణ్ణి ఓరగంటచూసి, మంగళాచరణ మాచరించి 
శిరమువాల్సి నిలువబడింది. 

పండితారాధ్యులవారు సంతుష్టులైనారు. కలభాషిణి మందగమనంతో 
వారివద్దకు వచ్చి పాదాలకు నమస్మరించింది. వారు మంత్రాక్షతలు ఆమె శిరముపై 
వుంచారు. సువర్ణ పుష్పాలు, సన్నజాజులు వుంచిన వెండి పళ్లెరాన్ని దాసీజనం 
కొనివచ్చారు. సభా మధ్యంలో వున్న చందనపీఠంపై గుణవర్ధనులు ఆసీనులైనారు. 
తల్లీకొమార్తెలు అచ్చటికి వచ్చి సువర్ణ పుష్పాలతో గురువులను అభిషేకించారు. 
తన కృషి ఫలించినందుకు గుణవర్థనుడు పరమానంద భరితుడైనాడు. 

గురుపత్ని చందన పుష్పాలతో కలభాషిణిని మహావిజయునికి కాన్మగా 


సమర్పించింది. 
6చవాఠ౬29 


నటరాజ రామకృష్ణ 63 


ఏకాంతసేవ 


రాచనగరుకు నాల్లు క్రోసుల దూరంలో నదికానుకొని ఉద్యానవనం వున్నది. 
అందు గగనవిహార మందిరం నదిలోకి చొచ్చుకొని వచ్చినట్లు నిర్మింపబడినది. 
ఆ నిశాసమయంలో నిశ్శబ్ద వాతావరణంలో గౌతమీ తరంగాలు కోట గోడలకు 
తాకుతూ, మధురగీతాల నాలపిస్తున్నవి. ప్రశాంతంగా నున్న ఆ మహల్‌కు 
మహావిజయుడు కలభాషిణితో కలిసి వేంచేశాడు. ఉద్యానవనం దాటి మహల్‌ 
ప్రాంగణం చేరారు. మహావిజయశ్వేతాశ్వం దిగి, కలభాషిణిని దింపాడు. 
నిమిషకాల మిద్దరూ ప్రాంగణంలో నిల్సారు. మహావిజయ ఆమె కరగ్రహణం 
చేసి మందిరానికి దారితీశాడు. మంత్రముగ్ధలా ఆమె అతనిని అనుసరించింది. 

శయ్యాగార వాతావరణమంతా కామోద్రేకం కలిగిస్తున్నది. ఉద్ధతమైన 
సుగంధపరిమళం (ప్రేమికులను మత్తులను చేస్తున్నది. కెంపునీలాలు తాపిన 
దీపకన్య చేతిలోని జ్యోతి వెలుగులో క్షీరధవళమైన కోమల మృదుతల్పం వారికి 
స్వాగతం చెబుతున్నది. గదిలో ఎదురెదురుగా నిలిచారు. మహావిజయ మృదువుగా 
ఆమె చేతిని గ్రహించి, తన వ్రేలి పచ్చల ఉంగరాన్ని ఆమె వేలికి బెట్టి అతి 
సున్నితంగా ముద్దిడినాడు. కలభాషిణి పరపురుషునితో ఏకాంతంగా గడపటం 
అదే మొదటిసారి. ఆమె గుండెలు వేగంగా కొట్టుకుంటున్నవి. 

మహావిజయ సుదృఢ బాహువల్లరి ఆమె సుకుమార తను లతను 
కామోద్రిక్తమై కఠినంగా పెనవేసుకొన్నది. ముగ్గమోహనములైన ఆమె చూపులు 
భయాకులితములైనా ప్రేమార్దములై చెమ్మగిల్లుతున్నవి. అతని విశాలనేత్రాల్లోని 
కామోద్రేకము ఆ కళా హృదయకు కళారాధకుని భక్తివారవశ్యంలా కనిపించి 
కరిగిపోయింది. సమర్గుడని నిష్కల్మషంగా నమ్మిన ప్రియుని విశాల వక్షస్థలాన్ని 
సుందరమందారమాలికలా అలంకరించి ఆ తొలి రేయి ఆ ముగ్గహృదయం 
అవ్యక్తానందవాహినుల్లో ఓలలాడింది. 


64 పసిడిమువ్వలు-పారాణి 


ప్రథమ సమాగమంనాటి ఆమె పలుకులు నాడు నిజమైనందుకు అతడు 
సంతృప్త హృదయుడైనాడు. 

ఆమె రతిశ్రాంత సుకుమార తనులత వాడిన సురభిళ సుందర సుమ 
రాశిలా జాలిగొల్పుతుంటే, అతని ఉద్రిక్త విశాలారుణ నేత్రాలు ధవళిమ 
పొందినవి. క్షతములై వసంతంలా రక్తం చిమ్ముతున్న ఆ ముద్దు పెదవుల నాతడు 
గాధంగా చుంబించి విజయము నొందిన వీరగర్వంతో నిద్రించాడు. దశమీజ్యోత్సు 
సన్నగా నవ్వుకుంటూ జాలిగొల్పు చూపులతో అంతరించి పోయింది. 

ఆ అంకురిత జవ్వనికి అదొక వింత అనుభవం. తన సుకుమార శరీరం 
అతని గాఢ పరిష్వంగంలో పొందిన దివ్యానుభూతి ఆమె నొకానొక దివ్యలోక 
సందర్శనం చేయించింది. 

ఆ మధుర స్మృతులు ఆ ముగ్గహృదయంలో గాఢంగా ముద్రితాలైనవి. ఆ 
అమాయిక ప్రణయినికి ప్రపంచమంతా (ప్రేమార్దవమైపోయిన దనిపించింది. ఆ 
దివ్యార్ణవంలో విజయుని స్మరిస్తూ జలకన్యలా ఆనందిస్తోంది. ఆ మధుర 
సన్నివేశములు ఆ కళాహృదయను కలచివేసి ఒక సుఖమయ, మానసిక 
పరిణామం కల్పించినవి. మహావిజయ దివ్యమూర్తి కామె సర్వస్వం సమర్పించి 
సిద్ధిపొందిన ప్రణయ తపస్వినిలా ఆనందం అనుభవించింది. 

ఇంతవరకూ తను గురువుల వద్ద నాయికాభీనయం, రసాభినయం 
అభ్యసించింది. తన అభినయంతో ఇతరులను మంత్రముగ్గులను చేసింది. కాని 
ఆ అభినయంలో మధురిమ, భావాల్లోని సౌందర్యము, తానుపాడే ప్రతిపాట, 
పాటలోని ప్రతి మాట అనుభూతి తాననుభవించటం అదే ప్రథమం. నేటి వరకూ 
తన అభినయ విద్యచే ఇతరుల నానందింపజేయడమేగాని ఆ ఆనందంలోని 
రసానుభూతి యెట్టిదో తానెరుగదు. ఆ అనుభూతి నేడు కల్గింది. నేటి నుండీ 
తానొక నవ్య ప్రపంచంలో అడుగుపెట్టింది. తన జీవిత మొక మధుర ప్రబంధం. 

ఆంధ్ర మహాసామ్రాజ్యానికి కాబోయే సామ్రాట్టు ధరణీ వుత్ర 
మహావిజయుడు నాయకుడు - నాయిక కలభాషిణి. 


m2 


నటరాజ రామకృష్ణ 65 


కుక్కముట్టిన కుండ 


గజ్జెపూజ నాటి నుండీ కలభాషిణిలో యిదివరకులేని హుందాతనం వచ్చింది. 
ప్రతిరోజు నర్తనాలయానికి రాజుగారి శకటంలో వెళ్లుతుంది. తెల్లని రెండు 
గుర్రాలు కడతారొకరోజు. మరొకరోజు నల్లని నాల్గు గుర్రాలు కడతారు ఆ 
శకటానికి. ఒక్కో రోజు ఒకే గుర్రం కడతారు. అశ్వశకటం నర్తనశాల దగ్గర 
ఆగినంతనే సేవకులు దిగివచ్చి తలుపు తీస్తారు. ఆమె దిగి తిన్నగా 
నృత్యభవనంలోకి వెళ్లుతుంది. అభ్యాసం జేస్తుంది. మరల బండెక్కి ఇంటికి 
వెళ్లుతుంది. 

నృత్యాభ్యాసంలో ఇదివరకు సహాధ్యాయులుగా వున్నవారు గూడా, ఆమె 
తమకు దూరమవుతున్నట్లు గ్రహించారు. ప్రతి దినం నర్తనశాలకు వెళ్లాలంటే 
నగరాజతనయ ఇంటిముందునుంచే కలభాషిణి వెళ్లాలి. పహరాహుషార్‌ వాండ్లు 
ముందు పరుగెత్తుతూ, వాళ్ళ వెనుక మృదువైన చిరుగంటల నాదం జేస్తూ 
గుర్రాలు పరుగెత్తుతూ ఆమె యింటి ముందునుండే స్వారి బండి వెళ్లుతుంది. 

నగరాజ తనయ జాలిగా జూస్తూ గుమ్మంలో నిలబడి వుంటుంది. ఇది 
వరకు కలభాషిణి ఆమెను చూసేది. హాస్యానికైనా పలకరించేది. కాని ప్రస్తుతం 
ఆమె తనవైపయినా చూడదు. తన జీవితాన్ని తలచుకొంటే తనకే ఒక్కొక్కసారి 
ఏవగింవు వుడుతుంది. జీవించాలనే వుండదు. వాదయం 
దుఃఖాకులితమైపోతుంది. 

దయా శేఖరుడు తనను పువ్వుల్లో పెట్టి పూజిస్తానంటున్నాడు. ఆ జీవితాన్ని 
స్వీకరిస్తే?... అమ్మమ్మ ఆశలు నిరాశలు జేసినదాన్నవుతాను. నేను దారితప్పితే 
అవమానంతో ఆమె హృదయం బద్దలవుతుంది... కొన్ని నెలలు జీవించే ఆ 
పండు ముదుసలి ఆత్మశాంతికై నా జీవితాన్ని బలియిచ్చి జన్మంతా 
దుఃఖించాలా?... ... పెంచి పెద్దజేసి జీవితాన్ని తీర్చిదిద్దిన ఆమె బుణం 


66 పసిడిమువ్వలు-పారాణి 


తీర్చుకోవాలి గదా ... బుణం తీర్చుకోవటానికి వేరే మార్గ మన్వేషించాలిగాని, 
తన జీవితాన్నే నాశనం జేసుకోవటం ఏమంత వివేకం?” ఇలా ఆలోచిస్తున్నది. 

లోపలి నుండి యోగిని పిల్చింది. పౌర్ణమినాడు ఆమె స్వామి సేవ 
కర్పింపబడుతుంది. పూజప్పుడు కట్టుకోవడానికి ఒక తెల్లని పట్టుచీరను ఆమెకు 
చూపించటానికి పిలిచింది. 

నగరాజతనయ నిర్జీవంగా లోపలికి వెళ్లింది. 

తనకిష్టమే నన్నట్లు యాంత్రికంగా తలాడించింది. 

పౌర్ణమినాడు తనను గుడికి సమర్పిస్తారు. వ్యవధి యింకా మూడు 
రోజులున్నది. ఈలోగానే తను ఆలోచించుకోవాలి. తన జీవితాన్ని గుడికి 
బలివ్వటమా, లేక దయాశేఖరుకు అర్బించటమా? ఆదర్శాలంటూ కష్టాలకు 
బలి అవటమా లేక లక్ష్మీదేవి చల్లని చూపుల్లో సుఖమయజీవితం గడపటమా? 
కలభాషిణి ఆస్థాన నర్తకియెనా సభలో గజ్జెగట్టి రచ్చకెక్కి ఆడాలి. కాని తనను 
అతడు ఆర్థాంగిగా ఆరాధిస్తానని వాగ్దానం జేశాడు. ఏది ఆమె ఎన్నుకోవలసిన 
మార్గం? ఆలోచన యెక్కువైంది. ఎల్లప్పుడూ తన భావజగత్తులో దర్శనమిచ్చే 
మృత్యుంజయమూర్తి ఇప్పుడు కానరావటంలేదు. ఆ స్థానాన్ని దయాశేఖర 
ఆక్రమించాడు. నిరంతరం భగవత్సేవలో జీవితం గడిపిన యోగినికి యీ లౌకిక 
ప్రపంచం పోకడలు తెలియవు. అందువల్ల నగరాజతనయలోని మార్చును 
గుర్తించలేకపోయింది. ఆమె హృదయం శివుని జటల నుండి ప్రవహించే గంగా 
జలంలా అతి స్వచ్చమైనది. కల్మషానికి ఆమె హృదయంలో తావులేదు. 
ప్రతినిత్యంవలె నాటి సాయంత్రమూ ఆరాధనా సమయానికి ఆమె ఆలయానికి 
వెళ్లింది. 

కాని గుడిలోకిపోక నదిఒడ్డుకు వెళ్లింది నగరాజతనయ. దయాశేఖర ఆమె 
కొరకు అక్కడే వేచియున్నాడు. 

ఆయనకు తన అభిప్రాయం వెల్లడించింది. అతని జీవిత భాగస్వామ్యత్వం 
పొందుటకు అంగీకరించింది. 

సంతోషించాడతను. కౌగిలిలోకి తీసుకోబోయాడు కాని వెంటనే దూరంగా 
తొలిగాడు. 

“పౌర్ణమి యింకా మూడురోజులేవుంది. ఆ రోజు వరకూ గడువుంది నీకు. 


నటరాజ రామకృష్ణ 67 


యోచించుకో అప్పటి వరకూ నిన్నుమైలపరచను.” అని వెళ్లిపోయాడు. 

పూర్ణిమనాటి ఉత్సవానికంతా సిద్ధంజేస్తున్నది యోగిని. పదితరాల నుండీ 
వారింటి ఆడవిల్లలు ఆలయంలో స్వామివారి ఆస్థానానికి (ప్రముఖ 
నర్తకులవుతున్నారు. బిడ్డకు ఐదవ సంవత్సరం రాగానే సాముద్రిక శాస్త్రరీత్యా 
పరీక్షించి, దేవదాసీ అవటానికి అన్ని లక్షణాలూ సరిపోయినట్లయితే, ఆ బాలికను 
ఆలయానికి తీసుకొనిపోయి దీక్షా కంకణం ధరింపజేస్తారు. నాటి నుండీ ఆలయం 
తరఫున ఆమె సంగీతనృత్యాలు, దేశభాషలు, ఆగమ మంత్ర శాస్రాలందూ శిక్షణ 
యివ్వబడుతుంది. శిక్షణ పూర్తియైన తరువాత, యుక్తవయస్సు వచ్చినంతనే, 
శాస్త్రవేత్తలైన పండితుల సమక్షంలో పరీక్షించి, శారీరకంగా, మానసికంగా పరిశు 
ద్ధత కల్గినదని తోచినయెడల, ఆమెకు త్రిశూల ముద్ర గల్గిన మాంగళ్య్ళధారణ 
స్వామి సన్నిధిన జేయిస్తారు. నాటి నుండి ఆమె స్వామి సేవకురాలవుతుంది. 
నిత్యపుణ్యవతిగా ఆమెను సంవుం యెంతో గౌరవంగా చూస్తుంది. 
పుణ్యకార్యాలందు ఆమె రాక శుభసూచకంగా భావించబడుతుంది. యోగిని 
తర్వాత వారి యింటబుట్టిన బాలికలకు యెవ్వరికీ ఆ యోగంపట్టలేదు. బహు 
కాలానికి నగరాజతనయ జన్మించింది. జ్యోతిష్కులు ఆమెకు దేవదాసీత్వం 
అబ్బుతుందనే అభిప్రాయం వెల్లడించారు. నాటి నుండీ ఆ ధర్మంలోనే 
పెంచబడింది. యోగిని వృద్దురాలు. తన తనువు శాశ్వత విశ్రాంతి చెందకముందే 
స్వామిసేవకు ఇంకొకర్ని నియోగించి ఆ ఉత్సవం చూసి కన్నుమూయగల్లుతానని 
యెంతో ఆనందపడింది. 


సంస్థానంలోని అనేక చిన్న ఆలయాలనుండి యెందరో వచ్చారు. ఆ 
వేడుక చూడటానికి రాజగురువులు ఆలయమందే వుండి అర్చనలు, అభిషేకాలు 
చేస్తున్నారు. 

పుణ్యకాల మానన్నమైనకొలదీ నగరాజతనయు వృదయం 
బరువెక్కుతున్నది. 


చతుర్దశి నాటి రాత్రి శిల్పాచార్యులవారు కొత్తగా నిర్మిస్తున్న ఆలయానికి 
అష్టదిక్పాలకుల బలిపీఠాలకు యంత్రస్థాపన చేస్తున్నారు. ఆ పూజలకు 
ఆహ్వానితయై యోగిని అక్కడికి వెళ్లింది. కొన్ని లక్షల జపశక్తి ధారబోసిన 


68 పసిడిమువ్వలు-పారాణి 


అప్టదిక్పాలుర రాగిరేకుల యంత్రాలను ప్రతిదిక్కునందు స్థాపించి వానిపై పీఠాలు 
ప్రతిష్టించారు శైవాచార్యులవారు. 

అదొక ్రత్యేకపూజ. అందరిని ఆ సమయంలో అక్కడికి రానివ్వరు. 
శిల్పాచార్యులు, నాట్యాచార్యులు, పీఠాధిపతులు, వాద్యకులు, యాజ్ఞికులు మాత్రం 
ఆ పూజలో పాల్గొన్నారు. 

యంత్రన్థాపన జరిగింది. యాజ్ఞికులు ఆయా దేవతలను గూర్చి స్తోత్రాలు, 
ప్రత్యేక రాగతాళాలందు గానం చేసి ఆహ్వానించారు. వాద్యకులు వాయించారు. 
ఆయా దేవతలకు చెందిన బీజాక్షరాలతో కూడిన మృదంగ శబ్దాలను పలికించారు. 

కొంత సమయం గడవగానే ప్రశాంతంగావున్న ఆ ప్రదేశాల్లో ఆ దేవతల 
స్వరూపాలు వాయురూపంలో వారికి గోచరమైనవి. మేఘాల్లో మెరుపులు 
మెరిసినట్లు, దివినుండి భువికి దిగివచ్చి దేవేంద్రుడు తన పీఠం అలంకరించినట్లు, 
రవ్వలవలె వెలుగునుజిమ్ముతూ, అగ్ని, కారుచీకట్లు క్రమ్మిస్తూ యమధర్మరాజు, 
నరవాహనం యెక్కి నిర్భతి, ముత్యాల్లాంటి జలవిందువులను వర్షిస్తూ వరుణుడూ, 
శీతల సుగంధాలను గుబాళిస్తూ వాయువు, పసిడి వెలుగులతో కుబేరుడు, 
శూన్యాన్ని సూచింపజేస్తూ రుద్రుడూ వేంచేసి వారి వారి స్థానాలు అధిష్టించినట్లు 
కనిపించారు. 

యోగిని నృత్యపూజతో వారు సంతృప్పులైనారు. తమ స్థానాల్లో అదృశు 
లెనారు. 

పూజలు ముగిసేప్పటికి ఉదయం నాల్గు జాములైంది. 

నగరాజతనయను సకాలంలో సిద్ధం చేసే ఆత్రుతతో యోగిని తొందరగా 
ఇంటికి వెళ్లింది. 

ఇల్లంతా నిశ్శబ్దంగా వున్నది. ఓరగా వేసి వున్న వాకిలి తలుపు తెరుచుకొని 
లోపలికి పోయింది. నగరాజతనయ నిదురించే గదిలోకి వెళ్లింది. 

పక్కపై నగరాజలేదు. లోపల యెక్కడైనా వున్నదేమోనని వెళ్లి తిరిగి 
వచ్చేటంతలో ఆమె దృష్టి పక్కపై బడ్డది. ఏవో వస్తువుల్లా వున్నవి దానిమీద. 

దగ్గరకు పోయింది. వంగి వాటిని తీసి చూసింది. అవి నగరాజ తనయ 
చేతి కుంచబడిన దీక్షాకంకణం, దయాశేఖర అంగుళీ ముద్రిక. ఆమె చేతులు 
వణుకుతున్నవి. ఆ రెండు వస్తువులనూ చూస్తూ నిమిషకాలం నిలుచుంది. రెండు 


నటరాజ రామకృష్ణ 69 


అ(శ్రుకణాలు ఆమె నేత్రాలనుండి జారి ఆ వస్తువులపై పడ్డవి. ఆమె మోడుబారి 
పోయింది. ఎదురుగా వున్న గది పూజామందిరం. అందు వారి ఇలవేల్పు మూర్తికి 
ప్రక్కగా చిన్న నేతిదీపం వెలుగుతున్నది. ఆ మందిరంలోకి బోయి స్వామికెదురుగా 
కూర్చున్నది. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచినవి. ఒకమూల తమ వంశచరిత్ర 
గ్రంథము పట్టువస్తంలో కట్టివుంచబడింది. ఆ గ్రంథాన్ని తెరిచి ఆఖరి పుటలు 
చూసింది. దైవజ్ఞులు సకలగుణ సంపన్నురాలవుతుందని, స్వామిపూజ కర్షురాలనీ 
తెల్పియున్నారు. కాని ఇన్ని శతాబ్దాల్లో మొదటిసారిగా వారి మాట తప్పింది. 
పదితరాలవారి పవిత్ర వంశ చరిత్ర నేడు కళంకమైంది. దేశచరిత్రలో ఈ అపఖ్యాత 
వంశానికి తావులేదు. ఈ రోజుతో యీ వంశం నామరూపాలులేక 
అంతరించిపోవాలి. ఆంధ్రజాతిలో యిట్టి కళంక భూయిష్టమైన వంశ మొకటి 
వుందేదని భావితరాలవారిని యితరులు వేలుపెట్టి చూపే అవకాశం 
కలిగించకూడదు. ఇన్ని తరాలవారి త్యాగం నేటితో మట్టిపాలైంది. 

ఇలా ఆలోచిస్తూ ఆ గ్రంథంలోని ఒక్కొక్కపుటను తీసి జ్యోతి మంటలో 
కాల్చి వేసింది. 

ఆలయంలో నగారాభేరీలు మోగుతున్నవి. వాద్యకులు మంగళగీతాలు 
వినిపిస్తున్నారు. జనమంతా ఆలయానికి వెళ్ళుతున్నారు. 

యోగిని స్నానం జేసి నూత్నవస్తాలు ధరించింది. శతాబ్దాల తరబడి 
ఆరాధించినా తన కుటుంబ గౌరవాన్ని నిలుపనట్టి ఇల వేల్పుకు చివరిసారిగా 
(యొక్కింది. 

పూజకు సమయ మాసన్న మవటంచే ఆలయంబోయీలు ముత్యాల పల్లకీలు 
తెచ్చారు. యోగిని అందు ఒక దానిలో కూర్చుని ఆలయానికి వెళ్ళింది. 

మహారాజావారు, శైవాచార్యులు, ఆస్థాన నర్తకీజనం, ఆలయ నర్తకీజనం, 
పుర ప్రముఖులు అందరూ ఆలయంచేరి వారి రాకకు వేచియున్నారు. 

ఇంతలో పల్లకీలు రెండూ వచ్చినవి. కాని ఒకపల్లకీలో యోగిని, 
రెండువపల్లకీ ఖాలీగారావటం అందరికీ, ఆశ్చర్యం కలిగించింది. 

యోగిని పల్లకి దిగింది. ప్రశాంతవదనంతో నేరుగా గర్భగుడి వద్దకు వెళ్లింది. 
గర్భగుడి ద్వారంపై దీక్షాకంకణం, దయాశేఖర అంగుళీముద్రికలు వుంచి, 
నమస్కరించి యెవరితో మాట్లాడకుండా తిరిగి బయటకు వచ్చి వేసింది. 


70 పసిడిమువ్వలు-పారాణి 


ఆలయానికెదురుగా కొలను నానుకొనివున్న బిల్వవృక్షం క్రింద తిన్నెపై కూర్చున్నది 
శూన్యంలోకి చూస్తూ. 

అంతవరకూ మంగళవాద్యాల కోలాహలంతో శోభించిన ఆలయం 
స్తబ్బమైంది. అందరూ ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. 

శైవాచార్యులవారు అంగుళీముద్రికను చేతిలోకి తీసుకొన్నారు. 

ఆచార్యులవారి చేతిలోని ముద్రికను మహారాజు చూశారు. ఉద్రేకంతో 
దేహం కంపించింది. కాని వెంటనే శాంతం వహించారు. మెల్లగా అడుగులువేస్తూ 
యోగినిని సమీపించారు. ఆమె అలాగే శూన్యంలోకి చూస్తూ కూర్చున్నది. 

దూరాన నదికి ఆవలితీరాన దయాశేఖర సౌధంపై వతాకం 
శోభాయమానంగా గాలిలో కదలాడుతున్నది. 

“క్షమించు యోగినీ, మీ పవిత్ర వ్రతభంగానికి ధర్మ రక్షకులైన రాజవంశం 
వారే కారకులైనారు.” 

ఆమె వారి దిక్కు చూసింది. నిశ్శబ్దంగా అలాగే వుండి పోయింది. 

“ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా, నగరాజతనయ యెక్నడున్నా తీసుకొని 
వచ్చి స్వామి కర్పిస్తాము.” 

“త్రభూ, కుక్కముట్టిన కుంద... జోగమ్మ వాక్కు తప్పదు ఆర్యా.” 
విషాదవదనంతో అటు వైపే చూస్తూ అన్నది. 

చల్లని గాలి వీచింది. ధ్వజస్తంభపు గంటలు మెల్లగా పల్మినవి. 

ఆకస్మాత్తుగా ఆమె అక్కడి నుంచి లేచింది. ఆలయం వైపు పరుగెత్తింది. 
సింహద్వారం వద్ద ఆగిపోయింది. 

“మృత్యుంజయా, నేనేమి పాపం చేశానని నన్నీ వృద్దాప్యంలో ఇలా 
శిక్షించావు.” 

కూలబడిపోయింది. శిరస్సును ద్వారంపై వుంచి విలపించసాగింది. 
ఇంతవరకూ ఆమెలో అణగియున్న అ(శ్రుజలం కట్టలు తెగి పొంగిపొరలింది. 

ఆ రోజు నుండి నగరంలోని తన పూర్వుల భవంతిలో మరలా 
అడుగు పెట్టలేదు. బీల్వవృక్షం క్రింద చిన్న కుటీరం వేయించుకొని కాలం 


వెళ్లదీస్తున్నది. 
6౬9 


నటరాజ రామకృష్ణ 71 


అడవిలో ఆవుదూడ 


పూర్ణిమ. వెన్నెల రేడు పదహారు కళలతో ఉదయించాడు. దయాశేఖర 
మహలు ప్రతిష్టానపురాని కెదురుగా నదికి ఆవలి ఒడ్డున వున్నది. 

దర్చారు హాలులో నగరాజతనయ ఒంటరిగా తిరుగుతూ, అందలి 
అలంకారాలను ఒక్కటొక్కటే పరీక్షిస్తూ పొద్దుబుచ్చుతున్నది. 

దయాశేఖర ఉద్యానవనంలోని కొలను వద్దకేగి నవ్వుతున్న 
నల్లకలువలన్నిటి నీ కోసి, దాసదాసీ జనంతో కలిసి దర్బారు హాలులో 
ప్రవేశించాడు. వెండి పళ్లెరాల్లో విలువైన పట్టు వస్త్రాలు, ఆభరణాలు గొనివచ్చి, 
అక్కడ వుంచి దాసీజనం దయాశేఖర ఆజ్ఞపై వెళ్లిపోయారు. 

నగరాజతనయ తనకు నచ్చిన సన్నని పాలవన్నె పట్టుచీర నెన్నుకొని 
ధరించినది. 

ఆమె నొక ఉన్నతాసనంపై కూర్చోబెట్టి, అలంకారాల నొక్కొక్కటే తన 
స్వహస్తాలతో చేశాడు. నల్లకలువలను తలలో వుంచాడు. చేయిపట్టుకొని 
తీసికొనివెళ్లి నిలువుటద్దం ముందు నిల్పాడు. అందులో ఆమె తన నీడ 
చూసుకొన్నది. ఆ ఆభరణాల్లో వున్న తనరూపం చూసుకున్నప్పుడు, 
మృత్యుంజయాలయంలో పుణ్యతిథులప్పుడు అలంకరించబడే దేవి జ్ఞాపకానికి 
వచ్చింది. ప్రక్మనేవున్న అతన్ని ముఖం పైకెత్తి చూడలేక తల వంచుకున్నది. 
సర్వాభరణాలు ధరించినా, కాళ్లు మాత్రం అలంకార రహితంగా వున్నవి. తన 
పాదాలను చూసి, భావగర్భితంగా అతని కళ్లలోకి చూసింది. 

“నా వాగ్దానం నేను మరువలేదు, నగరాజతనయా.” 

మందహాసం జేసి ఆమెను అక్కడి నుండి తీసుకొనిపోయి సింహాసనానికి 
పక్కగానున్న ఒక దంతపు ఆసనంలో కూర్చోబెట్టి, ఆమె పాదాలకు రవ్వలు, 
నవరత్నాలు పొదిగిన స్వర్ణమంజీరాలు అలంకరించాడు. 


72 పసిడిమువ్వలు-పారాణి 


ఆనందంతో ఆమె హృదయం ఉప్పొంగింది. 

సువానస లీనుతున్నటువంటి రక్తవర్ణమైన తీయని పానీయాన్ని బంగారు 
గిన్నెలోపోసి ఆమె పెదవుల కందించాడు. కొంచెంగూడా మిగల్బక ఆమె ఆ 
పానీయాన్ని తృప్తిగా సేవించింది. అంతే, ఆమె కనులు మూతపడసాగాయి. 
శరీరం బరువెక్కి స్వాధీనం తప్పుతున్నది. శ్వాస వేగం తగ్గింది. ఎన్నడూ 
తానెరుగనట్టి వింత అనుభూతి ఆమెకు కల్గుతున్నది. 

అక్కడి నుండి ఆమెను శయ్యామందిరానికి గొనిపోయాడు. 
పుమ్పాలంకృతమైన హంసతూలికాతల్బం వారికి స్వాగతం తెల్సింది. ఆమె దానిపై 
కూర్చొనబోయి, వశంతప్పి వాలిపోయింది. అదొక మధురమైన మగత ఆమెను 
క్రమ్మింది. ఆ మగతలో యెన్నడూ తానెరుగని, ఊహించని అనుభవాలు కల్లినవి. 
ఏవేవో తెలుసుకోలేని తీయని అనుభూతులు చవిచూసింది. ఆ రసలోకాల్లో 
విహరిస్తూ నిదురించింది. 

నడిరేయి దాటింది. మగత కొంత తీరింది. కండ్లు తెరిచి చూసింది. శయన 
మందిరంలో ఒక మూల మినుకు మినుకుమంటూ ఒక సన్నని లేత 
కెంపురంగుదీపం వెలుగుతున్నది. కండ్లు తెరువగానే రక్తవర్ణ పుష్పాలతో 
అలంకరించిన త్రిశూలం కనిపించింది. వక్షంపై బలమైన అతని చేయి బరువుగా 
వ్రాలియున్నది. ఆమె మెల్లగా ఆ చేతిని తొలగించబోయింది. కాని నిద్రలో 
వుండి కండ్లు తెరవకుండానే, అతడు తన బాహువలయంతో బంధించి ఆమెను 
మరింత దగ్గరకు లాక్కొన్నాడు. 

రాత్రి నాల్గు జాములయింది. నగరాజతనయ మెల్లగా ప్రక్మమీదనుండి 
లేచింది. దుస్తులను సవరించుకొని తలుపు వద్దకు నడిచింది. మృత్యుంజయాలయ 
భేరీనాదం దూరాన వినవచ్చింది. స్వామికి మేల్మొలుపులు పాడేసమయం. 
దయాశేఖరునివైపు చూసింది. ఉచ్చ్వాసనిశ్వాసాలు వదులుతున్న ఒక మాంసం 
ముద్దలా కనిపించాడతడు. 

“ఇంతేనా జీవితం” ఒక నిమిష మాలోచించింది. 

“ఇంతకుమించి యింకా యెంతో వుంది.” మనసును సమాధాన 
పరుచుకున్నది. 

ఏదో తప్పిదం జేసినట్లు పశ్చాత్తాపం పడబోయింది. 


నటరాజ రామకృష్ణ 78 


“పశ్చాత్తాపం పాపులకు. నేనేమీ పాపం జేయలేదే.” 

ప్రవాహంలా వస్తున్న ఊహలతో తన మనస్సు పాడుచేసుకోదలచలేదు. 
జరిగిపోయిన జీవిత మొక కల. జరుగుతున్నదే యథార్థం. అనుభవించినదే 
శాశ్వతం అని ఎన్నో విధాల ఆలోచిస్తూ మనస్సును తేలికపరచుకొనుటకు 
యత్నిస్తున్నది. 

స్నానమందిరానికి వెళ్లింది. పాలరాతి కుండములో సుగంధద్రవ్యాలతో 
మిళితంచేయబడిన నునువెచ్చజలం సిద్ధంగా వున్నది. వస్త్రాలు ఒడ్డున వుంచి 
అందులోకి ప్రవేశించి కొంతసేపు జలకమాడి, అలసిన శరీరానికి విశ్రాంతి 
చేకూర్చినది. 

స్వామి సేవకురాలుగా, సామాన్య గృహిణిగా పెంచబడిన ఆమెకు 
అంతఃపురం కట్టుబాట్లు కొత్త గనుక, రాణివాసం పద్ధతుల్లో తీర్చిదిద్దటానికి 
వృద్ధ దాది ఆమెకు సహకరించింది. 

అంతఃపురంలో రాణి ఒక గాజు విగ్రహంలాంటిది. ఏమాత్రం చెయి జారినా 
ముక్కలై చేతికందకుండా పోతుంది. అంతకంటే సున్నితమైనది ఆమె జీవితం. 
ఆమె కేమీ పనివుండదు. అంతా దాసీజనమే చేస్తారు. స్వేచ్చవుండదు. ఫ్ర 
సమయాల్లో ఎలా వ్యవహరించాలో అన్నీ ముందుగా నిర్ధారించబడతవి. ఆ 
పద్ధతులే ఆమె అనుసరించాలి. స్వేచ్చాసాఖ్యాలు లేని బంగారు పంజరపు చిలుక 
జీవితం వంటిది రాణివాస జీవితం. 

మొదట కొంత కష్టమనిపించినా, నగరాజతనయ ఆ నూతన జీవితంతో 
సంతృప్తి చెందుతున్నట్లు భ్రమించింది. 

దయాశేఖర అరుదుగా తన మహలు వీడి బయటకు వెళ్లేవాడు. 

ప్రతిష్టానపురం వాళ్లు కలిసినా, ఎవ్వరూ ఆయనతో ఆ విషయం 

ముచ్చటించలేదు. 

రోజులు వారాలయినవి. వారాలు పక్షాలయినవి. పక్షాలు నెలలుగా 
గడిచిపోతున్నవి. నగరాజతనయ ఆ జీవితాన్ని ఆనందమయంగా చిత్రించుకొని, 
తృప్తిపడుతున్నట్లు ప్రయత్నించినా, కొద్దికాలంలోనే, అది ఆత్మవంచనని 
(గ్రహించకపోలేదు. దయాశేఖర ఆమెను సంతోషపరచటానికి సర్వవిధాలా 
ప్రయత్నించాడు. కాని ఆమె మనస్సు మాత్రం ఏదో అసంతృప్తితో బాధ 


74 పసిడిమువ్వలు-పారాణి 


పడుతున్నది. తాను నర్తకి. తన భావాలను మరుగుపరచి ఎదుటివారు కోరే 
విధంగా భావ ప్రకటన చేసి మెప్పించే పద్ధతిని అభ్యసించింది. కనుక తన 
మానసిక వ్యధ ఆయన గ్రహించకుండా దాచుకొని, సంతోషంగా వున్నట్లు నటించి 
కోరిన సౌఖ్యాలను, కోరిన రీతిగా అతనికి అందివ్వగల్లింది. నిర్మలమైన మనస్సుతో 
ప్రేమిస్తున్న అతడు ఆమె మనస్సును ఎన్నడూ శంకించలేదు. 

మానవుడు కొన్ని సమయాల్లో పరిస్థితుల ప్రభావానికి లొంగి సంచరించినా 
తరతరాల నుండి తన రక్తంలో ఇమిడిపోయిన కుటుంబ సంస్కారం అతణ్ణి 
యెప్పుడూ వెన్నంటే వుంటుంది. అందుకే ప్రాచీనులు సంప్రదాయ సంస్మారాలకు 
ఎక్కువ విలువ నిచ్చారు. 

అటువంటిదే నగరాజతనయ జీవితంలో జరిగిన నంవుటన. 
యౌవనోద్రేకంలో ఆమె జీవితంలో మార్చుకోరినా, త్వరలోనే జీవితంపై విరక్తి 
కల్లింది. కాని దయాశేఖర అమృత హృదయం ఆవెంచే సర్వమూ 
మరపింపచేస్తున్నది. అతనిలో అవినాభావంగా ఇమిడిపోయింది. “తను” అనేది 
వేరుగా యేమీ మిగలలేదు. అందుకే ఆమెను గురించి ఆలోచించుకొనే శక్తి 
ఆమెలో మిగలలేదు. అయినా అప్పుడప్పుడు ఆలయ సప్తస్వర ఘంటానాదం 
ఆమె హృదయంలో ఎక్కడో ధ్వనిస్తూ వుంటుంది. అప్పుడు ఆమె మనస్సు 
బరువెక్కుతుంది. వెంటనే ఆ విషయం తోచనట్లు మనస్సును మభ్యపెడుతుంది. 
కాని ఆత్మ యథార్థాన్ని ఘోషిస్తుంది గదా. 

ఈ విధంగా విరుద్ధ భావాలతో కూడిన ఆమె మనస్సు తరంగ సంక్షుభిత 
సముద్రంలా అయింది. 

ఆమెలో తన ఆనందాల్ని అనుభవిస్తూ ఆమెను ఆనంద పెడుతున్నాననే 
(భ్రమతో వున్నాడు దయాశేఖర. 

ఇలా భ్రమలతో దాగుడుమూతలాడుతూ సాగుతున్నవి వారి జీవితాలు. 
దినములు వడిగా పరుగులిడుతున్నవి. 


నటరాజ రామకృష్ణ 75 


పెండ్లి వేడుక 


మహారాజావారు పట్టపుటేనుగు నెక్కి ఆలయానికి వచ్చారు. వారితో 
మహారాణి, యువరాజు, అమాత్యులు, పుర ప్రముఖులు వున్నారు. ఆలయం 
వెలుపల వారికి ఆలయాధికారులు, శైవాచార్యులు స్వాగతమిచ్చారు. వారందరూ 
ఆలయంలోకి వెళ్లారు. 

ధరణీపుత్ర మహావిజయుని వివాహం, ధరణికోట మహారాజు పుత్రిక 
విద్వాధరితో నిశ్చయమైంది. ఆ శుభవార్తను ఉమామహేశ్వరీ సహిత మృత్యుంజయ 
స్వామివారికి తెలియజేసి వారి అనుజ్ఞ తీసుకోవలెను. ఆ మహా సామ్రాజ్యమునకు 
అధిపతులు మృత్యుంజయ స్వామివారే. వారి సేవకులుగా ఈ రాజవంశంవారు 
రాజ్యం పాలిస్తున్నారు. మహారాజు అనంతరం కాబోయే మహారాజు ధరణీపుత్ర 
మహా విజయుడు. ఆయన అర్దాంగిగా రాజ్య భారం వహించేది విద్యాధరి, 
కనుక ఈ వివరాలు స్వామివారి ముందు చదివారు. 

పెండ్లిముహూర్తం నిశ్చయించారు. స్వామి అంబల అలంకరణలకు నూతన 
వస్త్రాలు, ఆభరణాలు సమర్పించి విశ్వకర్మాచారివారి గృహానికి వెళ్లారు. వారు 
మాంగల్యం సిద్ధంజేసి ఇవ్వాలి. నిత్యపుణ్య ప్రీ దేవదాసీ తన మాంగల్యపు 
సూత్రంలోని కొన్ని పూసలను దీసి ఆ మాంగల్యంతో జేర్చి గ్రుచ్చి, స్వామి వద్ద 
వుంచి వివాహ సమయంలో గొనిపోయి సమర్పించాలి. ఇది ఆచారము. 

పెండ్లికుమార్తె ఇంటి వద్ద వివాహం జరగటం హైందవాచారం. కాని ఈ 
రాజవంశం వారు స్వామివారి అభిషిక్తజలంతో పెండ్లికుమారునికి అభ్యంగనం 
జేయించి, ఆలయం తరఫున మాంగల్య ధారణ సమయంలో పెండ్లికుమారునికి 
పచ్చలబాకు బహూకరించాలి. అందువల్ల మొదటి కుమారుడు, కాబోవు 
మహారాజు వివాహం ఎప్పుడూ వారియింటనే జరిపించటం ఆచారమైపోయింది. 

పెండ్లిసమయ మాసన్నమైంది. ధరణికోట నుండి ఆడపెండ్లివారు వచ్చారు. 


76 పసిడిమువ్వలు-పారాణి 


పెండ్లి కుమార్తెకు ఐదురోజులూ అలంకరణ జేయటానికి రాజహంస 
అంగీకరించింది. అనేక దూర ప్రాంతాల నుండి సామంతులు, శ్రీమంతులు 
వేంచేశారు. నర్తకులు, గాయకులు, కవులు, పండితులు - ఒక రేమిటి మహారాజు 
ఇంట వివాహం, వైభవాలకేమి కొరత. 

ముహూర్తం సమీపించింది. తెల్లని వస్త్రాలు ధరించి, మంగళకలశాలు 
చేతుల్లో పట్టుకొని, శోభనగీతాలు పాడుతూ, ఆలయనర్తకీ జనం బారులుదీర్చి 
నడిచి వస్తున్నారు. వారికి ముందుగా వాద్య సంగీతం. చివర - పల్లకీలో యోగిని 
వచ్చింది. ఆ పల్లకీలో పచ్చలు తాపిన బంగారు పళ్లెంలో, నూతన వధువు 
ధరించవలసిన మాంగల్యం రాకుమారుని పచ్చల బాకు, అమ్మవారి సేవలోని 
వ(స్తాలు వున్నవి. 

పల్లకిని పెండ్లిమంటపం సమీపంలో దించారు. దాసీలు పట్టుబట్టలు 
భూమిపై పరవగా దానిపై నడిచి, యోగిని కల్యాణ మంటపం దగ్గరికి వెళ్లింది. 
పురోహితుడు హోమం చేయిస్తున్నాడు. హోమం ముగిసినంతనే మధుపర్మము, 
జీలకర్ర బెల్లము వధువు శిరస్సుపై వుంచారు. పిమ్మట మాంగల్యధారణ జరిగింది. 
మహా విజయునికి పచ్చలబాకు బహూకరించారు. నాటి నుండి అతడు అర్ధాంగి 
సమేతంగా రాజ్యరక్షణకై దీక్షగొన్నాడు. ఆ క్రతువు ముగియగానే యోగిని అక్కడ 
నుండి వెళ్లిపోయింది. ఐదురోజుల వివాహం గనుక తర్వాత యెన్నో వేడుకలు 
జరిగాయి. 

నాల్గురోజులు వైభవంగా జరిగినవి. ఐదవరోజు నాగవల్లి కంకణ విసర్జన. 
ఆ రోజుతో వివాహం ముగుస్తుంది. పెండ్లికి వేంచేసిన ప్రముఖులందరూ 
మరునాడు తిరిగి వెళ్లిపోతారు. కనుక ఆనాటి సాయంత్రం ఘనమైన సభ 
చేయబడింది. అందు దూరదేశాగతులు కవులు, గాయకులు, నర్తకులు, పందితులు 
పాల్గొని తమ తమ పాండితీ ప్రతిభను ప్రదర్శించి సన్మానితులైనారు. అతి 
ముఖ్యమైన వేడుకగా అందరికీ చూపనెంచి ఆస్థాన నర్తకీమణి కలభాషిణి నాట్యసభ 
నేర్పరచారు. 

ధరణీపుత్ర మహావిజయ యువరాజు. ఆంధ్ర మహాసామ్రాజ్యానికి కాబోయే 
సమ్రాట్టు - అతని ప్రక్కనే నూతన వధువు బంగారు ఆసనాన్ని అధిష్టించింది. 
వెలలేని రత్నాభరణాలతో ఆమె నలంకరించారు. నుదుట వివాహతిలకం, కాళ్లకు 


నటరాజ రామకృష్ణ 77 


పసుపుపారాణి, బుగ్గపై నల్లని చుక్క అంతా వివాహ సమయ అలంకారము. 
సన్నని జల్తారు మేలిముసుగు ధరించింది. సిగ్గుచే ఆ నూతన వధువు కొంచెముగా 
తలదించుకొన్నది. ఆమె వెనుకనే కలభాషిణి తల్లి రాజహంస నిలువబడి యున్నది. 
వివాహం అయిదు రోజులూ ఆయా సమయాలకు తగినట్లుగా పెండ్లికూతురుకు 
- కాబోయే పట్టమహిషికి వివిధ అలంకరణలతో ముస్తాబు చేసింది. 
నూతన వధూవరుల కిరుప్రక్కలా సామంతులు, కవులు, పండితులు, 
గాయకులు, రాజపరివారమూ వారి వారి హోదాలకు తగినట్లుగా ఆసనాల 
నధిష్టించారు. 
రాజహంస రాణివాసంవారితో వుండటం వల్ల సహకార గానంలో 
కలభాషిణికి గురుపత్ని సహకరించింది. ఆచార్యగుణవర్ధన ప్రయోక్తగా వున్నాడు. 
సుమాంజలి సమర్పించి అభినయం మొదలుపెట్టింది కలభాషిణి. 
నిన్ను నమ్మినాను నిక్కముగ 
నీవేగతి నాకు నాసామి॥ 
విన్నపము వినరా 
విజయభాస్మరా 
వితరణగుణధీరా 
విభుదయానృపకరా॥। 
జాలమేల జేసేవురా 
మార మహావిజయ॥। 
ఈ విధంగా పాడుతూ, అనేక విధాల హావభావాలు, సంచారి వ్యభిచారులు 
గుప్పించి అభినయిస్తూ గతిజతి విన్యాసాలతో నర్తనమాడింది. 
“వెన్నెల తీరితేగానీ వేళగాదురా స్వామి 
వన్నెకాడ శ్రీవిజయ వగలేల జేసేవురా” 
కలభాషిణికి అత్యంత ప్రియమైన ఈ పదాన్ని గురుపత్ని వీణలో కంఠంజేర్చి 
అతిమృదువుగా గానం చేస్తున్నది. 
దూరాన ఆకసాన అచ్చరలెవరో గానం చేస్తున్నట్లున్నది కడు శ్రావ్యంగా 
ఆ నాదం. ఆ పదం కలభాషిణికే గాదు మహావిజయునికి గూడా ఎంతో 
ప్రీతికరమైనట్టిది. ఎన్నో వెన్నెల రాత్రులందు ఒంటరిగా వారిద్దరూ కూర్చొని 


78 పసిడిమువ్వలు-పారాణి 


వుండగా పాడించుకొని అతడు విన్నాడు. ఎంతవిన్నా ఆ పాటలోని మాధుర్యానికి 
తనివి తీరలేదు. గురుపత్ని ఆ పాట మొదలుపెట్టగానే ఉప్పొంగిన హృదయంతో 
కలభాషిణి అభినయిస్తున్నది. మహావిజయుని తనువు పులకలెత్తింది. నూతన 
వధువు సిగ్గుతో తలవంచుకొనియున్నాా ఆ పదారంభంలో కలభాషిణి పొందిన 
ఆనందం, మహావిజయుడు పొందే తన్మయత్వం వెంటనే గ్రహించకపోలేదు. 
సభలో నాట్యమాడకపోయినా, తనూ అభినయకళ నభ్యసించినదే కదా. 

కలభాషిణి గూడా మృదువుగా పాడుతూ ఆ పదంలోని భావాలను 
ఒక్కటొక్కటే జీవింపజేస్తున్నది. అభినయం చాలా విలంబిత లయలో, ప్రశాంత 
వాతావరణంలో జరుగుతున్నది. 

ఆమె హృదయంలో ఎట్టి భావతరంగాలు మొలకలెత్తాయో యేమో, 
అకస్మాత్తుగా ఒక్క క్షణం నిశ్చేష్టమై సభలో నిల్చింది. శూన్యదృక్కులతో సభను 
చూసింది. పిల్లగాలులకు అల్లలాడే లేత పైరులా తల్లడిల్లింది. ఆమె తనులత. 
పెదవులు వణికినవి కంఠంలో తొట్రుపాటు, నేత్రాల్లో అ(శ్రువులు, క్షణంలో 
యింతమార్చు. శరీరం స్వాధీనత తప్పింది. భూమిపై వ్రాలుతుందో యేమో! 
అదనుచూసి గురువుగారు తన చేతనున్న తాళం 'ఖణ్‌ మని మోగించాడు. ఫళ 
ఫళ మని మృదంగం గర్జించింది. వీణ రుంకారం జేసింది. 

తను నర్తకి - రాజసభలో నాట్యం చేస్తూంది. తన స్వీయానుభవాలకూ, 
అనుభూతులకూ ఇక్కడ తావులేదు. నాట్యం జేసి సభికులను రంజింపజేయటానికే 
తను సృష్టింపబడింది - ఈ భావాలన్నీ ఒక్కసారే ఆమె హృదయంలో మెదలి ఉ 
క్కిరి బిక్కిరి చేశాయి. 

ఏమిచేయాలో తోచక సాత్వికాభినయం మాని చిత్ర విచిత్ర రీతుల 
నృత్యమాడ మొదలుపెట్టింది. మార్దంగికుని వ్రేళ్లు ఉత్సాహంగా మృదంగంపై 
నర్తిస్తున్నవి. వీణ, ముఖవీణాది వాద్యాలు ఆమె పాదగతిని, హస్తవిన్యాసాల 
ననుసరించినవి. గుణ వర్థనులు ఆమె అంగవిన్యాసాల కనుగుణంగా 
ముక్తాయింపులు పల్ముతున్నాడు. 

విలంబిత లయలో విన్యాసం జేసిన సాత్వికం అకస్మాత్తుగా మధ్యలో 
నృత్యంగా మారి సభికులను పులకాంకితులను చేసింది. వారు అదొక అపూర్వ 
నృత్య విన్యాసంగా ఆనందించి, ఆమె నటనా చాతుర్యానికి అచ్చెరువందారు. 


నటరాజ రామకృష్ణ 79 


నాట్యాచార్యులకు కూడా అదొక అద్భుత అనుభవంగా తోచింది. 'లోకధర్మిలోని 
నూతన విన్యాసంగా భ్రమించి ఆయన తన శిష్యురాలి ఆత్మవికాసానికి 
అచ్చెరువొంది ఆనందించారు. తన శిక్షణకు మెరుగులుదిద్దిన ఆమె మేధాసంపదకు 
మెచ్చి మనసులో దీవించారు. 

వేలాదిజనంతో గూడిన ఆ సభలో ఆమె హృదయాన్నర్థం జేసుకొన్నది తల్లి 
రాజహంస మాత్రమే. రాజహంస చదువుల సరస్వతేగాక, లోకానుభవం గల 
గణిక. ఆ సమయంలో తన కుమార్తె హృదయంలో చెలరేగిన ఆవేదన 
నర్ధంజేసికొంది. ఆమె హృదయం గూడా ద్రవించిపోయింది. కనులు అ(శ్రవులతో 
నిండినవి. కొలకుల నుండి జారనీక చీర చెరగుతో అద్దుకొన్నది. 

కలభాషిణి మధ్యలయ నుండి ద్రుత, ద్రుతనుండి జలద్‌లోనికి మార్చి 
యాంత్రికంగా నృత్యమాడుతున్నది. స్వేదంతో శరీరమంతా తడిసింది. తడిసిన 
శరీరంతో, అలసి మైతీగెతో, తడబడ్డ పాదయుగళితో, విశ్రాంతిని గోరే 
అంగవిన్యాసంతో నర్తన మాడుతుంటే, చూపరులకు, నాట్యకళలో నాడు నూతన 
శకారంభంగా తోచింది. అలపుతో ముక్తాయించి ఆమె సభా మధ్యంలో 
కూర్చొన్నది. భారంగా శ్వాసపీలుస్తున్నది. 

“ఈ రోజుతో సరి. ఇక నా నాట్యం దర్చారులో జరగదు. కళాదేవతను 
సంపూర్ణంగా యీ సరస్వతీ పీఠం వద్ద ఆరాధిస్తాను.” 

భారంగా ఉచ్చ్వాస నిశ్వాసాలు వదులుతూ ఆమె తన కోమల కంఠమెత్తి 
పాడటం మొదలుపెట్టింది. ఆయాసం తీర్చుకోటానికి మధ్య మధ్య ఆగుతూ, 
నయవినయంగా స్వరకల్పనజేస్తూ తన గానామృతంతో రసికహృదయులను 
రంజింపజేస్తున్నది. 

ఇంతవరకూ మహావిజయుడు టెప్పలార్పక ఆమె ప్రతి కదలికనూ తిలకిస్తూనే 
యున్నాడు. కలలోనైనా ఊహించని ఆ కళా ప్రదర్శనం అతణ్ణి ముగ్గుని జేసింది. 
దివ్య నాట్య విన్యాసంచే అలసిసొలసిన ఆ కుసుమ సుకుమార కోమలిని 
యేకాంతంగా ఆ రాత్రి కలవాలని అతని మనస్సు ఉవ్విళ్ళూరినది. ఆత్రుతపడింది. 

కోటలో గంటలు పది మోగినవి. 

ఇంద్రనీలాల పళ్లెంలో హారతి దెచ్చి కలభాషిణి కందించారు దాసీజనం. 
మేళగాం[(డు మంగళగీతాలు పాడసాగారు. ఆమె రాకుమారునకు 


80 పసిడిమువ్వలు-పారాణి 


నీరాజనమిచ్చింది. అతడు వేయి సువర్ణటంకాలను పళ్లెంలో వుంచాడు. పిమ్మట 
నవ వధువునకు హారతి నిచ్చింది. ఆమె నుదుట తిలకముంచుటకు గాను మెల్లగా 
మేలిముసుగు పైకి తొలగించింది. నిష్మలంకమైన ఆ అమాయిక నేత్రాలు ఆమెకు 
దర్శనమిచ్చాయి. కలభాషిణి హస్త స్పర్శ తగిలినంతనే సిగ్గుతో ఆమె 
తలదించుకున్నది. 

కలభాషిణి నిమిషకాలం ఆమెను చూస్తూ నిలబడింది. చేతిలోని పళ్లెం 
వణక జొచ్చింది. 

కలభాషిణీ! 

మందలింపు స్వరంతో గూడిన తల్లి కంఠం విన్నది. తలపైకెత్తి చూసింది, 
తల్లి చూపుల్లోని అర్ధం గ్రహించింది. 

వెంటనే వికసితవదనంతో నూతన వధువు చుబుకం స్పృశించి, కండ్లలోకి 
చూసింది. 

“దక్షిణ - అన్నది. 

తన వేలి రత్నాంగుళీయం తీసి కలభాషిణి వ్రేలికి తొడిగింది నూతన 
వధువు. 

ఆమె సరసతకు అందరూ కరతాళధ్వనులు జేశారు. 

Kk xk xk 

నూతన వధువు తనకంటె యెందులో పెద్ద. సంగీతంలోనా? తనకుమించిన 
వారు ఆ రాజ్యంలోనే లేరు. నాట్యమందా? తనకు సాటేలేరు. పోనీ సౌందర్య 
సాహిత్యోపాసనలందా? తనకు తానే సాటి. 

“ఒక్క రాజవంశంలో పుట్టినంత మాత్రాన ఆమె మహావిజయుని పట్టమహిషి 
అర్థాంగియెనది. విద్య, సంస్కారం, జ్ఞానం, సౌందర్యం ఆ అన్నీ భగవంతుడు 
తనకు ప్రసాదించినా, తనూ ప్రేమించగల్లినా, తనూ హైందవ ప్రీ యొక్క పాతివ్రత్య 
ధర్మమెరిగి నడుచుకోగల్లినా - గణికలకులాన పుట్టటం వల్లనే గదా 
మహావిజయునికి ఒక విలాస వస్తువుగా మాత్రమే వుండగలిగింది గాని, అతని 
జీవితంలో సగభాగం పంచుకునే గౌరవస్థానం అలంకరించలేకపోయింది. 
హైందవ సంఘం, నాగరికత యెంత విచిత్రమైంది.” 

ఇలా ఆలోచిస్తూనే వున్నది. బోయీల మేనా రతనమహల్‌ జేరింది. తల్లి 


నటరాజ రామకృష్ణ 81 


హారతిపళ్లెంతో సింహద్వారం వద్ద యెదురైంది. కలభాషిణి మేనా దిగి నీరసంగా 
అడుగులు వేస్తూ ద్వారం సమీపించింది. 

“రాజుల దృష్టికి రాళ్లు పగులుతాయి.” దిష్టి తీసి కర్పూర హారతి నిచ్చింది. 
కుమార్తె విషాదవదనం చూసింది. 

“మనం కళారాధకులమమ్మా. మన హద్దులేమిటో తెలిసికొని మసలాలి 
కాని, అందరాని పండ్ల కాసిస్తే ఎలా తల్లీ!” 

“ఇతరుల ఆనందం కొరకే మనం పుట్టామా అమ్మా!” 

“రసికజనులను రంజింపజేయటమే మన వృత్తి ధర్మం గాని, మన 
హృదయాలను అన్యుల కర్పింపకూడదు తల్లీ.” 

“అంతేనా అమ్మా.” 

“అంతే తల్లీ, మానవుని మానవునిగా గౌరవించలేని యీ సంఘంలో మన 
జీవితాలింతే తల్లీ.” 

“క్రన్సుక్షనే మధురస్ఫృతులూ కలలూ కరిగిపోవాలి. మగ సింహాలను మీసాలు 
పట్టి ఆడించటం నేర్చుకోవాలి.” 

కలభాషిణ్లి ఆమె మందిరానికి జేర్చి తల్లి వెళ్లిపోయింది. భరింపశక్యంగాని 
ఆవేదనతో కలభాషిణి (కుంగిపోయింది. శయనమందిరంలో శయ్యపై వ్రాలింది. 


6౬9 


82 పసిడిమువ్వలు-పారాణి 


కరగిపారిన కన్నీరు 


జీవితం - 
సుందర నందనవనం 


సుమధుర స్వప్నం 
కవి కలాని కందని 
రాగానురాగమిళిత 
రసమయ ప్రబంధం- 
అందాలు చింద అమరవర్తనం సల్సే ఆటవెలది - 
తేనె తియ్యదనాల మురిపించి 
మైమరపించు తేటగీతి 
వసంత ప్రశాంత దినాంత వేళవీచే 
చల్లని పిల్ల తెమ్మెర - 
శరద్రాత్రి వెన్నెల్లో ఆరుబయట వీణాగానాన్ని 
విని ఆనందించే యువ (ప్రేమికుల 
తన చల్లని నునులేత కిరణాల 
చక్కిలిగింతలు పెట్టే చంద్ర కిరణం- 


మావిగున్న లేచిగుళ్ల మస్తుగా విందారగించి 
మత్తెక్కిన కోయిలమ్మ ఆలపించే మధుర గీతం- 


నటరాజ రామకృష్ణ 83 


ఎప్పుడూ?- 
రెండు కళాహృదయాలు ప్రేమానురాగాలతో స్పందించినప్పుడు 
జీవితం - 

మరునిచేతి నవమల్లిక 


కాని - నేడు - తన జీవితం 

అనంగుని చేతి నీలోత్సలం- 

కలభాషిణి గొంతుతడి ఆరింది. రెండు వేడి నీటి బిందువులు 
కనుగొలకులనుండి జారి పడకపై పడ్డవి. 

“నేటి నుండి ధరణీపుత్ర మహావిజయుడు తనవాడుగాడు. ఇతరులు తన 
నుండి దోచుకొన్నారు. తను ఒక సామాన్య నర్తకి. పవిత్ర డేమకు 
తానర్షురాలుగాదు. యువకులు (ప్రేమానురాగాల ననుభవించి ఆనందించుటకు 
పనికి వచ్చే విలాస వస్తువు మాత్రమే. తనకూ హృదయముంది. అది (ప్రేమిస్తుంది. 
తన (ప్రేమ దైవాన్ని ఆరాధిస్తుంది. కాని... కాని... ధరణీపుత్ర మహావిజయుడు 
తనకెంత దూరమయ్యాడు? నేటి నుండీ తనవాడు కాడు. తనవాడు కాడు... 
అబ్బా!” 

ఆమె హృదయానికి వజ్రాఘాతం తగిలింది. ఆవేదనతో క్రుంగిపోయింది. 
ఆ బాధ భరించలేకపోయింది. తల్పంపై అట్లే ఒరిగి మైమరచి నిద్రించింది. 

Kk xk Kk 

అర్థరాత్రి. కోటలో రెండు గంటలు (మోగినవి. నూతన వధువుతో యేకాంత 
మందిరంలో హంసతూలికాతల్పంపై విశ్రాంతిగా శయనించిన మహావిజయుడు 
మెల్లగా అట నుండి లేచి శ్వేతాశ్వమధిరోహించి రాజహంస రతన్‌ మహల్‌ 
చేరాడు. అపరంజి మెరుగుల సింహ ద్వారం తలుపులు తెరచుకొన్నవి. తిన్నగా 
శయ్యా గృహం చేరాడు. రత్నాల సువర్ణ దీపకన్య సన్నని వెలుగుల నిస్తున్నది. 
ఆ నునువెలుగులో మిళితమై గవాక్షం నుండి ప్రసరిస్తున్న చంద్రకాంతిలో 
పాలనురగవంటి తెల్లని సెజ్జపై సాయంత్రం తన ముందు అమరనర్తనం సల్పి 
అలసిసొలసి వచ్చి నిద్రిస్తున్న ఆమె అపూర్వ సౌందర్యాన్ని ఆరాధిస్తూ అలాగే 
ఒక క్షణం నిలబడ్డాడు. నిశ్చేష్టుడై, ఆ నవయువక పెండ్లి కుమారుడు. 


84 పసిడిమువ్వలు-పారాణి 


సన్నని తెల్లని జరీధోవతి ధరించాడు. మెడను ముత్యాల మాలలు, కుడిబుగ్గన 
నల్లని చుక్క మెరుస్తూ అతని పచ్చని శరీరానికి శోభను గూరుస్తున్నవి. 
కస్తూరితిలకం సోగగా దిద్దాడు. సన్నని జలతారు ఉత్తరీయం నుండి అతని 
విశాలవక్షం పసిడి కాంతులీనుతున్నది. శరీరానికి అలదుకొన్న పునుగు, జవ్వాది 
మత్తుగా సువాసనలను వెదజల్లుతున్నది. 

దీపకన్య హస్తాల్లోని దీపాన్ని చాటుచేశాడు. చల్లని చంద్రకాంతిలో స్వచ్చమైన 
ఆమె సౌందర్యం చూసి మురిశాడు. శయ్యపై జేరి తన సుదృఢ బాహువల్లరిలోనికి 
ఆమెను తీసుకొన్నాడు. వెచ్చని తను స్పర్శకు ఆమె మేల్మొన్నది. అతణ్ణి చూసింది... 
ఆమె నయనాలు అశ్రుపూరితాలైనవి. యౌవనోత్సాహంతో ఆమె నింకా గాఢంగా 
బంధించాడు. నిస్సహాయయెన ఆమె అతని వక్షంపై వ్రాలింది. ఆవేదనతో క్రుంగిన 
ఆమె హృదయం అ॥్రువులతో పొంగిపొరలినది. 

Kk న xk 

దిండుపై చల్లగా తగిలి ఆమె దిగ్గున మేల్మొన్నది, లేచింది. మహావిజయుని 
కొరకు వెదకింది! అది కరగిపోయిన కల. 

రాత్రి శేషాన్ని కన్నీటి సాహచర్యంతో వెళ్లదీసింది. 


౮6౩౬9 


నటరాజ రామకృష్ణ 85 


విప్రలంభం 


నాటికి నాగవల్లి జరిగి ఆరునెలలైంది. కండ్లుమూసి తెరిచే లోపల కాలం 
దొర్లిపోయింది. ఈ కాలంలో కలభాషిణిలో యెన్నో మార్పులు కలిగినవి. ఆనాటి 
సంఘం, సాంఘికాచారాలపై విసుగుదోచింది. తన జీవితంపై విరక్తి కల్గింది. 
ఎల్లవేళలా నవ్వుతూ వుండే ఆమె ముఖాన్ని విషాదరేఖలు అలముకొన్నవి. 
నృత్యసభలకు వెళ్లుతుంది, అభీనయిస్తుంది, పండిత సభల్లో కవితా చర్చల్లో 
పాల్గొంటుంది. అందరూ ఆమె అభినయాన్ని మెచ్చుకుంటారు. ఆమె విజ్ఞానానికి 
అచ్చెరువందుతారు - కాని ఆమె యాంత్రికంగా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నది; 
తన హృదయం విద్యపై లగ్నం జేసికాదు. చెప్పలేని ఆవేదన ఆమెను దహిస్తున్నది. 
విప్రలంభ శృంగారంలోని విరహం, వియోగం - సంచారులు, ఖేదం, దైన్యం, 
నిర్వేదం, విషాదాల లోతులను నేడు తాను స్వయంగా అనుభవిస్తున్నది గాన, 
ఆ భావాలనే ప్రేక్షకలోకానికందించి ఆనందానుభూతిని కల్గించి, కరుణ 
రసాభినయమందు ఆమె దిట్టయని ప్రఖ్యాతిగాంచింది. ఆ అభినయం వెనుక 
తన జీవిత విషాదగాథ దాగివున్నదని ఎందరికి తెలుసు. 

ఇలా ఆమె బాధ చెందుతూన్నా మహావిజయుడు ఎప్పటిలాగే ఆమె యెడల 
అనురాగంతో వున్నాడు. విద్యాధరి ఆమె నెంతో గౌరవిస్తుంది. ఆమె 
అభినయమంటే విద్యాధరి కెంతో ప్రీతి. అంతటి కళావేత్త తమ ఆస్థాన నర్తకి 
యైనందుకు తమ అదృష్టంగా తలుస్తుంది. వారి ఆదరణా, (ప్రేమా కలభాషిణిని 
మరింత దుఃఖంలో ముంచెత్తింది. 

విద్యాధరి మాతృమూర్తి ధాన్యకటకం నుండి కుమార్తెను జూడటానికి 
వచ్చింది. కలభాషిణి వైదుష్యాన్ని తన తల్లికి చూపించతలచి విద్వాధరి కలభాషిణికి 
కబురంపింది. కలభాషిణి, రాజహంస యిద్దరూ అంతఃపురానికి వచ్చారు. 
యువరాణి, ఆమె తల్లి ఉన్నతాసనాల మీద కూర్చుని వున్నారు. తల్లీ కుమార్తెలు 


86 పసిడిమువ్వలు-పారాణి 


అక్కడకు వచ్చారు. విద్యాధరి వారిని ప్రేమతో ఆహ్వానించింది. కూర్చొనటానికి 
కుర్చీలు వున్నా రాజహంస “మ్రాకీ గౌరవం చాలమ్మా” - అని వారి ఆసనాలకంటె 
తక్కువ యెత్తున వున్న వానిపై కూర్చొని కలభాషిణికి సైగ జేసింది. అగౌరవమని 
తోచినా, కలభాషిణి, తల్లి కనుసన్న ఆమె ప్రక్కనే కూర్చున్నది. 

వీణ తెప్పించి కలభాషిణి కిచ్చింది గానం జేయమని విద్యాధరి. ముఖ్యంగా 
ఆమెకు ప్రీతికరమైన పాట - వెన్నెల పదం - తన నాథుని కంకితంగా రచించింది 
- “వెన్నెల తీరితే గాని వేళ గాదుర స్వామి” ప్రత్యేకంగా పాడించింది. తన 
కోరిక మన్నించినందుకు అమితానందం పొంది, కొన్ని స్వర్ణటంకాలు పళ్లెంలో 
వుంచి బహూకరించింది. ఆ బహుమతి గ్రహించటానికి కలభాషిణి మనసులో 
అంగీకరించకపోయినా, తల్లి ఆజ్ఞ వల్ల తప్పిందిగాదు. 

కన xk 

“మనము వారితో సమాన స్థాయిలో కూర్చొనటానికైనా తగమా అమ్మా?” 
ఇంటికి తిరిగివస్తూ గుమ్మంలో అడుగుపెట్టిందో లేదో తల్లిని ప్రశ్నించింది 
కలభాషిణి. 

“రాజసభలో మనకున్న గౌరవం వేరు. కాని రాణివాసం రాణివాసమే. 
అక్కడి మర్యాదలు వేరు.” 

“అడుగడుగునా ఏమిటమ్మా యీ కట్టుబాట్లు. ఇటువంటి జీవితంకంటే 
మరణమే మేలు.” 

“మానవునికి సంఘంలో యెంత స్వేచ్చ వుంటుందో అంత క్రమశిక్షణ 
అవసరం. విజ్ఞానవంతుల మనుకుంటున్న మనమే క్రమశిక్షణకు లోబడకుంటే, 
పామరుల మాటేమిటి? సంఘం ఎలా వృద్ధి చెందుతుంది?” 

“అబ్బ! సంఘం, సంప్రదాయం, ఆచారం, ధర్మం!... ఈ నియమాలు 
మానవజీవితాన్నే నాశనం జేస్తున్నాయి.” 

“కలభాషిణీ, నీవు కోరిన విధంగా మన సంఘం లేదని పెద్దల నియమాలను 
దూషించటం పొరపాటు. మానవుడెంత గొప్పవాడైనా అతడు యీ అనంత 
విశ్వంలో ఒక చిన్న అణువు మాత్రమే. జ్ఞాపక ముంచుకోవాలి.” 

తల్లి తర్మానికి విసుగుజెంది అక్కడ నుండి చరచరా నడిచి వెళ్లిపోయింది. 
కలభాషిణి. 


నటరాజ రామకృష్ణ 87 


కలభాషిణి సాధ్యమైనంతవరకూ మహావిజయుని ఏకాంతంగా కలవటానికి 
తప్పించుకొంటున్నది. ఒక వేళ కలిసినా, పూర్వంవలె అతనితో అంత స్వేచ్చగా 
సంచరించలేకపోతున్నది. నూతనంగా వివాహమవటం, దినదినం తండ్రిగారు 
అప్పగిస్తున్న రాజ్యభారం సవరించుకోవటంలో నిమగ్నుడవటంచేత అతడూ 
ఆమెలోని మార్పులను గుర్తించలేదు. తాను ఎప్పటివలెవున్నాడు. గనుక ఆమెలో 
యిటువంటి మార్పులు కల్గుతున్నవనే సంశయానికి కూడా ఆస్కారం 
లేకపోయింది. ఆమె మాత్రం దినదినమూ తాను మహావిజయునికి 
దూరమగుతున్నట్లు బాధపడుతున్నది. 

ఆనాట సాయంత్రం విద్యాధరీ మహావిజయులు ఉద్యానవనంలో చల్లగాలికి 
కూర్చొని వున్నారు. ఉన్నట్లే వుండి ఆకాశం మేఘావృతమైంది. చీకట్లు క్రమ్మినవి. 
గాలి వీచింది. చిన్న జల్లుగా వర్షించనారంభించింది. ఎండవేడిమికి తపించి, 
బీటలువారిన భూమిపై ముత్యాల్లాంటి నీటి బిందువులుపడి లోనికింకినవి. 
ఇంచుకంత తడిసిన భూమి కమ్మని వాసనల వెలిగ్రక్కుతున్నది. వర్షం 
పెద్దదవుతుందేమోనని అతడు తొందరజేస్తున్నా ఆమె అలాగే కూర్చుని వున్నది, 
పరధ్యానంగా క్రిందికి చూస్తూ. ఉండి ఉండి ఒక చిన్న మట్టి పెల్లను తీసుకొని 
తృప్పిదీర ఆఘ్రాణించి నోటిలో వేసుకుంది. అతడు ఆశ్చర్యపోయాడు. 

“తినాలని బుద్ధిపుట్టింది.” ఆమె సిగ్గుతో తలదించింది. అతని కర్థమైంది. 
పెద్దగా నవ్వి గాఢంగా కౌగిలించుకొన్నాడు. వర్షపు చినుకులు పెద్దవైనవి. మల్లె 
పందిరి పుష్పాలను రాల్చింది. 

కన xk 

నేపాల దేశం నుండి ఒక ప్రఖ్యాత మృదంగ వాద్యకుడు తన పాందిత్యం 
ప్రదర్శిస్తూ, తనతో పోటికిదిగినవారిని ఓడిస్తూ, పోటీకి రానివారిని ఆహ్వానించి 
మరీ ఓడిస్తూ విజయగర్వంతో భారతావనిలోని వివిధ రాజ్యాలను సందర్శించి 
తిరుగులేని శక్తితో ప్రతిష్టానపురం వచ్చాడు. అతని వాద్యంలో విశేషమేమంటే 
అతడు మృదంగం శ్రుతిసవరించుకొని, తర్వాత సభలోని దీపాలు వెలుగు కొంచెం 
తగ్గింపజేసి వాయించటానికి ముందు “నా వాద్యంలో మీరు శివతాండవం 
చూస్తారు. శివుని డమరుక నాదం, గజ్జెలసవ్వడి, నారద తుంబురుల వీణాగానం, 
అప్పరల స్తోత్రం...” ఇలా వివరంగా వర్ణించి వాదనం ప్రారంభిస్తాడు. (ప్రేక్షకులు 


88 పసిడిమువ్వలు-పారాణి 


యథార్థంగా తమ ముందు ఆ దృశ్యం కనపడుతున్నట్లే అనుభవిస్తారు ఆ వాద్యం 
విన్నప్పుడు. అనుభవజ్ఞులైన వాదకులెందరో అంతకంటే మిన్నదైన వాద్యం 
వాయించినా, అట్టి భావానుభూతిని కలిగించలేక తామోడినట్లు అంగీకరించేవారు. 
అది యెటువంటిసాధనో, అంత లేతవయస్సులో అతని కావిద్య యెట్లు 
అలవడిందోనని వారు అచ్చెరువందేవారు. 

ఆచార్య గుణవర్ధనుల నర్తనాలయంలో వారి సభ నేర్పాటు చేశారు. 
పురంలోని కళాకారులందరూ అక్కడికి వచ్చారు. ఎన్నడూ వినని కనని ఆ వింత 
తిలకించాలనే కోర్మెకల్లి యోగిని కూడా అక్కడకు విచ్చేసింది. సభ మధ్యంలో 
అతడు కూర్చున్నాడు. అతడు యువకుడే కాని ఒక చిలిపి వెలుగు అతని కన్నుల్లో 
ప్రకాశిస్తున్నది. అతణ్ని చూసినంతటనే యోగిని కనిపెట్టింది. అతడు మృదంగం 
ఎడమ ప్రక్క బోనంపెట్టి, కుడిప్రక్క వ్రేళ్లతో మీటి, యెడమను చేతిలో తట్టి 
సరిజేశాడు. కుడిపై అతడు మీటిన శబ్దాల కూర్చేవేరు. అది యెవరికీ బోధపడటం 
లేదు. ఎడమపై చేతితో తట్టినప్పుడు అందుండి ఒక అపూర్వ నాదం వెలువడింది. 
ఇది మొదటి నుంచీ జాగ్రత్తగా పరీక్షిస్తూనే వున్నది యోగిని. అచ్చట జేరిన 
విద్వాంసులందరూ ఆ వాద్యం వినటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. కాని ఆ 
ధ్వనులను గూర్చి లోతుగా ఆలోచించటంలేదు. ఆలయ నాట్య విధానం తెలుసు 
గనుక యోగినికి ఆ నాదతత్వం బోధపడింది. ఆచార్య గుణవర్ధనులుగాని, ఆలయ 
వాద్యకులుగాని ఆ విషయాలను గూర్చి యోచించలేదు. నాద తత్వం తెలిసి, 
నాదము నుపాసించి, తమ స్వాధీనంలో వుంచుకొన్నవారు ప్రపంచంలో సహజంగా 
కొద్దిమందే వుంటారు. కనుకనే మేఘరంజిని రాగం ఆలాపిస్తే మేఘాలు వర్షించేవి. 
దీపకరాగం ఆలాపిస్తే దీపాలు వెలిగేవి. 

అతడు ఆరోజున క్షీరసాగరమర్దన ఘట్టం ప్రదర్శించదలచాడు. రాక్షసులు, 
దేవతలు సాగరాన్ని మధించి అమృతం సంపాదిస్తారు. ఆ అమృతాన్ని పంచటానికి 
గాను శ్రీ మహావిష్ణువు మోహినీ రూపంలో ప్రత్యక్షమైన ఘట్టాన్ని నర్తనమాడుతూ 
ఆమె అమృతం పంచిన ఘట్టాన్ని అతడు తన వాద్యంలో ప్రదర్శించాడు. సభా 
మందిరంలో దీపాలు చిన్నవి చేయబడ్డవి. అతడు మృదంగం కుడి ప్రక్క కొన్ని 
శబ్దాలు పలికించాడు. గలగల గజ్జెల సవ్వడి చేస్తూ మోహిని అక్కడికి నర్తనం 
చేస్తూ వచ్చినట్లనిపించింది. ఆ దృశ్యం కనులముందు కనిపించింది. ఎడమపై 


నటరాజ రామకృష్ణ 89 


తట్టుతూ కొన్ని శబ్దాలు పల్మించాడు. ఆ నాదం మేఘ గర్భనలాగుండి, అందులో 
దేవాసురుల కోలావాలం స్ఫురించింది. వారు అవృతం కొరకు 
తగవులాడుకొంటున్నారు. అప్పుడు మోహిని నాట్యం చేస్తూ వారి మధ్యలో 
ప్రవేశించింది. ఆమె సౌందర్యానికి అందరూ సమ్మోహితులైనారు. ఆమె అమృతం 
పంచటానికి అంగీకరించారు. సురాసురులు వేరువేరుగా బారులు తీర్చి 
కూర్చున్నారు. ఆమె వారికి నడుమగా నాట్యమాడుతూ అమృతం పంచుతున్నది. 
అసురులను తన నాట్యంచే సమ్మోహితులను జేసి, సురలకు పూర్తిగా అమృతం 
పంచింది. భాండంలోని అమృత మంతా అయిపోయింది. మోహినీ రూపం 
విడిచి విష్ణువు ప్రత్యక్షమైనాడు. 

అతడు వాద్యం వాయిస్తూ వుంటే రంగస్థలంపై నాట్య ప్రదర్శనం చూసినట్లు 
ప్రేక్షకులు ఆ దృశ్యం ప్రత్యక్షంగా చూడగల్లారు. యోగిని యెప్పుడు అక్కడి 
నుంచి లేచి వెళ్లిపోయిందో గాని, వాద్య మందిరంలోకి వెళ్లి కొంత బోనం సిద్ధం 
జేసికొని వచ్చినట్లున్నది. 

వాద్యకుడు తన వాదనాన్ని ముగించి, సభను కలయచూసి, తనతో పోటీకి 
యెవరైనా వచ్చే వారున్నారా అని ప్రశ్నించాడు. విద్వాంసులు ఒకరి మొగాలొకరు 
చూసుకున్నారు. ఎవరూ సాహసించలేకపోయారు. ప్రతిష్టానపురాన్ని గూడా 
జయించానని మనస్సులో ఆనందిస్తూ, తన వాద్యాన్ని తీసి పక్కకుంచపోతున్నాడు. 

“నాయనా, ఆబోనం తీసివేసి, నేనిచ్చే బోనంపెట్టి నీవు పల్మించిన శబ్దజాలం 
నోటితో ఉచ్చరిస్తూ, వాటి ఛందస్సును తెల్పి, అర్థం చెప్పి, వాయించు. వినాలని 
కుతూహలంగా వుంది.” సన్నని కంఠస్వరంతో పలికింది యోగిని. 

అతడు ఆ ధ్వని వచ్చిన దిక్కు చూశాడు. ఆమెను చూశాడు. ఆమె అతణ్ణి 
జూసింది. అతాడామెను తెలిసికొన్నాడు. ఆమె అతణ్ణి జూసినప్పుడే తెలిసికొన్నది. 

మరునాటికి గడువు అడిగి వాద్యాన్ని కట్టివేశాడు. 

కళావెత్తలు, సభా సదులందరూ లేచి తమ యిండ్లకు పోతున్నారు. కలభాషిణి 
త్వరత్వరగా నడిచి వెళ్లి తన మేనాలో ఎక్కబోతున్నది. మహావిజయుడు వడిగా 
వచ్చి ఆమె చేతిని పట్టుకున్నాడు. అతణ్ణి తప్పించుకోవాలనే ఆమె అంత త్వరగా 
వచ్చినా ప్రయత్నం సఫలమవలేదు. 

“కలభాషిణీ! యెందుకంత తొందర?” 


90 పసిడిమువ్వలు-పారాణి 


గ్‌ ఆ ప్రదర్శనానుభూతినే మననం జేసుకొంటూ కొంత సమయం 
గడుపుదామని త్వరపడుతున్నాను.” 

“సరేకాని, నీకొక సంతోషమైన వార్త చెబుతాను.” 

“మహావిజయుడు తర్వలో dre సై 

అతని వాక్యం పూర్తిగాకముందే ఆమె నవ్వునభినయించింది. 

“సంతోషమైన వార్తగదూ!” 

“నాకొక్కర్తెకే యేమిటి, సామ్రాజ్యానికంతటికీ సంతోషకరమైన వార్తగదా!” 

ఆ వార్త యేమిటో పూర్తిగా తెలిసికొనే ఓపిక కూడా నశించిందామెలో. 
త్వరలో వెళ్లి మేనాలో కూర్చున్నది. బోయీలు మోసికొని వెళ్లారు. ఆమె 
ఆనందానుభూతికి అడ్డురానిచ్చగించక అతడు ఆమె ననుసరించకుండానే తన 
మహల్‌కు వెళ్లాడు. 

రా(తి బాగా పొద్దుపోయింది. యోగిని కుటీరంలో విశ్రాంతి 
తీసుకుంటున్నది. ఆ యువక మార్దంగికుడు అక్కడకు వచ్చాడు. అతజ్జిజూసి 
యోగిని ప్రక్కపై లేచి కూర్చున్నది. లోనికి ఆహ్వానించింది. 

“ఇన్నాళ్లకు నేను ఓడిపోయాను మాతృశ్రీ” అతడు ఆమె పాదాలకు 
(ప్రణమిల్లాడు. 

“నాయనా, పాలుగారే పసి వయస్సులోనే స్రీ విద్యను సాధించావు. 
సంతోషం. శక్తి ఉపాసనతో సిద్ధిపొందినవారు నవయువకుల్లో చాలా అరుదు. 
కాని ఆ శక్తిని లోకోపకారకమైన ఘనకార్యాలను సాధించటానికి ఉపయోగించటం 
మాని, క్షుద్రమైన ఈ విజయాలను సాధించటంలో మాత్రమే వ్యయపర్చటం 
మంచిదిగాదు.” 

“ఎన్నో దేశాలు తిరిగాను. ఎందరో కళావేత్తల సాన్నిధ్యంలో విద్యా ప్రదర్శనం 
గావించాను. ఎవరూ తెలిసికొనలేని నా ఉపాసనా రహస్యం మీరెట్లా 
(గహించగల్లారమ్మా.” 

“వజ్రాన్ని వజమే ఛేదించగల్లుతుంది బాబూ.” 

కొన్ని నిమిషాలు నిశ్శబ్దం. 

“ఈ గారడీ విద్యలుమాని నీశక్తిని కైలాసనాథుని దర్శనార్థం మరలించు. 


నటరాజ రామకృష్ణ 91 


నిజమైన నటరాజమూర్తి రూపం చూడగల్లుతావు. ఇంతవరకూ నీవు చూసిందీ, 
ఇతరులచే భ్రమింపజేసిందీ ఇంద్రజాల విద్యలాంటిది. నిజమైన రూపం చూస్తే, 
నీవు ఈ రూపాలన్నింటినీ మరచిపోతావు.” 

అతడు నమస్కరించి వెళ్లాడు. మరునాటి ఉదయానికి అతడు ఆ పురంలో 
లేడు. ఎంత వెదకించినా జాడ తెలియలేదు. అసలు విషయం రహస్యంగానే 
వుండిపోయింది, ఒక్క యోగినికి, ఆ యువకునికి తప్ప. 

Kk xk Kk 

మహారాజావారికి శుభవార్త తెలిసింది. వారి ఆనందానికి అంతులేదు. 
రాజ్యభారం పూర్తిగా మహావిజయకు అప్పగించి తాను విశ్రాంతి తీసుకునే 
సమయం ఆసన్నమైంది. మహావిజయ దేశాటనంజేసిరావాలి. దానికి ముందు 
అతడు పక్షంరోజుల పాటు సన్యసించి పిదప దేశాటనం చేయాలి. రాజగురువులకు 
తమ అభిప్రాయం తెల్పటానికి వెళ్లారు. మహావిజయ పురం వదిలి వెళ్లటానికి 
ఒక శుభ ముహూర్తం నిశ్చయించారు. 

ఆ దినం ఉదయమే పురంలోని ప్రీ జనమంతా తమ యిండ్లముందర శు 
(భ్రపరచి, సుగంధాల కళ్లాపులు చల్లి, వివిధ రకాల రంగవల్లికలు తీర్చి, 
శృంగారించుకొని పుష్పహారతులతో తమ యింటి గుమ్మాల్లో నిలిచి 
మహావిజయరాకకు వేచియున్నారు. 

ముందు వాద్య బృందంవారు నడుస్తున్నారు. వారి వెనుక అంబారీగట్టి, 
దానికి రాజపతాక మలంకరించిన పట్టపుటేనుగు వెళ్లుతున్నది. దాని వెనుక 
రాజలాంఛనాలు కదులుతున్నవి. అటుపై నర్తకిజనం పుష్పాలు చల్లుతుండగా 
మహారాజా, మహావిజయ, పుర ప్రముఖులు నడిచి వెళ్లుతున్నారు. ప్రజలు వారిపై 
పుష్పాలు వర్షిస్తున్నారు. ముత్తయిదువలు హారతులిస్తున్నారు. విద్యాధరి, రాజమాత 
మహల్‌ ద్వారం వరకే వచ్చి ఆగిపోయారు. ఉత్సవం పురద్వారములు దాటి 
బయటకు వచ్చింది. నర్తకీజనం, మేళతాళాలు అక్కడ ఆగిపోయినవి. కలభాషిణి 
మహావిజయకు ముందుగా వచ్చి నిల్చి పచ్చల బాకు తీసి తన యెడమ చేతి 
బొటన వ్రేలిని గాయపరచి, వచ్చిన రక్తాన్ని అతని నొసట తిలకంగా దిద్ది మంగళ 
నీరాజనమిచ్చింది. హృదయం ఆవేదనతో నిండినా, ఆనందంతో మహావిజయునికి 
వీడ్కోలు నిచ్చింది. 


92 పసిడిమువ్వలు-పారాణి 


అందరూ తిరిగి నగరు ప్రవేశించారు. మహారాజావారు, మహావిజయ 
అమాత్య శేఖరులతో కలిసి శైవాచార్యులవారి గుహకు వెళ్లారు. గుహద్వారం 
వద్దనే ఆచార్యులవారు వారిని కలిశారు. తండ్రి ఆజ్ఞను తీసుకొని మహావిజయ 
గుహలోనికి వెళ్లాడు. అక్కడి నుండే అమాత్యులు, రాజావారు వెనుదిరిగి పురానికి 
వెళ్లారు. ఆచార్యులవారు, మహావిజయ ధరించిన విలువైన వస్త్రాలు, ఆభరణాలు 
తీయించివేసి కాషాయాంబరాలు ధరింపచేశారు. ఒక వారంరోజులు అతడు 
కటికనేలపై శయనించి ఉపవాస వ్రతంతో గడిపి పునీతుడైన పిదప దీక్షనిచ్చారు. 
అటుపై అతడు మరో పక్షం దినాలు కందమూల ఫలాలు భక్షించి గురుసేవ 
జేశాడు. పిమ్మట దేశాటనం చేయవలసిన పద్ధతులు, నడుచుకోవలసిన రీతులు, 
తెలిసికోవలసిన విషయాలు అన్నీ వారి వద్ద తెలుసుకొన్నాడు. అప్పుడు 
దేశాటనానికి ఆజ్ఞయిచ్చారు. 


నటరాజ రామకృష్ణ 99 


కరిగిపోయిన కల 


“అమ్మగారూ, ఈ రోజున మన సత్రానికి పాంథులెవరూ రాలేదు. వండిన 
పదార్ధాలన్నీ అలాగే వుండిపోయాయి.” 

“కారణం?” రాజహంస ఆశ్చర్యంగా అడిగింది. 

“చిన్న రాణీవారికి సీమంతమట. ధరణికోట నుండి ఆమె పుట్టింటివారు 
వచ్చారు. సత్రంలో పిండివంటలతో అన్నదానం యేర్పాటు చేశారు. అందువల్ల 
అందరూ అక్కడికే వెళ్లారు.” 

మెట్లు దిగివస్తున్న కలభాషిణి ఆ మాటలు విన్నది. ఆలోచిస్తూ అక్కడకు 
వచ్చి తల్లి ప్రక్కన కూర్చున్నది. 

“ప్రత్యేక పిండివంటలు యేమి చేశారట-” 

“పెసరపప్పు పూర్ణాలు, పులిహోరా.” 

“ఇంతేనా?” 

“పిండివంటల్లో కల్లా యెక్కువ మందికి వడ్డించడానికి టేంది 
కష్టమైందయ్యవారూ?” కలభాషిణి అడిగింది. 

“పూరణ పోలీలమ్మా, పంక్తి వడ్డనకు చాలా శ్రమ.” 

“పీతయిన కాయకూరలు.” 

“పనసకాయ కూర.” 

“సువాసనగల్లిన పచ్చడి.” 

“వెలగపండు.” 

“అయితే ఈ మూడింటి ప్రత్యేక వడ్డనలతో మన సత్రంలో రేపటి రోజు ఉ 
దయమే విందులని చాటింపు వేయించండి.” కలభాషిణి సెలవిచ్చింది. 

కారణం లేకుండా విందులేమిటా అని రాజవాంన ముందు 
ఆశ్చర్యపోయింది. విద్యాధరి సీమంతపు వేడుకలో భాగంగా కలభాషిణి యేర్పాటు 


94 పసిడిమువ్వలు-పారాణి 


చేసివుంటుందేమో అని మరల తలచి, ఆమె ఆనందానికి అడ్డురాదలచక 
వూరుకున్నది. సత్రం అధిపతి వెళ్లిపోయాడు. 

పురంలోవున్న అన్నదాన సత్రాల్లో ముఖ్యమైనవి రెండు. రాజవంశంవారి 
సత్రం చాలా పెద్దది. రాజహంస పూర్వులు కట్టించినది దానికంటే చిన్నదయినా, 
అన్ని సౌకర్యాలూ కల్లివున్నట్టిది. రాచనగరుకు వచ్చే బాటసారులకు ఉచిత భోజన 
వసతి సౌకర్యాలు అక్కడ కలిగించబడతాయి. ఆ సత్రాల పోషణకుగాను 
కొంతభూమి యివ్వబడింది. అన్నిదానాల్లోకీ అన్నదానం ముఖ్యమైంది గనుక 
అన్నపూర్ణ సత్రాలు ఎన్నో వెలసినవి. 

మధ్యాహ్న వేళ - మహల్‌ పై అంతస్తులో పఠన మందిరంలో కూర్చుని 
గూణాధ్యుని బృహత్మథమ చదువుతున్నది కలభాషిణి. కళింగదేశం నుండి వచ్చిన 
చిత్రకారుడు రాజదర్శనం చేసికొని వచ్చినట్లు దాసీ వినికిడి చేసింది. చిత్రాలను 
కొందామనే ఉద్దేశంతో అతనిని రమ్మని దాసీకి ఉత్తరువు చేసింది. చిత్రకారుడు 
తన చిత్రాలతో ప్రవేశించాడు. 

“కోటలో లక్ష్మీ దేవిని ప్రసన్నంచేసుకొని వచ్చినట్లున్నారు చిత్రకారులు:” 
మందహాసం జేస్తూ ఆమె పలుకరించింది. “అట లక్ష్మిని పూజించాను. ఇట సరస్వతి 
నారాధిస్తాను.” 

అతని చమతతృ (తికి ఆమె నవ్వుకొన్నది. 

అష్టవిధ నాయికల చిత్రాలను విద్యాధరి కొన్నది. 

బుతువుల చిత్రాలు కలబాషిణికి నచ్చినవి. హైందవ 
సంప్రదాయాన్ననుసరించి అతడు ఆరు బుతువులకూ రూపకల్పన చేశాడు. 
వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్తు, హేమంతం, శిశిరం చిత్రాలను క్రమబద్ధంగా 
వుంచాడు. కలభాషిణి అక్కడకు వచ్చి ఒక్కొక్క చిత్రాన్ని తిలకిస్తూ వున్నది. 

వసంతం - ప్రకృతి వింతరంగులతో అలంకరించుకొన్నది. తరువులు, 
లతలు, చిగిర్చి పుష్పించి పరిమరిళించినవి. తుమ్మెదలు మకరందం (గోలటానికి 
విసురుగా వస్తున్నవి. కోయిలలు లేమావిచిగుళ్లను తింటున్నవి. ఈ దృశ్యాన్ని 
చూడగానే ఆమె ఆశువుగా గీత మాలాపించ నారంభించింది. 

జిలుగు వెలుగుల చీరె గట్టి 
రంగ పువ్వుల రవికె తొడిగి 


నటరాజ రామకృష్ణ 95 


పొంగు ప్రాయము తొంగిచూడగ 

తళుకుమని తనుకాంతి మెజయగ 
గిలుకుటందెలు గీతి పాడగ 
కలసుభాషిణి కవితలల్లగ 
వలపు చూపుల పలకరించుచు 
వచ్చె నదియె! వసంత కన్యక 

కవుల భావపు వాణియె 

కంతుచేతి కటారియై 

రసిక హృదయుల రాణియై, రాణియె 

నెరజాణయై, వచ్చెనదిగో !! 


తర్వాత (గ్రీష్మాన్ని చూస్తూ నడిచి వెళ్లి వర్షర్తు చిత్రం దగ్గర నిలబడింది. 
జిలుగుటందెలు పలుకకుండా 
మై పూత నిగ్గుల మరుగు పరుచుకుంటూ 
కారుమేఘాలు క్రమ్మియుండగా 
మెజుపుతీగెలు వెలుగుచూపగా 
అడుగులోన అడుగు నిడుతూ 
మెల్ల నడిచెను కోమలి మెలమెల్ల నడిచెను భామినీ 
అంతలో - అమ్మయ్యో 
చల్లని మలయపవనుడు వీచెసు రుంరూమారుతమై 
అదరెను జగములు మేఘగర్ణలకు 
మెరిసెను ప్రకృతి మెరుపుకాంతిలో 
కురిపించెను వానదేవుడు కుండపోతగా వర్షము 
అప్పుడు - అంత ప్రళయంలోనూ 
వెతుక్కుంటూ వచ్చాడా ప్రణయమూర్తి ఆమెను 
చూశాడామె యౌవనశోభను 
కరువుదీరా కనుల విందుగా 
అందమైన శిల్పానికి తడిబట్టలు కట్టినట్లు 


పసిడిమువ్వలు-పారాణి 


వుందామె తడిసిన దేహం - తడియారని వలువల్లో 
పొంగినది అతనిలోని యౌవనం 

తడిసిన తనులతలోనికి - తీసుకున్నాడామెను 
బాహులతో గట్టిగా - బంధిస్తూ బంధిస్తూ 
పొగలు కక్కుతూ వేడి యౌవనం 

వెలికి వచ్చి వారిని తన మరుగున దాచింది 
శిల్పి చెక్కిన మిథున శిల్పంలా 

వారి కౌగిలి 

పొగల మరుగునుండి యెంతో శోభగూర్చింది 
కాని - యెంతైనా - జీవంలేని చిత్రమది 
కలకల నవ్వింది కలభాషిణి కంఠమంత - 


వచన గేయంగా ఆ బుతు వర్ణన సాగింది. పిదప శరదృతు శృంగారలీలా 
దృశ్యాన్ని చూసింది కలభాషిణి. చూడగానే అందులో ధరణీపుత్ర మహావిజయ 
ద్యోతకమైనాడు. ఆ నాటి పసిడిమువ్వల పారాణివేళ భావపథంలో 
ప్రతిబింబించినది. నును సిగ్గు దొంతరలు ఆమె బుగ్గల పైన అరుణిమ జెందినవి. 
కఠిన వక్షోజాలు పులకరింతలతో ఉవికినవి. తీయని భావన చెలరేగిన కన్నులు 
ప్రశాంత గభీరమైన ప్రకృతి ముద్రలుగా నిలిచిపోయినవి. 

పరాకాష్ట నందిన తన్మయత్వంలో కలభాషిణి హేమంత దర్శనం మరచింది. 
భావవీథుల్లో విహరించే ఆమె యొక్క నడలు ఆమెను శిశిర ప్రదేశానికి 


తీసికొనిపోయినవి. 


నటరాజ రామకృష్ణ 


వేచియున్నది ఆమె యౌవన కాలమంతా 
రేయిపవలును కాంతురాకకు 
వాడిపోయెను ఆమె తనులత 
కరగిపారెను కంటిపాపలు 


ఆశలన్నీ (మోడులయ్యెను - అ(శ్రులే ఆమెను వరించెను 


అఖరికి ఆ జీవితంలో 
సంధ్య చీకటులలముకొన్నవి 
అయిననూ - ఎక్కడో 


97 


మినుకు మినుకున “ఆశ” అనే వసంతకాంతి 
ఆమె జీవించుట కాధారమైనది. 

కరిగిపోయిన కలల జీవితానికి “శిశిర మెంత చక్కని తార్మాణము! ఆమె 
యింకా యేమో అనబోతున్నది. అంతలో - 

రాచబాటలో సన్నాయి మంగళవాద్యాలు ముందుకు సాగిపోతున్నవి. అనేక 
విధాల ఫలపుష్పాలు, వస్తువాహనాలు, చీరె సారెలు నగరి దాసీజనం 
మోసికొనిపోతున్నారు. 

ఆమె మహల్‌పై నుండి ఆదృశ్యం చూసింది. 

నవవధువు విద్యాధరి గర్భవతి. సీమంతోత్సవానికి ఆమె పుట్టింటివారు 
సారె తీసుకొని వచ్చినారు. కొద్దికాలంలో మహావిజయ పత్ని మాతృమూర్తి 
కాబోతున్నది. 

“మహావిజయపత్ని మాతృమూర్తి అవుతుంది.”... “మహావిజయపత్ని 
మాతృమూర్తి...” ఆమె తనలోతాను అనుకొంటున్న మాటలు మధ్యలో 
ఆగిపోయినవి. 

చిత్రకారుని ఉచితరీతిని సత్మరించి పంపివేసింది. పఠన మందిరం నుండి 
తన గదిలోకి వెళ్లి ఒంటరిగా పడుకొన్నది. 


విప్రవినోదులు 
వేములవాడ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అక్కడ పార్వతీదేవి ఆలయం వున్నది. 
చాలా మహిమాన్విత ఆ దేవి. ఆ ఊరిలోని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలవారు ఆ 
దేవి ఉపాసనాబలంతో కొన్ని శక్తులను సంపాదించారు. ఆ శక్తుల సహాయంతో 
అద్భుతాలతో గూడిన విద్యలు ప్రదర్శించి ధనసంపాదన చేసుకొని జీవిస్తారు. 
వాటినే యక్షిణీ విద్యలంటారు. వారు విప్రవినోదులని పిలువబడతారు. 
ఒక విప్రవినోదుల బృందం సంచారంచేస్తూ దయాశేఖర ఆస్టానానికి 
వచ్చింది. అతడు వారి ఇంద్రజాల మహేంద్రజాల విద్యాప్రదర్శనం యేర్పాటు 
చేశాడు. 
చొప్పగడ్డిలోని బెండు ముక్కలు, చీపురుపుల్లలతో పల్లకీ తయారుచేశారు. 


98 పసిడిమువ్వలు-పారాణి 


దానిలో ఆ బృందనాయకుడు కూర్చున్నాడు. ఇరు ప్రక్కల ఇద్దరిద్దరి చొప్పున 
వినోదులు ఆ పల్లకిని మోసికొని మేళతాళాలతో తెచ్చి సభామధ్యాన దింపారు. 
అది దూరం నుండి దంతపు పల్లకీవలె (భ్రమగొల్పింది. కాని అందులోంచి 
నాయకుడు దిగగానే ఒక వినోది ఆ పల్లకిని రెండుచేతులతో నలిపివేశాడు. 
గుప్పెడు బెండుముక్కలు, పూచికపుల్లలు మాత్రం మిగిలినవి. ప్రేక్షకులు 
సంభ్రమాశ్చర్యాలు పొందారు. అసలిది సాధ్యమా, కనికట్టు విద్యా? అని 
తమకుతాము సముదాయించుకొన్నారు. 

మూడడుగుల యెత్తుగల్లిన చిన్న మందసంవంటి పూజపెట్టె అందులో 
అమ్మవారి విగ్రహం వున్నది. చిన్న మల్లెపూలదండ వెస్‌ నైవేద్యం సమర్పించి, 
చిరుగంటలు (మోయిస్తూ, కర్పూర హారతినిచ్చారు. తరువాత ఇద్దరు వినోదులు 
నిలబడి ఆ పూజ పెట్టె కడ్డంగా ఒక తెరపట్టారు. హఠాత్తుగా ఒక క్షణం ఆ 
ప్రదేశమంతా చిమ్మచీకటి (గమ్మి మరల వెలుగు వచ్చింది. తెరబట్టినవారు 
తొలగిపోయారు. సభామందిర మంతటి యెత్తెన అమ్మవారి ఆలయం, నిలువెత్తు 
అమ్మవారి విగ్రహం - వివిధాభరణ మణికాంతులతో మెరిసిపోతున్నది. 
మేళగాండ్ర సంగీతం, అగరు ధూపం, గంటలనాదం, భక్తుల జయజయధ్వానాలు 
వినిపించినవి. ఇదంతా ఆశ్చర్యంతో చూస్తుండగానే వారు మరల తెరబట్టి తీశారు. 
మళ్లీ యథాపూర్వమే! ఆ చిన్న దేవి పెట్టె. ఈ విధంగా వారెన్నో విద్యలు ప్రదర్శించి 
చివరికి గుండ్రని పంచలోహాల లోతైన పళ్లెరాన్ని సభా మధ్యంలో వుంచారు. 
దాన్ని జలంతో నింపారు. సభికుల నావ్వానించారు. “ఎవరైనా వచ్చి 
చూడవచ్చును. మనస్సులో తలచుకొని వారు కోరిన వ్యక్తులు ఎంత దూరానున్నా 
(బ్రతికివున్నా చనిపోయినా, వారిని ఇందులో చూడవచ్చు. వారితో 
సంభాషించవచ్చు.” అని పిలిచాడొక విప్రవినోది. ఈ దృశ్యం నగరాజతనయకు 
చాలా ఉత్సాహాన్ని కల్లించింది. దయాశేఖర అనుజ్ఞతో ఆమె లేచి ఆ వింతను 
పరీక్షించాలనుకుంది. వెళ్లి ఆ నీటిలోకి చూస్తూ మనస్సులో యోగినిని తలచిందో 
లేదో, తెరమీద బొమ్మలవలె - బిల్వవృక్షం, దాని క్రింద శోకమూర్తియెన యోగిని, 
అఖందజ్యోతి, దాని వెలుగులో మెరుస్తున్న మృత్యుంజయుడు దర్శనమిచ్చారు. 
ఆమె ఆ వెలుగును చూడలేకపోయింది. గంభీరవదనంతో తిరిగివచ్చి మరల 
తన స్థలంలో కూర్చున్నది. 


నటరాజ రామకృష్ణ 99 


రాత్రి చాలా ప్రొద్దుపోయేవరకూ ఆ విప్రులు ఎన్నో వినోదాలు చూపి 
పారితోషికం తీసుకొని వెళ్లారు. 

ఆ దృశ్యం చూసినప్పటి నుండి నగరాజతనయ హృదయం మారిపోయింది. 
వారందరూ వెళ్లిపోయింతర్వాత తనగదిలోకి పోయి యేకాంతంగా కొన్ని గంటలు 
గడిపింది. అలంకార గృహంలోకి వెళ్లింది. అన్నింటిలోకీ విలువైన చీరెదీసి 
కట్టుకొన్నది. సర్వాభరణాలూ ధరించింది. నిలువుటద్దంలో తన రూపం ఒకసారి 
తృప్తిగా చూసుకున్నది. మరల ఒక్కటొక్కటే తీసివేసింది. ఆనాడు తాను కట్టుకొని 
వచ్చిన చీరెను ధరించింది. కాళ్లనున్న రవ్వల మంజీరాలను తీసి దోసిలిలో 
పట్టుకొన్నది. 

రాత్రి రెండు జాములవుతున్నది. దయాశేఖర దర్బారు హాలులో ఒంటరిగా 
పచార్లు చేస్తున్నాడు. మెల్లగా తలుపుతీసికొని ఆయనను సమీపించింది. ఆయన 
పాదాల వద్ద మంజీరాలను వుంచి నమస్కరించింది. అతడు విషయమంతా 
అర్థం చేసుకొన్నాడు. మారుమాటాడలేదు. ఆమె దర్చారుహాలుదాటి వెలుపలికి 
వచ్చింది. అతడూ ఆమె వెంట వచ్చాడు. ఆమె నది ఒడ్డుకు నడచి వచ్చింది. 
అతడూ వచ్చాడు. ఒడ్డున వున్న నావలో కూర్చున్నది. అతడూ కూర్చున్నాడు. 
ప్రతిష్టానపురం దిక్కు చూస్తున్నది. అతడు నావను ఆవలి ఒడ్డున వున్న 
ప్రతిష్టానపురం జేర్చాడు. నావదిగింది. అతడూ దిగాడు. ఒడ్డునవున్న సోపానాలపై 
నిల్చి ఆమె తన హస్తాలతో అతని పాదాలను స్పృశించి మెల్లగా అడుగులువేస్తూ 
చీకటిలోకి వెళ్లిపోయింది. 

అతడు నావనెక్కి తిరుగుప్రయాణం జేసి మహల్‌జేరాడు. మనస్సు 
యోచించటంలేదు. శయ్యామందిరం జేరాడు. దీపకాంతిని పెద్దగా జేశాడు. 
మొదటి రాత్రి శయ్యపై కూర్చున్నాడు. 

“మనం యెల్లప్పుడూ యిలాగే వుంటాంగదూ దయాశేఖరా!” చిరునవ్వు 
అతని సమాధానం. 

“మన అనురాగంపై చిన్న కవిత వ్రాయవా, దయాశేఖరా!” 

“రెండు సెలయేరులు... 
కొండలపై పుట్టి 
బండలపై మెట్టి 


100 పసిడిమువ్వలు-పారాణి 


క్రిందభూమీ 

పైన సూర్యుడూ 

అందినంతవరకూ 

తమను పొందయత్నిస్తున్నా 
అనంతసాగర సరిత్తుంగ తరంగ 
హస్తాల్లో హత్తుకుపోవాలని గాబోలు... 
ఉరవళ్ల పరవళ్ల 

ఒయ్యారి నడలతో 

అడ్డమొచ్చినవారి 

కటువైపుసాగుతూ 

పోతున్న తీరులో 

లోతైన వారిలో 

నీ-నా - సమన్వయం 

కలదందు నేను - 

మరేమందువో నీవు?” 

ఆమె యేమన్నది?... ఏమో, సమాధానం రాలేదు. 
దయాశేఖరుడు నిట్టూర్చాడు 

“హుం! కరగిపోయిన కల!” 


నిష్కృతి 

ఆనాటి సాయంత్రం రాజాంతఃపురంలో పూజా మందిరానికి యెదురుగా 
వున్న విశాలమైన హాలులో బంగారు తూగుటుయ్యెల గట్టారు. దానిపై విద్యాధరిని 
అధిష్టింపజేశారు. శరీరానికి కస్తూరి పసుపుతో నలుగుపెట్టుకొని శిరస్నానం 
జేయటం మూలాన ఆమె పచ్చని శరీరం మేలిమికి మెరుగుపెట్టినట్లు మెరుస్తున్నది. 
శిరోజాలు మధ్యగా పాపట తీసి దువ్వబడినవి. పాపటలో కుంకుమ దిద్దారు. 
కస్తూరిబొట్టు సోగగా నలంకరించబడింది. చేతులకు క్రొత్తవి బలిజ గ్రేష్టి వద్ద 
నుండి తెచ్చిన గాజులతో అలంకరించారు. అరటాకు పచ్చ సన్నని జల్తారు చీర, 


నటరాజ రామకృష్ణ 101 


ఎరుపురంగు కంచుకం ధరించింది. కాళ్లకు పారాణి పెట్టారు. 

విద్యాధరి తూగుటుయ్యెలపై కూర్చున్న పిదప ఆమె మాతృశ్రీ, స్వర్ణపుష్పాలతో 
కూడిన పసుపు బియ్యం, పండ్లు, కొబ్బరి బొండం, నూతన వస్త్రాలు ఆమె 
ఒడిలోనింపారు. పిమ్మట ప్రతిష్టానపురంలో కంతటికీ వృద్దురాలైన ముత్తయిదువ 
ఆమెకు మంగళహారతి నిచ్చింది. అటుపై ప్రత్యేకంగా వచ్చిన వైణికులు గాయకులు 
తమ గానం మొదలుపెట్టారు. గర్భవతియైన స్త్రీకి నాల్గవ నెలలో చేయబడే 
సీమంత మహోత్సవ సందర్భంలో గాయకులు, ఆదేశమేలే రాజును, ఆ భూమిలో 
ప్రవహించే నదినీ స్తోత్రం జేస్తూ గానం చేయటం ఆచారం. నది చిన్న సెలయేరుగా 
పుట్టి, అనేక ఉపనదులను తనలో ఇముడ్చుకొని విశాలమైనదిగా ప్రవహించి 
పారే ప్రాంతాలనన్నింటిని సారవంతం జేసి ప్రజలకు అన్నదాతయి, చివరకు 
అనంత సాగరంలో కలుస్తుంది. మహారాజు ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటూ 
సుఖిక్షంగా పరిపాలిస్తాడు. అందువల్ల రాజును, జీవనదివలె వంశం 
వృద్ధిపొందటానికి నదీదేవతను పూజించటం ఆచారం. ఆ ఆచారాన్ని అనుసరించి 
గాయకులు, వైణికులు మంగళస్తోత్ర గానం చేశారు. పురంలోని పుణ్యవతులు 
ఉయ్యెలనూపుతూ వేడుకలో పాల్గొన్నారు. పిదప పేరంటాండ్రను స్వర్ణపుష్పాలు, 
వ(స్తాలు, ఫలాలు పసుపుకుంకుమలతో సత్కరించారు. 

Kk xk Kk 

ఆర్ధరాత్రి. కలభాషిణి మహల్‌పైన ఒంటరిగా కూర్చుని నక్షత్రాలను జూస్తూ 
ఏదో యోచిస్తున్నది. నాటి సాయంత్రం సీమంతోత్సవాన్ని కన్నులారా చూసి 
వచ్చింది కలభాషిణి. 

“మహావిజయపత్ని మాతృమూర్తి...” 

తనకే సంతానం కల్లితే - సంఘంలో తండ్రియెవరో సగర్వంగా చెప్పుకోలేని 
అనామకుడుగా జీవిస్తాడు తన కుమారుడు. రాజాంతఃపురంలో దాసీజనం 
వుంటారు. రాజకుటుంబాల సేవలో వారి జీవితాలను అంకితంజేస్తారు. పాపం 
వారు అవివాహిత స్త్రీలు, కాని వారికీ సంతానం కల్గుతుంది. కాని వారి బిడ్డలు 
తమ తండ్రులెవరో తెల్పలేని దుర్భరస్థితిలో వుంటారు. అంతఃపురంలో వారికెంత 
పలుకుబడివున్నాా వారు నగరికి పుట్టిన బిడ్డలే. అందుకే వారిని 'నగరిపిల్లిలని 
పిలుస్తారు. రాజనర్తకియెనా తన బిడ్డకీ అట్టి స్థితి యేర్చడుతుందిగదా! నర్తకి 


102 పసిడిమువ్వలు-పారాణి 


పుత్రుడు తనకుమారుడు. రాజనర్తకి పుత్రుడు. అంతే తన పుత్రునికి సంఘంలో 
గౌరవం! ఛీఛీ! రాజనర్తకి జీవిత మెంత దుర్భరమైనది. తన సంతానం 
మహావిజయునిదేయైనా, గౌరవంగా, మహావిజయుని పుత్రులుగా పిలిచే 
అదృష్టానికి నోచుకోరు. తన బిడ్డలు చరిత్రహీనులు. 

తను జీవించి ఏమి ప్రయోజనం? 

ఆమె కొన్ని క్షణాలు ఆలోచించింది. కొండమీది ఆలయం వైపు చూసింది. 

“తానా ఆలయానికి అంకితమైనట్లయితే యెంత బాగుండేది. ఎల్లవేళలా 
అంబను నుతిస్తూ ఆలయ ప్రాంగణంలో నాట్యమాడి జన్మను తరింపజేసేదాన్ని. 
కాని తాను రాజనర్తకి. దేవనర్తకి కాలేదు.... నగరాజతనయ యెంత పొరపాటు 
చేసింది! ఈ వైభవాన్ని కోరేనా దేవదాసీత్వాన్ని వీడింది. దేవదాసీత్వ మెంతటి 
అదృష్టవంతులకు! దిగితేనే గాని లోతు తెలియదు....” 

మరికొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచినవి. మెల్లగా మెడ దిగి శయ్యామందిరం 
(ప్రవేశించింది. అలంకారపీఠం వద్ద గోడకు తగిలించివున్న పసిడిమువ్వలు తీసి 
కళ్లకద్దుకొని ఒక్కసారి తేరిపార జూచి, దంతపు పేటికలో భద్రపరిచి, ప్రాతకాలాన 
మహావిజయ మహల్‌ చేర్చమని దాసీవనితను ఆజ్ఞాపించింది. నృత్యారంభంలో 
గురువుగారు తన కాళ్లకు కట్టిన వెండి మువ్వలు ధరించింది. ఆభరణాలను 
ఒక్కటొక్కటే ఒలిచివేసి, శ్వేతాంబరియై మెల్లగా అడుగులు వేస్తూ రతన్‌ మహల్‌ 
విడిచి రాచబాటను నడచి వెళ్లింది. పాదచారియై వెళ్లటం ఆమెకదే మొదటి 
పర్యాయం. 

యోగిని ఆ నిశాసమయంలో ఒక చిన్న దీపం వెలుగులో శివపురాణం 
చదువుతున్నది. అడుగులో అడుగువేస్తూ తనకుటీరం సమీపించిన మువ్వల 
సవ్వడిని విన్నది. 

కలభాషిణి మెల్లగా కుటీరం తలుపుతీసి లోనికి ప్రవేశించింది. యోగిని 
పాదధూళి స్వీకరించి యెదురుగా కూర్చున్నది. 

కాళ్లకున్న వెండి మువ్వలపై యోగిని దృష్టి పడ్డది. 

“రాజనర్తకి... వెండి మువ్వలు.” 

ఆమె చెప్పకపోయినా, యోగినికి అంతా అర్థమైంది. 

“మానవ సంఘం పవిత్ర గంగానదిలా ఒక ప్రవాహం వంటిది. నదీజలాలు 


నటరాజ రామకృష్ణ 103 


జీవకోటికి ఉపయోగపడే విధంగా సృష్టికర్త ఒక గమనం యేర్చరచాడు. అట్లే 
సంఘం కూడా ఒడుదుడుకులు లేక క్రమపద్దతిన వృద్ధిచెందడానికి పూర్వులు 
కొన్ని కట్టుబాట్లు యేర్చరచారు. గంగానది ప్రశాంతంగా సాగిపోతూంటుంది. 
ఎన్నో సెలయేర్లు ఎన్నో ఒడుదుడుకులతో వచ్చి ఆ నదీమతల్లిలో చేరుతూనే 
వుంటాయి. అన్నిటినీ తనలో చేర్చుకుని ప్రశాంతంగా తను ప్రవహించిన 
ప్రాంతాల్లోని జీవకోటికి జీవనానికి కావలసినవన్నీ సమకూరుస్తూ చివరికి 
సముద్రుణ్ని చేరుకుంటుంది. ఆ విధంగానే సాంఘికపు కట్టుబాట్లతో సుశిక్షితంగా 
వృద్ధి చెందిన సత్సంగం వల్ల దేశానికి, దేశ (ప్రజలకు ఎంతో ఉపకారం 
కలుగుతుంది. దైవం, మతం, ఆచారాలు యివన్నీ మానవుని ఆధ్యాత్మికా భివృద్ధికి, 
మానసిక వికాసానికి, మానవజాతి అభివృద్ధికే మహనీయుల ద్వారా సృష్టికర్త 
యేర్పరచిన కొన్ని కట్టుబాట్లు, సామాన్యులమైన మనం సంఘమనే నదిలో జీవన 
నావలో ప్రయాణం చేస్తూ సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి 
అలవర్చుకోవాలి. ఆచరణ శక్తిలేని ఆదర్శాలు జీవితంలో నిష్ప్రయోజనం. 
ఆవేశంతో వాటిని విచక్షణా జ్ఞానంలేక ఆచరించటం వల్ల జీవితం ఆవేదనా 
పూరితమవుతుంది. ఆపదలకు తట్టుకోలేనివాడు నదిని యెదురీద 
ప్రయత్నించినట్లు వ్యర్థం. ప్రవాహవేగానికి గట్టువేయడానికి మహత్తరమైన శక్తి 
కల్గియుండాలి. తన శక్తిని తెలుసుకొనలేక ప్రవాహవేగాన్ని యెదిరించదలచినవాడు 
మరల మనకు కనబడక అనంతకోటి జలరాశిలో కలిసిపోతాడు. 

“వివిధ బుతువుల్లో వివిధ శోభలతో వివిధోద్ధత వేగాలతో ఈ విశ్వం 
పుట్టిన నాటి నుండి అంతమయ్యేవరకు, నది ప్రవహిస్తున్నట్లే అనేక యుగాల్లో 
అనేకమంది మతప్రవక్తలు, మతాచార్యులు, కళావేత్తలు, జ్ఞానులు, యోగులు 
ప్రపంచంలో జన్మించి మానవ విజ్ఞానానికి అనేక నూతన శోభలతో మెరుగుపెట్టి 
ప్రకాశింపజేస్తున్నారు. ఆ కాంతి కొంతకాలం (ప్రకాశించి తనలోని శక్తిని క్రమేణా 
కోల్పోయి నూతన శక్తిచే పూర్తిగా కప్పివేయబడుతుంది. అదే సంఘంలో వివిధ 
మతాలు, వాని శాఖోపశాఖలు, వాని ప్రచారం, అభివృద్ధి, సంఘర్షణ, 
క్షీణదశ-ఇలా అనేక విధాలుగా రూపొందుతున్నది. మానవ విజ్ఞానాన్ని యెన్ని 
విధాలుగా, యెన్ని పద్ధతుల్లో మనం వ్యాఖ్యానించినా మానవ ధర్మం మాత్రం 
ఒక్కటే. ప్రపంచాభివృద్ధికారకు సంఘం శ్రేయస్సు కొరకు ప్రతి మానవుడు సోదర 


104 పసిడిమువ్వలు-పారాణి 


మానవుణ్ణి (ప్రేమించటం నేర్చుకోవాలి. తన అభివృద్ధికి గాను ఇతరులను 
వంచించకూడదు. ఇదే గొప్ప ప్రకృతి ధర్మం. 

“కలభాషిణీ, నేటి వరకూ ప్రచారంలో వున్న మతాలు, మతాచార్యుల ఉ 
ద్చోధల యొక్క సారం ఇదే. ఇక మన తర్వాత రాబోయే యుగాల నాటి ప్రవక్తల 
అమృతవాక్కుల యొక్క సారం గూడా ఇదే. ఇదే మానవధర్మం. ఈ ధర్మపాలనకే 
సంఘంలో అనేక కట్టుబాట్లు యేర్పరచబడ్డాయి. ఈ విశ్వధర్మాన్ని సహృదయతతో 
అర్థం చేసుకొని ఆచరించకపోవటం వల్లనే విశ్వంలో ఎన్నో సంఘర్షణలు, 
హింసాకాండలు జరుగుతున్నాయి. ఆ సంఘర్షణలన్నీ ఉద్ధతమైన వరదజలాలు 
వేగంగా ప్రవహించినట్లు అంతమొంది పోతాయి. సంఘం మాత్రం యెల్లప్పుడూ 
ప్రశాంతమైన నదీ ప్రవాహంవలె సాగిపోతుంది.” 

కలభాషిణి తనతో తెచ్చిన అయిదు ముద్దమందారాలను ఆమె పాదాలవద్ద 
వుంచి ప్రణమిల్లింది. 

యోగిని ఒక నిమిషం నిశ్శబ్దంగా అనంతవిశ్వంలోకి చూసింది. 

“అమ్మాయీ, నిన్ను బాల్యం నుండీ నేనెరుగుదును. యోచించి ముందడుగు 
వేస్తున్నావా?” 

“నన్ను ఆశీర్వదించాలి.” 

“మానవులు సంకల్పిస్తే సాధించలేని కార్యం లేదు. చిన్న వయస్సులోనే 
సకలవైభవాలన్నీ అనుభవించావు. సంతృప్తికరమైన జీవితాన్ని గడిపావు. 
తలుచుకొంటే నీవు సాధించలేనిదేమిటి తల్లీ!” 

“నగరాజ... ... ... ” మాట మధ్యలోనే ఆగిపోయింది. కలభాషిణికి తన 
సహాధ్యాయిని నగరాజ తనయనుగూర్చి తెలుసుకోవాలని ఆ క్షణంలో కోర్మెగల్లింది. 

“నగరాజ ఉచ్చిష్టఫలం” 

“శబరి యెంగిలిపండ్లు భగవానుడు స్వీకరించలేదా.” 

“ఆ స్థితి వస్తే అనుకునేదేముంది తల్లీ!” 

కలభాషిణి ఆమె వద్ద సెలవుతీసుకొని బయలుదేరింది. మెట్లుదిగుతున్నది. 
అలసట తీర్చుకుంటూ మెట్లెక్కుతున్న స్రీ రూపాన్ని ఆ చీకట్లో చూసింది. ఇద్దరూ 
ఒకరినొకరు సమీపించారు. ఒకే మెట్టుపై నిల్పొని నిశ్శబ్దంగా నిమిషకాలం 
ఒకరి నొకరు చూసుకొన్నారు. 


నటరాజ రామకృష్ణ 105 


“న-గ-రా-జ-త-న-య!” కలభాషిణి ఆశ్చర్యంతో ఆమె పేరు ఉ 
చ్చరించింది. 

నగరాజతనయ మూగవోయి నిల్చింది. 

“నా జీవితం కోరి నీవు వెళ్లావు. నేను నీవవుదామని సర్వం త్యాగంజేశాను. 
కాని హైందవసంఘం వేరు. కట్టుబాట్లువేరు. కనుకనే నేను నీవు, నీవు నేనూ 
కాలేము - ఒక్క బౌద్ధంలో తప్ప...” 

నగరాజతనయ కండ్లప్పగించి అట్లేచూస్తూ వుండిపోయింది. కలభాషిణి 
మెట్లుదిగి వెళ్లిపోయింది. 

నగరాజతనయ యోగిని కుటీరం సమీపించింది. ద్వారానికి ఇవతలే 
నిలబడింది. 

యోగిని ఆమెను చూసింది. 

ఆమె ద్వారానికి ఇవతలే భూమిపై శిరస్సు నుంచి నమస్కరించింది. 

కలభాషిణి చీకటిలో నడచి వెళ్లుతున్నది. 

ఒక పండు ముదుసలి తపస్వి నెరసిన పొడుగుపాటి గడ్డం, జుత్తూ, వంగిన 
నడుము చిక్కిశల్యమైన దేహం, ముడతలు పడ్డ ముఖం - కాని మెరుస్తున్న 
నేత్రాలు - నడుముకు కాషాయవస్త్రం ధరించి ఆ దారిన ఆమెకు ఎదురు 
వస్తున్నాడు. 

ఒక చిన్న కుండకు రంధ్రాలుపెట్టి, అందులో ఒక దీపం పెట్టి, అరచేతిలో 
దాన్ని పెట్టుకొని, దాన్ని చూస్తూ, తనలో తాను నవ్వుకుంటూ వెళ్లుతున్నాడు. 

“తొమ్మిది రంధ్రాల ఓటికుండ ఈ దేహం, అందులో మినుకు 
మినుకుమంటూ వెలుగుతుంది ఆత్మ అస్థిరమైనది ఈ కుండ. కిందపడితే 
పగిలిపోతుంది. గాలి వస్తే ఆరిపోతుంది దీపం. ఈ అనిశ్చితమైన కుండలో 
యెంతకాలం వెలుగుతుంది జ్యోతి. ఎప్పుడైనా ఆరిపోతుంది.” 

కలభాషిణి అతన్ని చూసి నిలిచింది. అతడు ఆమె వద్దకు వచ్చాడు. 
ముఖంలోకి చూశాడు. కుండను చూశాడు. మరలా ఆమె ముఖాన్ని చూశాడు. 

“ఒక్క రాగిటంకాన్నిస్తావూ?” 

ఆమె వద్ద రాగి నాణము లెక్కడివి. రవలు పొదిగిన చేతి కంకణం 
దీసియిచ్చింది. అది చేతిలోకి తీసుకొన్నాడు. కుండను భూమిపై నుంచి కుడిచేత్తో 


106 పసిడిమువ్వలు-పారాణి 


గుప్పెడు మట్టిని తీసుకొన్నాడు. ఎడమ చేతిలో కంకణం, కుడిచేతిలో మట్టి. 
రెంటినీ ఒక్కసారి చూశాడు. వికటాట్టహాసం జేశాడు. 

“నాకు ఈ మట్టెంతో, కంకణమూ అంతే! నీ కంకణం నీవే తీసుకో.” 
కంకణమిచ్చి మరల కుండను తీసుకొని తనదారిన తను పోతున్నాడు. 

ఆమె కొంతసేపు అక్కడే నిలిచి ఆయన వెళ్లిన దిక్కునే నడిచింది. 

“బాబా, మీ రెక్కడ నుండి వచ్చారు?” చేరబోయి అడిగింది. 

“అదే తెలిస్తే యింకేం.” నిలిచి సమాధానం మిచ్చాడు. 

“ఎక్కడికి వెళ్లుతున్నారు?” 

“అది తెలుసుకోవడానికే వెళుతున్నాను.” నడకసాగించాడు. 

ఆమె చీకట్లో ఆ వెలుగును చూస్తూ అటే నడిచివెళ్లింది. 

రాచనగరులోని కళా సరస్వతి కాననాలకు తరలిపోయింది. 


cm2Y 


నటరాజ రామకృష్ణ 107 


దేశాటనం 


మహావిజయ కాన్యాకుమారి నుండి కాళ్ళీరం, ద్వారక నుండి బ్రహ్మదేశం 
పర్యటించటానికి ఒక సంవత్సరకాలం పడుతుంది. 

ప్రతిదేశంలోని ముఖ్యాంశాలు - ఆ దేశపు భౌగోళిక చరిత్ర, శీతోష్టస్థితి 
గతులు, ప్రవహించేనదులు, ప్రవాహాల తీరు, సారవంతమైన భూములు, పండే 
పంటలు, పండించేరైతులు, వారి జీవనవిధానం, కోటలు, - వాటికి నిర్మాణ 
విధానం, శిల్ప సంపద, రక్షణయేర్పాట్లు, ప్రజలు - వారి దేహదారుఢ్యం, భాష, 
సాంఘికాచారాలు, మతాలు, వాణిజ్యం, రాజ్యపాలనా పద్ధతులు, భూమిశిస్తు 
విధానం, లలితకళలు - నృత్య సంగీత శిల్ప చిత్రలేఖనాలు, అచ్చటి కళాకారులు 
అనుసరించే పద్ధతులు, కవితారీతులు, వైద్య సౌకర్యాలు, విద్యావిషయాలు, నగర 
జీవనం, అరణ్యవాసులు - గిరిజనులు, వారి సాంఘిక వ్యవస్థలు, ప్రభువుల 
యెడ వారి ప్రవర్తన, పురనిర్మాణం, పారిశుద్యానికి ఆచరించే విధానాలు, వర్ణ 
వ్యవస్థ, క్రీడావినోదాలు, సైనికళిక్షణ, పాలించిన రాజవంశాలు, పాలనా విధానం, 
వాస్తు విశేషం, ఆ ప్రాంత చరిత్ర - అన్నీ అతడు గమనించాలి. వెళ్లినచోట ఆ 
ప్రాంతం పెద్దలను, ప్రీలను గౌరవించే విధానం తెలుసుకోవాలి. 

ఈ విధానాలన్నీ బోధించిన తరువాత ఆచార్యులు దేశాటనానికి అనుజ్ఞ 
యిచ్చారు. 

వివిధ రాజ్యాధిపతులకు ముందుగానే మహావిజయ రాకను మహారాజులు 
ఎరుకజేయించి యుండటం చేత, వెళ్లిన (ప్రతి ప్రాంతంలోనూ అతనికి 
రాచమర్యాదలతో స్వాగత మీయబడింది. 

కన్యాకుమారి సందర్శనంతో అతని యాత్ర ప్రారంభమైంది. భరతఖండపు 
దక్షిణపు టెల్ల కన్యాకుమారి అ(గ్రం. అక్కడ కన్యాకుమారీదేవి ఆలయముంది. ఆ 
ఆలయాన్ని పశ్చిమ దిక్కున అరేబియా సముద్రతరంగాలు, తూర్పున బంగాళాఖాత 


108 పసిడిమువ్వలు-పారాణి 


సముద్ర తరంగాలు, దక్షిణాన హిందూ మహాసముద్ర తరంగాలు నిరంతరం 
తమ పవిత్రజలంతో పరిశుద్ధం చేస్తూంటాయి. మరొక వింత యేమిటంటే, 
సూర్యాస్తమయం, సూర్యోదయం ఒకే ప్రదేశంలో కాంచవచ్చును. మరియూ 
సూర్యాస్తమయం, చంద్రోదయం ఒకేచోట యేకకాలంలో చూడవచ్చును. అగ్రంపై 
నిల్చిచూస్తే ఆలయంలోని దేవి పన్నెండేళ్ల బాలికలా దర్శనమిస్తుంది. అందుకే 
ఆమెను కన్యాకుమారి అని పిలుస్తారు. 

ఆ దేవికి నిత్యపూజదికాలకుగాను కొంత ధనం సమర్పించి అక్కడ నుండి 
బయలుదేరాడు పశ్చిమంగా. పశ్చిమ కనుమలు ఒక దానితో ఒకటి చేరియుండి, 
వృక్షాలతో కప్పబడిన కోటగోడల్లా కనిపిస్తాయి. ఆ కొండలపై వృక్షాలు యెప్పుడూ 
పచ్చగా, పసరు చిమ్ముతూ వుంటాయి. ఆ కనుమల ననుసరించి కొంతదూరం 
పయనించాడు. సుందరమైన కొబ్బరి తోటలు, అనేక రంగుల గెలలతో కూడిన 
అరటితోటలు, ఆకులేమాత్రం కనిపించకుండా పూర్తిగా పండిన నారింజతోటలతో 
శోభించే ప్రదేశానికివచ్చాడు. అది మలయాళ దేశం. స్రీమూర్తి కుటుంబానికి 
ప్రాధాన్యం వహించే ప్రాంతం. మహాభారతంలో అర్జునుడు దర్శించిన ప్రమీలా 
సామ్రాజ్యం. అచ్చటి స్రీలు బహు సౌందర్యవతులు. చాయ కొంత తక్కువైనా 
మిలమిల మెరిసే దేహకాంతితో యెంతో ముచ్చటగొల్పుతారు. 

ఆ దేశపు రాజదర్శనంగావించి కొన్ని రోజులున్నాడు. అక్కడ నుండి 
బయలుదేరే ముందు ఆ దేశపురాజు అతనికొరకు ఒక వినోద ప్రదర్శనం 
యేర్పాటుచేశాడు. అది “రామనాటకం”. రామకథను నృత్యగానాలతో 
ప్రదర్శించటం ఆ కథా విధానం. ఆ రాజావారుగూడా అందులో పాల్గొన్నారు. 
అందరూ పురుషులే ఆ ఆటలో పాత్రలు ధరించారు. ప్రీ పాత్రలకంటే పురుష 
పాత్రలే యెక్కువ ప్రాముఖ్యత వహించినవి. వీర, రౌద్ర, బీభత్స, భయానక 
రసాలే యెక్కువగా పోషించబడినవి. వారి పాత్ర పోషణ, వేషధారణ, ప్రత్యేకమైన 
ఆ పాత్రల చిత్రాలు కొన్ని రచన జేసుకొన్నాడు. 

అక్కడ నుండి బయలుదేరి మరల కొంతదూరం పశ్చిమ కనుమలగుండా 
పయనించాడు. ఆకసానికి అంటే ఎత్తయినకొండలు, చెట్లు, సూర్యరశ్మి సోకని 
దట్టమైన అడవులగుండా త్రోవ సాగుతున్నది. ఒకనాటి మధ్యాహ్నం ఆ అరణ్యాల్లో 
నివసించే ఒర్లీఅనే ఆటవిక తెగవారి గూడెం గుండా పయనిస్తుండగా ఒక 


నటరాజ రామకృష్ణ 109 


రమణీయమైన నృత్యాన్ని చూసి నిలిచాడు. భూమిలో ఒక పొడుగుపాటి గోతిని 
త్రవ్వి అందులో రాళ్లను అమర్చి ఒక పెట్టెవలె తయారు చేశారు. చనిపోయిన 
ఒక ప్రీ శవం అందుంచబడింది. ఆమెతో సహా ఆమె ఉపయోగించిన వస్తువులు, 
బట్టలు మొదలైనవి ఆమె ప్రక్కలో వుంచారు. ఒక చిన్న మట్టిముంతలో జలం, 
మూకుడులో వండిన అన్నం వుంచారు. అక్కడ చేరిన ప్రతియొక్కరూ అడవి 
పువ్వులను ఆ శవంపై వేసి, పై కప్పు రాళ్లతో మూసి మట్టీ కప్పివేశారు. పిమ్మట 
వాద్యాలు మోగటం ఆరంభించినవి. స్రీ పురుషులు ఒకరిచేతుల నొకరు పట్టుకొని 
పాటలు పాడుతూ ఆ సమాధిచుట్టూ తిరుగుతూ సంతోషంగా నర్తనమాడారు. 

“జీవుడు జన్మించిన నాడే అతని ఆయువులో ఒకరోజు తక్కువైపోతుంది. 
మృత్యు దేవుడు అతని కొరకు కాచుకొని యున్నాడు. అనంతకోటి వెలుగుల్లో 
ఒక భాగమైన ఈ వెలుగు దేహంలో బంధింపబడి యెంతకాలముంటుంది. 
వెలుపలకి వచ్చి స్వేచ్చా జగత్తులోనికి వెళ్లిపోయింది.” 

“అలపు లేకుండా పయనించడానికి సంతోషంగా నృత్య సంగీతాలతో 
సాగనంపుదాము. సంగీతం వింటూ హాయిగా సత్యలోకం చేరుతాడు జీవుడు.” 
వారి పాటల అర్థాలివి. 

పాట విషాదంగా ధ్వనించినా, అది ఆనందగీతమే. చీకటి పడేవరకూ 
వారు అట్లాగే నాట్యం జేసి, పిమ్మట గూడెమునకు పోయి, మద్యం సేవించి, 
విందారగించారు. ఇట్టి సమాధులే “రాకాసి గుళ్లు.” అని పిలువబడతవి. 

అక్కడ నుండి బయలుదేరాడు. కనుమలగుండా పయనించి పశ్చిమ 
సముద్రతీరాన్ని చేరాడు. ఈ పర్వత ప్రాంతాలలో జీవించే ప్రజలు మంచి 
ఆరోగ్యంగలవారు. అంత పొడగరులు కాకపోయినా శక్తిమంతులు. పూర్తిగా 
కొండ ప్రదేశాలవటంచేత పంటలంతగా యెక్కువ పండించే అవకాశం లేదు. 
పొట్టీ గుర్రాల నెక్కి కొండల్లో వారు బహుసులభంగా ప్రయాణం చేస్తారు. సముద్ర 
తీరాన ఒక గుడి వున్నది. అది అమ్మవారి గుడి. ఆమె పేరు “మంబాదేవి.” 
సముద్ర జీవనం చేసే జాలరులకు ఆ దేవి ఇలవేల్పు. సంవత్సరానికి ఒకసారి 
గొప్ప ఉత్సవం చేస్తారు. ఆ ఉత్సవానికి ఆ ప్రాంతంలోని దూరదేశాల నుండి 
గూడా జనం వస్తారు. మహావిజయ అక్కడకు చేరే నాటికి ఉత్సవం చివరిరోజు. 
సముద్రతీరమంతా జనసమూహంతో నిండిపోయింది. స్త్రీల, పురుషుల కట్టూ 


110 పసిడిమువ్వలు-పారాణి 


బొట్టూ ఒకటైనప్పటికీ వారిలో కొందరు వేరు వేరు భాషలు మాట్లాడుతున్నారు. 
మాటలు ఒకటిగా ధ్వనించినా, వాటి భావాలు వేరు. ఒకరి భాష యింకొకరి 
కర్థంగాదు. కొన్ని భాషలకు లిపిలేదు. అవి మాట్లాడే భాషలే గాని లిఖించటానికి 
వీలులేనట్టివి. వారు తమ భావాలను పొందుపరచుకోవాలంటే అన్యభాషల 
నభ్యసించవలసిందే. మంబాదేవి పూజలు తిలకించి అక్కడ నుండి పయనమైనాడు. 
ఆ మంబాదేవి పేరిట గట్టిన పట్టణమే నేటి బొంబాయి. 

అచ్చటి నుండి కొంతకాలం పయనించి, పడమటి అంతం కాగా, విశాలమైన 
బయలుప్రదేశం చేరాడు. అదే ఘూర్దర దేశం. ఆ దేశంలో ప్రఖ్యాతి వహించినట్టిది 
“సోమనాథాలయం.” అది ఆ కాలంలో ప్రఖ్యాతమైనదేగాక, మిక్కిలి ధనంతో 
తులతూగిన ఆలయం. ఈ సంపదవల్లనే, తరువాతి శతాబ్దాలలో ఆ ఆలయం 
అనేక దండయాత్రలకు గురైంది. ఆ ఆలయానికి యెందరో దాసీ జనం వున్నారు. 

ఆ ఆలయంలో యెన్నో రకాల నృత్యాలు చూశాడు. అన్నింటిలో ముఖ్యమైంది 
సంధ్యాసమయంలో ప్రీలు ఆలయ ప్రాంగణంలో జేసే దండలాస్యం. 
ప్రతిష్టానపురపు నర్తకీజనం జేసేదైనప్పటికీ, ఈ ప్రాంతపు ఆటలో కొన్ని నూతన 
ఫక్కీలున్నవి. ఆ నాట్యాన్ని మన సంప్రదాయాల్లో చేర్చనెంచి, ఆ నృత్యంలోని 
వివిధ భంగిమలను ప్రత్యేకంగా చిత్రించుకున్నాడు. గాన స్వరాలను రచనజేశాడు. 
ఇదే ఘూర్దరీ నాట్యమైంది. దీనినే గుజరాతీ దేశీ నాట్యమని పిలుస్తారు. 

అక్కడ నుండి ద్వారకకు వెళ్లాడు. కృష్ణుడు జరాసంధుని దాడుల నుండి 
తన దేశాన్ని కాపాడుకోవటానికి సముద్రంలో ద్వారకను నిర్మించాడు. అక్కడ 
నుండి పయనిస్తుండగా అబూ పర్వతం కనిపించింది. ఈ పర్వతం జైన 
మందిరాలతో నిండినట్టిది. పూర్తి పాలరాతి జైన మందిరాలు అపూర్వ శిల్ప 
సంపదతో రూపొందించబడినవి. ఆ కొండంతా ఆలయాలతో నిండిపోయింది. 
అప్పటికే ఆ ప్రాంతంలో వర్ధమాన మహావీరునిమతం వ్యాపించింది. జైనులు 
చాలా ధనవంతులు. వ్యాపార వాణిజ్యాల్లో కోట్లకొలది ధనమార్జించి, దానితో 
అపూర్వ శిల్ప సుందరాలయాలను నిర్మించారు. అబూపర్వతం ఆలయాల కొండగా 
రూపొందించబడింది. జైనం, బౌద్ధం రెండూ “అహింసా పరమోధర్మః” అనే 
సిద్ధాంతాన్నే బోధించినప్పటికీ మూల సిద్ధాంతాల్లో కొన్ని ముఖ్య భేదాలున్నవి. 
ఇద్దరు మహాపురుషులు రాజవంశాల్లో పుట్టి, ప్రపంచ శ్రేయస్సును కోరి సర్వమూ 


నటరాజ రామకృష్ణ 111 


త్యజించి సన్యసించి అపూర్వ మతాలను సృష్టించారు. ఇద్దరూ ఇంచుమించు 
సమకాలికులే. బౌద్ధం పూర్తిగా భారతదేశం నుండి వలసపోయినా, జైనప్రాబల్యం 
తగ్గినా, ఆ కాలం శిల్పకళ, చిత్రకళ ఆనాటి కళాకారుల చేతిలో అమరత్వం 
జెంది, నేటికీ మన దేశానికి అఖండ కీర్తి చేకూరుస్తున్నవి. 

అబూను సందర్శించి ఎడారి గుండా పయనించి మాల్వా ప్రదేశానికి 
వచ్చాడు. శిప్రానది ఒడ్డున ఉజ్జయినీ మహాపట్టణం వున్నది. కోటనానుకొనే 
నది ప్రవహిస్తున్నది. కాళిదాసు తన మేఘ సందేశంలో వర్ణించిన యీ శిప్రానదిని 
దాటి పురం ప్రవేశించాడు. విక్రమాదిత్యుని వంశపురాజు ఆ రాజ్యాన్ని 
పరిపాలిస్తున్నాడు. వారి ఆస్థానంలో కొన్ని రోజులు గడిపాడు. మేఘ సందేశంలో 
వర్ణించిన మహాకాళుని ఆలయం, దేవదాసీల సంధ్యా నృత్యం దర్శించాడు. 
చెంతనే సర్వసిద్ధిమాత ఆలయం వున్నది. ఆ దేవి వాంఛిత ప్రదాయిని. విక్రమార్క 
మహారాజు పూజలందుకున్న దేవి. ఆ తల్లిని దర్శించి, అక్కడి నుండి మూర్చుడైన 
వానిని, తన కరుణావీక్షణంచే ప్రపంచఖ్యాతి చెందే మహాకవి కాళిదాసుగా 
అనుగ్రహించిన మహాకాళి ఆలయం దర్శించి అర్చించాడు. మంగళ రేఖ ఇక్కడే 
జననమొందింది. ఆ స్థలంలో మంగళనాథునికి ఆలయం కట్టారు. 
ప్రపంచంలోకెల్లా ఇలాంటి ఆలయం ఇదొక్కటే. ఆ దేవుని దర్శనం జేసుకొన్నాడు. 
భర్భహరి మహారాజు విరాగియై భూగర్భంలో గుహను నిర్మించుకొని తపస్సు 
చేసింది ఈ ఉజ్జయినిలోనే. ఆ గుహను చూశాడు. కోటలోని సభామందిరం, 
నాట్య మందిరం చూసినప్పుడు, కాళిదాసుని మాళవికాగ్నిమిత్ర నాటకంలోని 
నృత్యశాల, నాట్యగ్భహం, విక్రమోర్వశీయంలోని ఊర్వశి, ఇంద్రసభ జ్ఞప్తికి 
వచ్చినవి. మహా విజయ కోరికపై శాకుంతలం, విక్రమోర్వశీయం, మాళవికాగ్ని 
మిత్రం నాటకాల ప్రదర్శనలు మహారాజు ఏర్పాటు చేయించారు. 

అచ్చటి రాజ్యపాలన పద్ధతులను తెలిసికొని, అట నుండి బయలుదేరి 
పాంచాల దేశం గుండా కాళ్ళీరం ప్రవేశించాడు. కాళ్ళీరం సుందరదేశం. ఈ 
సౌందర్యం ప్రకృతి వరప్రసాదం. హిమాచ్చాదిత పర్వతాలు, సుందరవంతమైన 
పుష్పోద్యానాలు, సరస్సులు, లోయలు - ఆ దేశంలో ప్రతి వస్తువూ సౌందర్యాన్ని 
పుణికి పుచ్చుకొన్నది. అవంతీపురంలో మార్తాండ వర్మను కలిశాడు. అతడు 
కళాప్రియుడు. సంగీత సాహిత్య పోషకుడు. తన రాజ్యంలో సూర్యదేవునికి ఒక 


112 పసిడిమువ్వలు-పారాణి 


సుందరమైన ఆలయం నిర్మించాడు. అదే మార్తాందేశ్వర ఆలయం. ఆ ఆలయాన్ని 
చూసి అందలి శిల్ప కళను తిలకించాడు. భారతదేశంలో సూర్యదేవునికి బహుకొద్ది 
ఆలయాలున్నవి. అందుకే మార్తాండవర్శ్మ మార్తాండునికి లక్షలు వ్యవపరచి 
ఆలయం కట్టించాడు. మహావిజయ అక్కడున్న సయమంలో పారశీకం నుండి 
ఒక నర్తక బృందం మహారాజు దర్బారుకు వచ్చింది. వారు అగ్ని ఆరాధకులు. 
మహావిజయకు మొదటిసారిగా పారశీక నృత్తం చూసే అవకాశం సంప్రాప్తించింది. 
మనదేశ నృత్యాలు ఆధ్యాత్మిక ప్రబోధాలు. మానసిక వికాసాలను కల్టించే సుందర 
కళాఖండాలు. వారి నర్తనం శారీరకానందాన్ని, ఉల్లాసాన్ని కల్గించేటటువంటిది. 
వారు కేళిక జరిపేటప్పుడు శరీరాన్ని మరిచి తన్మయులవుతారు. ఆ ఆవేశం, 
ఆనందం తాత్మాలికమైనదైనా, వారి విన్యాసాలు విలాసమయమై, నూతన 
ఫణితుల్లో ప్రదర్శింపబడినవి. తన దేశ కళల్లో ఇట్టి విలాసవంతమైన 
నృత్యాన్నొకదాని చేరిస్తే, ఒక నూతనత్వం చేకూరుతుందని తలచి, ఆ నృత్య 
వివరాలు, ఆట క్రమం తెలిసికొన్నాడు. అదే ఇప్పటి మన సంప్రదాయాల్లోని 
“మత్తల్లి.” 

మహావిజయ ఉత్సాహంతో గూడిన నవయువకుడు. తను చూసిన ప్రతి 
నూతన విషయాన్నీ తన దేశ భవిష్యత్తుకు యేవిధంగానైనా ఉపయోగపడుతుందే 
మోనని యోచిస్తాడు. కనుకనే ప్రతి చిన్న విషయమూ శ్రద్ధగా తిలకిస్తాడు. 
ఆచార్యులవారి ఆజ్ఞగూడా అట్టిదే. 

హిమాలయాలు, పవిత్రహిమాలయాలు, హైందవ సంస్కృతికి ఆలయాలు 
హిమాలయాలు. పురాణ దంపతులు పార్వతీ పరమేశ్వరులు తమ పాదధూలళిచే 
పవిత్ర మొనరించిన పుణ్యభూములు హిమాలయాలు. యక్షగంధర్వ కిన్నర 
కింపురుష సిద్ధసాధ్యుల విహారభూములు హిమాలయాలు. ఆ హిమాలయాల్లోనే 
పుట్టి ప్రవహిస్తున్నది పవిత్ర గంగ. ఆ గంగలో ఒక్కసారి స్నానం చేస్తే తమ 
పాపాలన్నీ నశించుతాయని, పునర్జన్మ వుండదని భారతీయుల విశ్వాసం. 
అటువంటి మహత్తును కల్షియున్నది ఆ నదీజలం. కనుకనే, భారతదేశ ఆధ్యాత్మిక 
తత్వమెరిగిన విదేశీయులు సైతం “భారతీయుడుగా జన్మించకపోయినా, పుణ్య 
గంగానదీ తీరాననైనా అసువులు బాసే భాగ్యం కల్లించ” మని భగవంతునికి 
తమకోర్మెను తెల్పుకొంటారు. ఆ హిమాలయాల్లోనే బదరికావనం వున్నది. అక్కదే 


నటరాజ రామకృష్ణ 118 


పూర్వం నరనారాయణులు తపస్సు చేశారు. 

ఆ ప్రదేశాన్ని సందర్శించి మహావిజయ తిరిగి వస్తున్నాడు. హరిద్వారం 
వద్దనే హిమాలయాలను వదిలి, గంగానది సారవంతమైన చదును భూములగుండా 
పారుతుంది. హరిద్వారం, బుషికేశం పూర్తిగా మహర్షులు నివసించే ప్రదేశాలు. 
వేలకొలది కాషాయాంబరధారులు చిన్న చిన్న కుటీరాలు వేసుకొని అక్కడ 
నివసిస్తుంటారు. సూర్యోదయాస్తమయ కాలాల్లో వారు గంగాతీరానికి వచ్చి నిల్చి 
ప్రార్థనలు చేస్తున్న దృశ్యం చూస్తుంటే నేత్రానందకరంగా వుంటుంది. బుషీకేశం 
వద్ద గంగను దాటి ఆవలి ప్రక్కకు వెళ్లటానికి నిల్పారు. అచ్చటి సాధుపుంగవులు 
చాలామంది నదీజలంపై నడిచి ఆవలి ఒడ్డుకు వెళ్లుతున్నారు. మనం నేలపై 
నడిచి వెళ్లినట్లు. అతడు ఆ దృశ్యం తిలకిస్తూ ఆశ్చర్యపోయాడు. “నీలో శక్తి 
వుంటే నీవూ మావలె నడిచిరా” అన్నట్లు ఆ సాధువులు తన్ను జూచి 
వెళ్లుతున్నట్లుగా కనిపించింది. 

అతనికి పట్టుదల కలిగింది. తనూ యెందుకు ప్రయత్నించకూడదూ? 
ప్రయత్నం వల్ల సాధించలేని కార్యమేముంది? 

ఆ క్షణంలో కొంతదూరంలో ఒక చెట్టు (క్రింద కూర్చుని వున్న యువకుడైన 
ఒక యోగి అతన్ని పిలుస్తాడు. మహావిజయను వెంటపెట్టుకొని నదీతీరాన 
కొంతదూరం నడిచి వెళ్లుతాడు. అక్కడ పడవవాడు వుంటాడు. నదిని 
దాటించటానికి ఏమి తీసుకుంటావని అడుగుతాడు. ఒక చిన్న రాగి నాణమని 
జవాబిస్తాడు. 

ఆ యువకయోగి నవ్వుతూ ఇలా అన్నాడు: - వారు హఠయోగులు. కష్టపడి 
సాధించిన తపశ్శక్తినంతా ఆ విధంగా ఒక చిన్న రాగి నాణమునకు 
ధారపోస్తుంటారు. తమలోని శక్తిని ప్రపంచానికి చాటాలనే '“అహంి యింకా 
వారిలో నుండి పోలేదు. అందుకే వారు ఉన్నచోటనే వుంటారు. యోగం వల్ల 
సాధించిన శక్తులను ఆ విధంగా వినియోగించి లాభమేమిటి? వారి వల్ల 
ప్రపంచానికి మేలులేదు. వారు లోకానికి యేవిధమైన ఉపకారమూ చేయలేరు. 
నీవు యువకునివి. రాజువు. దేశాటనానికి వచ్చావు. దేశంలోని మంచిని తెలిసికొని 
న్స ఆత్మ వికాసం చెందితే, నీ రాజ్యాన్ని అభివృద్ధిపరిచి, నీ ప్రజలకు సేవ 
చేయగలవు. నీ ఆత్మ శక్తిని వృద్ధిపరచుకో. ఇటువంటి చిన్న విషయాల గురించి 


114 పసిడిమువ్వలు-పారాణి 


యోచించి ఆత్మ శక్తిని వృథాపుచ్చకు. నీవు దండకారణ్యానికి అవలనున్న దేశం 
నుండి వచ్చావు. ఈ రోజున నీ అర్థాంగి ఒక వంశోద్దారకునికి జన్మయిచ్చినది. 
నీవు అయోధ్యను చేరేప్పటికి మీ వారు నీకా శుభవార్త అందజేస్తారు. 

మహావిజయ ఆ యువయోగి ఆత్మవికాసానికి ఆశ్చర్యపోయాడు. అతని 
హృదయం ఆనందంతో నిండింది. యువకుడైనా అతనిలో గొప్ప అద్భుతశక్తి 
వున్నది. అంతేగాక ఆత్మ వికాసం చెందినది. ఆ ప్రాంతంలో తపస్సుచేసుకొంటున్న 
ఒక ఉత్తముడైన బుషిపుంగవుని దర్శించాలని అతనికి కోర్మెగల్లింది. వెంటనే 
యోగికి తెల్పాడు. తన వెంటనున్న జనాన్ని అచ్చటనే వదలి ఆ యువయోగిని 
వెంబడించి వెళ్లాడు. ఎత్తయినా కొండలు, సన్నని యిరుకు బాటగుండా మంచు 
కప్పియున్న ఒక గుహను చేరారు. ఆ గుహద్వారం చీకటిగా వున్నది. మనిషి 
వంగి వెళ్లేటంత చిన్నగా వున్నది. ఆ ద్వారం గుండా లోనికి ప్రవేశించారు. 
మోకాళ్ల లోతైన చల్లని నీళ్ల గుండా కొన్ని అడుగులు నడిచారు. అక్కడ మరొక 
చిన్న ద్వారం వున్నది. ఆ ద్వారం దాటి లోపలికి వెళ్లారు. లోపల ఒక విశాల 
మందిరమున్నది. దానిలోకి ప్రవేశించారు. అప్పుడు వారికొక వెలుగు 
కనిపించింది. ఆ వెలుగు చీకటిని పారద్రోలుతూ ఆ మందిరాన్ని కాంతివంతం 
చేస్తున్నది. మందిరం చివరకు వచ్చారు. అక్కడ ఒక రాతి పీఠంపై పులి చర్మం 
పరిచియున్నది. దానిపైన ఒక మహర్షి కూర్చుని యున్నాడు. ఆయన 
బహువృద్ధుడు. అతడు ధ్యానంలో వున్నాడు. ఆ వెలుగు అతని శరీరం నుండి 
వస్తున్నది. ఆ ప్రదేశమంతా సువాసనలతో నిండింది. వారిద్దరూ ఆయనకు 
నమస్కరించి కూర్చున్నారు. బుషిపుంగవుడు తన నేత్రాలను తెరిచి వారిని 
చూశాడు. మహావిజయ వారి నుండి కొన్ని సందేహాలు తీర్చుకోవాలని 
సంకల్పించుకొంటాడు. మహర్షి ముఖం చూశాడు. చూసినంతనే ఆయన 
సందేహాలు నివృత్తియైనవి. 

“తన సామ్రాజ్యంపై ప్రసరింపబోయే నూతన తేజస్సు, జోగమ్మ చెప్పిన 
దేవిపలుకు నిజమవుతుంది. ఆ నూతన మార్గానికి తాను నాయకుడవుతాడు. 
తన ప్రజలు కూడా తనను అనుసరిస్తారు. కాని ఆమార్గం శాశ్వతంగాదు. 
కొంతకాలమైన తరువాత అందులోని తేజస్సు అంతరించిపోయి మరల 
విశ్వకాంతిలో అణువైపోతుంది. దేశంపై ప్రసరిస్తున్న ఆ తేజం ఒక 


నటరాజ రామకృష్ణ 115 


రుంరూమారుతం మాత్రమే. దాని ఉద్ధృతం తగ్గగానే ప్రజలు మరల తమ 
ప్రాచీన మార్గాన్నే అవలంభిస్తారు. కాని యీ నూతన వెలుగువల్ల ప్రజల్లో 
మరికొంత ఆత్మవికాసం కల్టుతుంది. దేశ సంస్కృతి వికాసం చెందుతుంది. 
కళలు క్రొత్త రీతుల్లో వృద్ధి చెందుతాయి.” 

తన ప్రశ్నకు సమాధానం తన ఆత్మే ప్రబోధం చేస్తుంది. అతడు ఆ 
బుషిపుంగవుని చూస్తూ కూర్చుంటాడు. అతని నేత్రాల్లో నుండి ఒక కాంతిపుంజం 
వెలువడి మహావిజయలో ప్రవేశించినట్లయింది. మహర్షి తన నేత్రాలను 
మూసికొని మరల ధ్యానసమాధిలోకి వెళ్లాడు. ఆ నూతన శక్తి ప్రవేశం వల్ల 
మహావిజయ ఆత్మ యెంతో వికాసం చెందింది. విశాలమైంది. ఒక ఆకస్మికమైన 
మార్చు అతనిలో కల్లింది. 

మరల యిరువురూ గుహలో నుండి బయటకు వచ్చారు. “శివరాత్రి నాడు 
జోగమ్మ చెప్పింది. హృదయ సంస్కారం లేని ఒక అమాయిక బాలిక యొక్క 
మాటలుగా అతడు విశ్వసించలేదు. కాని ఆమె యొక్క ఆత్మశక్తిని నేడుగాని 
తెలునుకొన్నాడు. మహనీయులైన యోగీశ్వరులు కఠిన తపోనిష్టచే 
సంపాదించగల్లిన శక్తి ఆమె పురంలోనే సంపాదించింది. దైవ సాక్షాత్కారానికి 
సర్వం త్యాగం చేసి కానలకేగవలసిన పనిలేదు. ఆత్మశక్తిని పెంచుకోదలిస్తే తను 
జీవించే చిన్న కుటీరమే చాలు. దానినే హిమాలయాలుగా భావించి తపస్సు 
చేసుకోవచ్చును. మహర్షులు ఆత్మ పరిశోధన చేసి ఎన్నో కొత్త విషయాలు 
తెలిసికోవలసిన వారుగనుక వారు జన సంచారానికి దూరంగా, ప్రశాంతమైన 
చోట్ల, తమ శాంతికి భంగం కలుగని తావుల నివసించి, తపస్సు చేసి, మనస్సు 
శోధించి లోకోపకార నిమిత్తం ఎన్నో నూతన విషయాలు కనుగొంటారు. కనుకనే 
వారికి యేకాంతము, ప్రశాంతత అవసరం.” 

ఇలా తనలో ఆలోచించుకొంటుండగానే నదిఒడ్డుకు చేరారు. 

“నీవ్ర ఆలోచిస్తున్నది నిజం. ప్రపంచ జీవితంలో - సుఖాలలో మాకు ఉ 
త్సాహం లేదు. అందుకే యిలా దూరంగా సామాన్య మానవులు రాలేనిచోట్ల 
నివసిస్తుంటాము. మా జీవిత పరిశోధనలు సత్ఫలితాల నిచ్చి, లోకం యేమైనా 
మేలు పొందగల్లితే మంచిదే. లేకుంటే, లోకానికి తెలియకుండా, మా ఆత్మ 
పరిశోధనల్లో మేము జీవితాన్ని గడిపి అనంత విశ్వంలో కలిసిపోతాము.” యువ 


116 పసిడిమువ్వలు-పారాణి 


యోగి యీ విధంగా చెప్పి సెలవు తీసుకున్నాడు. 

మహావిజయ, అతని బృందం యొక్కిన నావలు ఆవలి ఒడ్డు చేరే వరకూ 
ఆ యువయోగి అక్కడ నిల్చి పర్వాతాల్లోకి వెళ్లిపోయాడు. 

మధుర - మహా భారత సంగ్రామానికి మూలపురుషుడైన కృష్ణుని జన్మస్థలం. 
శ్రీకృష్ణుడు గోపికలతో ఆడుకొన్న ప్రదేశం బృందావనం. రాధతో విహరించిన 
(క్రీడాభూమి యమునాతీరం. మహావిజయ ఈ ప్రాంతాలను చూశాడు. ప్రజలు 
కృష్ణాష్టమి రోజున, కృష్ణుని జ్ఞాపకార్థం ఉత్సవాలు చేస్తున్నారు. “కౌరంగీ” అనే 
ఒక విధమైన రాసక్రీడ జరిపించారు. అందులో అనేకమంది కృష్ణ పాత్రలు, 
గోపికా పాత్రలుగా పాల్గొన్నారు. మధ్యన ఒక కృష్ణపాత్ర రాధాసమేతంగా నిల్చి 
నాట్య మాడుతుంటే, చుట్టూ తిరుగుతూ మిగిలిన పాత్రలు నర్తించే వారు, కృష్ణ 
చరితాన్ని గీతాలుగా పాడుతూ. దీనినే 'రాసి అని కూడా పిలుస్తారు. ఇదొక 
శృంగార రసభూయిష్టమైన నర్తన విశేషం. కృష్ణుడు బాల్యంలో మురళి నూదుతూ, 
గోపికలతో గూడి ఇటువంటి నర్తనమే చేశాడట. ఈ సంప్రదాయాలు 
దక్షిణాపథానికి అప్పటికింకా పాకలేదు. కనుక ఈ నూతన రీతిని తన దేశంలో 
ప్రచారానికి తేవాలనే యిచ్చకల్లింది. 

మధురకు కొంతదూరంలోనే అయోధ్య వున్నది. లోక సంరక్షణార్థం మహా 
విష్ణువు తాల్చిన పది అవతారాలలో శ్రీరామ చంద్రునిది ఏడవ అవతారం. 
శ్రీరాముడు ఒక ఆదర్శ పురుషుడుగా అయోధ్యను పాలించాడు. ఆతని భార్య 
సీత ఒక ఆదర్శ నారి. 

మహావిజయ అయోధ్యకు చేరేటప్పటికి ప్రతిష్టానపురం నుండి రాజభటులు 
వచ్చి పుత్రోదయ శుభవార్తను ఎరిగించారు. 

అయోధ్య నుండి వారణాసికి వెళ్లి విశ్వనాథుని దర్శనం చేసుకొన్నాడు. 
సంస్కృత విద్యా పీఠం అధిపతులు పండితారాధ్యులు మహావిజయను 
ఆహ్వానించారు. ప్రతిష్టానపురం నుండి వచ్చి, కొందరు విద్యార్థులు అచ్చట 
తర్మ వేదాంత వ్యాకరణాది శాస్త్రాలు అభ్యసిస్తున్నారు. 

ఆ విద్యాలయానికి కొంత ద్రవ్యం అర్పించి, అక్కడ నుండి పాటలీపుత్రం 
జేరాడు. 

నలందా విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది. దేశ దేశాల నుండి 


నటరాజ రామకృష్ణ 117 


విద్యార్థులు వచ్చి అచట విద్యాభ్యాసం చేస్తున్నారు. అప్పటికే ఆ ప్రాంతమంతా 
బాగా బౌద్ధం వ్యాపించింది. మొదటిసారిగా మహావిజయ ఆ నూతన వెలుగు, 
దాని ప్రసారం కనుగొన్నాడు. వేలకొలదీ గ్రామవాసులు బౌద్ధభిక్షుకులై బౌద్ధ 
సంఘాలను చేరుతున్నారు. అదొక వరదల్లాగున్న మహా ప్రవాహం. ఎక్కడ చూసినా 
కాషాయాంబర ధారులైన బౌద్ధభిక్షువులే. ఎక్కడ చూసినా “బుద్ధం శరణం గచ్చామి” 
సంకీర్తనమే. తాను నలందా వెళ్లిన రోజున బుద్ధగయలో బుద్దుని ఆలయానికి 
ప్రారంభోత్సవం. విశ్వవిద్యాలయం నుండి, పురం నుండి అనేక మంది ఆరాధకులు 
అక్కడికి వెళ్లుతున్నారు. మహా విజయ గూడా వారితో కలిసి వెళ్లాడు. 

బుద్ధగయ - ఊరంతా బుద్ద పీఠాలే. భిక్షువుల ఆరామాలే. ఊరి మధ్యలో 
బుద్దునికి నిర్మించిన నూతనాలయం వుంది. నారింజ పండు రంగు వస్త్రాలను 
ధరించిన వేలకొలది బౌద్ధభిక్షువులు ఆలయ ప్రాంగణంలో చేరి బుద్దునికి 
పూజలర్చిస్తున్నారు. ఆచార్యుడు బౌద్ధ ధర్మాలను ప్రబోధం చేస్తున్నాడు. భక్తితో 
ఆ ఉపన్యాసామృతం వారు గ్రోలుతున్నారు. ఆ రోజునే బౌద్ద ప్రచారానికై కొందరు 
భిక్కులు కాంభోజదేశం పంపబడుతున్నారు. వారూ అక్కడే జేరి ఆరామాధిపతుల 
ఆజ్ఞలను వింటున్నారు. అక్కడ కనుచూపుమేర ఎక్కడ చూసినా నారింజపండు 
రంగే. స్త్రీలు, పురుషులు, యువకులు, వృద్దులు అందరూ నారింజరంగు వ్రాలు 
ధరించారు. వారు పద్మాసనులై కూర్చొని ధ్యానం చేయటం చూస్తుంటే, ప్రకృతి 
మాత నారింజపండు రంగు తివాసీని యెండలో పరిచినదా అనిపిస్తుంది. 
నూతనంగా కేశముండనం చేయబడ్డవారి శిరస్సులు నీరెండలో తళతళ మెరుస్తూ 
ఆ తివాసీకి బంగారు రంగు పుష్యరాగాలు పొదిగినట్లున్నది. ప్రపంచంలో 
మొదటిసారిగా క్రమపద్ధతిలో ప్రచారకుల ద్వారా ప్రబోధం చేసిన మహామతం 
బౌద్ధం. కనుకనే ప్రతి ఒక్కరిలో కార్యదీక్ష పట్టుదల, ఆత్మ విశ్వాసం, త్యాగ 
నిరతి, క్రమశిక్షణ అతనికి కనిపించింది. ఆ విధానం అతణ్ణి ఆకర్షించింది. 
కాని వారి జీవిత విధానం, పూర్తిగా అతడు తెలిసికొనే అవకాశం, సమయం 
లేదు. అదే సమయాన తెలుగునాట నాగార్జునుల వారు విశ్వవిద్యాలయ నిర్మాణం 
చేయిస్తున్నారు. వారిని దర్శించ నిశ్చయించుకొన్నాడు. 

అప్పట్లో భారతావనిలో నున్న మతానికీ, ఆ నూతన వెలుగుకూ భేదమేమిటి? 
ఒక మహాపురుషుని యొక్క (ప్రబోధం ప్రచారంచేయటానికి వెలసిన ప్రచారసంస్థలే 


118 పసిడిమువ్వలు-పారాణి 


కనుక, అంత క్రమపద్ధతిలో ఆ ప్రబోధం జరుగుతున్నది. ఇక హిందూ మతం 
అలాకాదు. అసలు హిందూ మతమనేది మతమేగాదు. ఒక క్రమ శిక్షణతో 
గూడిన ధర్మ పద్ధతి ననుసరించి నడిచే జీవిత విధానమే హిందూ మతం. 
అందుకే దానికి ప్రచారకుల్లాంటి వారు లేరు. ఒక ప్రవక్త దాని సృష్టికర్తగాదు. 
అనేక మహనీయులు, బుషి పుంగవులు, ఊహించి సంస్కరించి యేర్పరచిన 
ఒక జీవన సంస్కృతీ సారమే హిందూమతం. అది ఆధ్యాత్మికమూ, ప్రాపంచికమూ, 
యేదైనప్పటికీ హైందవధర్మం - అందుకే అది సువిశాలమైనది. ప్రకృతి సిద్ధంగా 
యెన్నో సెలయేళ్లు, కాలువలు, నదులు ఏకమై తుదకు అనంతసాగరాన్ని చేరినట్లు 
జలరాశినంతటినీ తనలో యిముడ్చుకొని భరించకల్లినట్లు, హైందవ సంస్కృతి, 
తనకు తెలియకుండానే యెన్నో నూతన పరిణామాలతో నిత్య నూతనమైన 
సంస్కరణలతో సజీవ నాగరికతగా నిలుస్తున్నది. 

ఎవరికి తెలుసు. హైందవ ధర్మం కొంతకాలం బౌద్ధంతో పయనించి, 
అందులోని నవ్యకాంతిని తనలో జేర్చుకొని మరల ప్రాచీనతను ప్రతిభావంతంగా 
ప్రసరిస్తుందేమో? 

ఈ విధంగా మహావిజయ ఆలోచనలు సాగినవి. ఆనాటి సాయం సమయాన 
ప్రచారానికై కాంభోజ దేశం వెళ్లుతున్న భిక్షుకుల నిమిత్తం మహాభిక్కు “అహింసా 
పరమోధర్మః” అను విషయమై గంభీరోపన్యాసం జేశాడు. ప్రతిమతం బోధించే 
పరమ ధర్మం ఇదే. హింస యేరూపంలోనూ చేయకుండటమే మహాధర్మం. 
కాని ఆ చెప్పే విధానంలో భేదముంటుంది. ఆ చెప్పేవారి వాక్కును బట్టి వినేవారి 
మనస్సులు పరివర్తనం చెందుతవి. బౌద్ధం ఒక ఉద్ధృతవేగం గల్గిన మహా 
ప్రవాహమే. దాన్ని ఆపటానికి ప్రయత్నించక, ప్రక్కకు తొలగి దారియిచ్చేవారే 
యెక్కువగా గోచరించారు. ఆ మహాప్రవాహం గంభీరంగా, వేగంతో 
సాగిపోవలసిందే. వడిగా పరుగులిడి పరుగులిడి, అలసి అలసి అదే ఒక చోట 
ఆగి శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటుందేమో! తాను ఒక మహాసామ్రాజ్యానికి 
పాలకుడు కాబోవటంవల్ల, బాల్యం నుండీ ఒక ప్రత్యేక జీవిత విధానానికి కట్టుబడి, 
మతాదర్శాలతో పెంచబడ్డాడు. తనలో కొన్ని ఉద్దేశాలప్పుడే వేళ్లు 
పాతుకొనిపోయినవి. కనుకనే బౌద్ధమార్గం అతనిని ఆకర్షించినా, వెంటనే అతని 
హృదయాన్ని కదిలించలేకపోయింది. కాని మనస్సు సంఘర్షణలో పడ్డది. ఆ 


నటరాజ రామకృష్ణ 119 


ప్రవాహానికి ఒడ్డున నిల్చి చూసి తను తెలిసికొన్న దాని ద్వారా తన దేశంలో, 
ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావాలి. ఉత్తేజాన్ని కల్పించాలి. కాని ఆ 
తెలుసుకొన్న దేమిటో తను యోచించాలి. 

యోచిస్తుండగానే - పరమాణువుగా, సూక్ష్మరూపంలో పంచభూతాల్లో 
కలిసిన బుద్ధదేవుడు వినేటట్లుగా, కోటిశంఖాలు ఒకేసారి సంగ్రామ సమయంలో 
పూరించబడినట్లుగా :- 

“బుద్ధం శరణం గచ్చామి 
సంఘం శరణం గచ్చామి 
ధర్మం శరణం గచ్చామి” 

అని కంఠమెత్తి బౌద్ధులు ఆ పవిత్రనామాన్ని కీర్తించారు. ఆ నాదం దశదిశల 
పయనించింది. సుక్షతియుడు క్రమపద్ధతిలో యుద్ధం చేసి రాజ్యాలను జయించి 
సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. బుద్ధ దేవుని ధర్మ ప్రబోధాలతో మానవుల మనస్సులను 
మార్చి సాంస్కృతిక ధర్మ సామ్రాజ్యాన్ని, క్షత్రియుడై ప్రవక్తయైన బుద్ధ దేవునికి 
యేర్పాటు చేస్తున్నారా బౌద్ధ ప్రబోధకులు. ఒకటి రాజకీయము, శారీరకము. 
రెండవది మానసికము, ఆధ్యాత్మికము. కనుకనే రాజ్యాలు యేనాడో పోయినా, 
ఆధ్యాత్మికమైన ఆ ప్రబోధ సామ్రాజ్యం శాశ్వతంగా నిలిచింది. 

ఈ విధంగా అతడు ఎన్నో యోచిస్తున్నాడు. మనస్సంతా తుపాను రేగినప్పటి 
సముద్రంలావుంది. ఆలోచనలకు అంతులేదు. అవి కేవలం అభిప్రాయాలు 
మాత్రమే. వాటి కెట్టి స్వరూపమూలేదు. అంతవరకూ తను చేసిన పర్యటనలో 
ఎక్కువ రోజులు గడిపినది అచ్చటనే. వర్షర్తువు ప్రవేశిస్తే పర్వత ప్రాంతాల్లో 
పయనించటం కష్టం. వెంటనే కామరూపానికి బయలుదేరాడు. 

ఎత్తయిన పర్వతాలు, దట్టమైన అడవులు, ఉద్ధృతంగా (ప్రవహించే నదులతో 
బహు సుందరవంతంగా శోఖభిస్తున్నది ఆ దేశం. అచ్చటి (ప్రజలు, వారి 
అలంకరణలు చూస్తూంటే అందుకే ఆ దేశానికి కామరూపమని పేరు గల్లిందేమో 
అనిపిస్తుంది. మన్మథ సౌందర్యం ఎక్కడ చూసినా కనిపిస్తున్నది. అక్కడకు 
వెళ్లినప్పుడు అతనికి జీవితంలో మొదటిసారిగా ఒక వింత అనుభవం కల్లింది. 
అక్కడి ప్రజలు ధనుర్ధారులై విలువిద్యలో తమకుగల పాండిత్యం ప్రదర్శించారు. 
“విలువిద్యలో విజయం పొందితే నీ కంఠంలో సుందర మందార మాలనవుతాను” 


120 పసిడిమువ్వలు-పారాణి 


అని కలభాషిణి తన ప్రథమ సమాగమంనాడు అన్నమాటలు జ్ఞాపకం వచ్చినవి. 
అనేక ధనుర్విద్యా రహస్యాలు తెలిసిన ఆ వీరులనడుమ తన పాండిత్యాన్ని 
పరిశోధించుకోవాలనుకున్నాడు. అంతరిక్షాన పయనించే పక్షులను, క్రింది నీడను 
చూసి కొట్టాలి. దూరంలో అరణ్యంలో చెంగలిస్తున్న లేడిని, ఆ ధ్వనిని బట్టి 
కొట్టాలి. ప్రవాహజలంలో పయనిస్తున్న గుర్తు పెట్టిన మత్సాాన్ని కొట్టాలి. వీటిలో 
తన చాతుర్యం చూపించదలచాడు. అదే సమయంలో ఒక కపోత విథునం 
పయనిస్తున్నది. విడదీసి ఒక దాన్ని కొట్టాడు. వెంటనే ఒకటి, రక్తం కారుస్తూ 
నేల కొరిగింది. దాని జంటది క్రిందకు వచ్చి ఆ ప్రదేశం చుట్టూ తిరుగుతూ 
“మేము నీ కేమి హాని చేశాం” అన్నట్లు చూస్తూ దూరంగా చెట్టుమీద వ్రాలింది. 
దూరంగా ఆకుల సందుల్లో అటూ ఇటూ కదులుతున్నట్లు చప్పుడయింది. గురి 
చూని బాణం వేశాడు. నన్నని అరువు వినివించింది. ప్రో 
పరుగెత్తుతున్నట్లనిపించింది. వారు ఆ వైపు నిశ్శబ్దంగా నడిచారు. కొంతదూరం 
పోయి మలుపుతిరిగేసరికి పరుగెత్తుతున్న లేళ్ల గుంపు కనపడింది. ఆ గుంపుకు 
వెనుకగా పడివున్న ఒక బాల హరిణాన్ని నాకుతూ వృద్ధహరిణ మొకటి 
కనిపించింది. వారు దాన్ని సమీపించగానే వృద్ధహరిణం తప్పించుకొని 
పారిపోయింది. దగ్గరికిపోయి వారా లేడివిల్లను వట్టుకొని వచ్చి 
విందుచేసుకొన్నారు. వారి దేశీయ పానీయం, విందుభోజనాలు ఆరగించి, చాలా 
రాత్రి వరకూ నృత్య గీత వినోదాలతో గడిపారు. మహావిజయ తన బసకు 
వెళ్లాడు. అర్ధరాత్రి దాటినా అతనికి నిద్రపట్టలేదు. ఆ నాటి ఉదయం దృశ్యాలే 
అతని స్కృతిపథంలో మెదలినవి. 

“ఆకసంలో యెగిరే జంటపక్షులు నాకేమి హానిచేసినవని, వాటికి దుఃఖం 
కల్లించాను? - తల్లి నుండి పిల్ల లేడిని ఎందుకు వేరు పరచాల్సి వచ్చింది?” 

తీవ్రంగా ఆలోచించాడు. 

“తాను సుక్షత్రియుడు, వేట రాజధర్మం. ధర్మాన్ని వ్యతిరేకించిన దెక్కడ?” 
ఇలా సమాధానపరచుకొన్నాడు. పక్కపై పడుకొని మళ్లీ ఆలోచించసాగాడు. 
బౌద్ధమత ప్రభావం తనపై పడుతున్నట్లున్నదని నవ్వుకొన్నాడు. నిదురించటానికి 
ప్రయత్నించాడు. కన్ను మలిగింది. 

కన xk 


నటరాజ రామకృష్ణ 121 


అతడక్కడ వుండగా నాగపంచమి వచ్చింది. ఆంధ్రులు నరక చతుర్దశి 
తర్వాత వచ్చే చవితినాడు పుట్టలో పాలుపోసి నాగేంద్రుని ఆరాధిస్తారు. ఈ 
ప్రాంతం వారు అలాకాక నాగపంచమినాడు నాగేంద్రుని కొలుస్తారు. 
నాగవాసులనే ఒక తెగవారు ఆ నాటి రాత్రి పన్నెండు గంటలప్పుడు “బెహుళ” 
అనే ఒక ప్రత్యేకమైనన నృత్యంతో నాగరాజుకు వేడుక కల్గిస్తారు. ఇతరులను 
ఈ నృత్యం చూడనివ్వరు, ఆ తెగకు చెందిన పెద్దలను తప్ప. అవివాహితయైన 
పన్నెండు సంవత్సరాల బాలిక ఆ నృత్యంచూస్తుంది. పూజామందిరంలో పూజలు 
ముగిసిన తర్వాత భక్తులంతా మందిరంలో దేవుని కెదురుగా చుట్టూ కూర్చుంటారు. 
మందిర కవాటాలు బంధిస్తారు. వారి మధ్య సన్నని వెలుగులో ఆమె నృత్యం 
చేస్తుంది. మెత్తని డప్పు వాద్యం (మోగుతుంది. ధూప ధూమం ఆమెపై కెగ 
బ్రాకుతుంది. ఆమెలో ఆవేశం కల్గుతుంది. శిరోజాలను విరియబోసుకుంటుంది. 
ఆభరణాల నొక్కటొక్కటే తీసివేస్తుంది. అటుపై శరీరానికి కట్టిన పుట్టాలను 
ఒక్కటొక్కటే తీసివేస్తుంది. నగ్నంగా ఆ దేవునిముందు నర్తన మాడుతుంది. 
ఆడియాడి సొమ్మసిలి పడిపోతుంది. బెహుళ పాముకాటుతో మృతుడైన తన 
భర్త ప్రాణాలను సంపాదించటానికి గాను నాగలోకంలో చేసిన నాట్యమది. 
పెండ్లాడిన తనభర్త జీవితంకొరకు సర్వ పరిత్వాగమూ స్రీ చేయగలదని దీని 
తాత్పర్యం. మాతృగర్భం నుండి జీవుడెలా ఆవిర్భవిస్తాడో, అదేరితిన పరబ్రహ్మకు 
అర్చితమవ్వాలని వారి అభిప్రాయం. దాని భావమే ఈ నగ్న నృత్య ప్రద్భనం. 
ఈ నృత్యాన్ని ఆ జీవిత విధానాలపై విశ్వాసమున్న వారు మాత్రమే చూడటానికి 
అర్హులు. ఆ సమయంలో వారిలో భక్తి పారవశ్యం పొంగి పొరలుతుంది. 

ఆ దేశం నుండి బయలుదేరి దండకారణ్యం ప్రవేశించాడు. దక్షిణ దేశంలోని 
నదులన్నీ పశ్చిమాన పుట్టి తూర్పుకు ప్రవహిస్తే, తపతీ నర్మదలు మాత్రం 
తూర్చునపుట్టి పశ్చిమానికి ప్రవహిస్తున్నవి. నర్మద జన్మస్థలమైన “అమర కంటక” 
ను దర్శించాడు. ఆ అరణ్య మధ్యంలో ఆదిమ గోండులనే తెగవారు నరమాంసం 
భక్షిస్తారని తెలుసుకోవటం తన యాత్రలో మొదటిసారిగా తెలుసుకొన్న 
ఆశ్చర్యకరవిషయం. అమరకంటక వద్ద పుట్టిన నది కొంత దూరం వెళ్లిన తరువాత 
పాలరాతి కొండలగుండా ప్రవహిస్తుంది. తెల్లని కొండలతో నిండిన ప్రదేశం 
గుండా నీలి రంగు జలాలు ప్రవహిస్తూ వుండటం చూస్తుంటే, ప్రకృతికాంత 


122 పసిడిమువ్వలు-పారాణి 


కట్టిన ధవళ వస్త్రంపై నీలాల వడ్డాణంలా శోభగొల్పుతుంది. 

ఒక రాజగోండు సంస్థానం చేరాడు. గోండుల తెగ అతి ప్రాచీన కాలం 
నుండీ భారత భూమిలో నివసిస్తున్నది. వారిదొక ప్రత్యేక నాగరికత. 
ఆర్యులనాగరికత కంటే ప్రాచీనమైనట్టిది. అరణ్యాల్లోనే తమ రాజ్యాల 
నేర్పరచుకొని వారు పరిపాలన చేస్తున్నారు. వారి కెన్నో రకాల నాట్యాలు 
తెలుసు. ప్రతి పండుగకు, ప్రతి బుతువుకూ తగిన నృత్యాలెన్నో వారు చేస్తారు. 
ఇంట బిడ్డ పుట్టింది మొదలుకొని వరుడు వధువు నెన్నుకొనే వరకూ, 
వివాహమప్పుడు జీవన యాత్ర చాలించేప్పుడూ, ఎన్నో రకాలైన నాట్యాలు 
చేస్తారు. వరిపైరు నాటటానికి ముందు ధరణీదేవిని పూజిస్తూ నాట్యం, వర్షం 
కోసం వానదేవుని తృప్తిపరుస్తూ నాట్యం, కోతలప్పుడు నాట్యం, పంటలు 
యింటికి జేర్చేటప్పుడు నాట్యం, విందులప్పుడు నాట్యం వేడుకలప్పుడు నాట్యం 
- ఇలా యెన్నో విధాలైన నృత్య వేడుకలతో వారి జీవితాలు సాగిపోతవి. 

వర్షర్తువు ప్రారంభమయ్యే సమయంలో అతడక్కడకు వెళ్లాడు. వారు 
పొలాలు దున్నే కాలం. ధరణీదేవికి గొప్ప ఉత్సవం చేశారు. ఆ ఉత్సవంలో 
“ఖర్మ నృత్యాన్ని ప్రదర్శించారు. పూచిన విప్పకొమ్మను తెచ్చి కోట ఆవరణ 
మధ్యలో నాటారు. దాన్ని పూజించిన పిదప, స్రీ పురుషులు కలిసి దానిచుట్టూ 
తిరుగుతూ, వాద్యాలను మోగిస్తూ నర్తనమాడారు. ఇది గొండ్లి నర్తనం. ఆ 
గోండు రాజుతో పరిచయం, వారి సత్మారం జ్ఞాపకార్థం మహావిజయుడు ‘ఖర్మ 
నృత్యాన్ని తన దేశ సంప్రదాయాల్లో చేర్చాడు. అదే “గొండ్లి” అనే పేరుతో 
పిలువబడుతుంది. 

అరణ్యం గుండా పయనిస్తున్నాడు మహావిజయ. అతనికి ఒక పురాతనపు 
మామిడితోట కనబడింది. అందులో పల్లెల నుండి వచ్చిన జనం కొన్నివేల 
మంది ఒక చోట చేరి బృంద నృత్యం చేస్తున్నారు. ఉత్సాహంతో అంతమందీకలిసి 
నాట్యమాడటం చాలా ఆనందంగా కనిపించింది. అది ఒక నృత్యపు జాతర. 
స్త్రీలు, పురుషులు, యౌవనులు, వృద్దులు అందరూ ఒక చోట చేరారు. చెట్ల 
మ్రనులతో చేసిన పెద్ద పెద్ద వాద్యాలను ఇద్దరేసి వాద్యకులు ఇరుప్రక్కలా 
మోయిస్తున్నారు. ఆ ధ్వనికి భూమి దద్దరిల్లుతున్నది. కొన్ని వేల మంది 
పంక్తులుతీరి ఆడుతున్నారు. అందరూ నర్తకులే. ్రేక్షకులులేరు. అట్టి దృశ్యం 


నటరాజ రామకృష్ణ 128 


తాను ముందెన్నడూ చూసి యెరగడు. వారి నృత్యాసక్తి అతనికి ఆశ్చర్యం 
కలిగించింది. అది 'ఒరియను' తెగవారి నృత్యపుజాతర. 

ఆ ప్రాంతం నుండి తిరిగి వచ్చి ఓడ్ర దేశం గుండా కళింగ ప్రాంతం 
జేరాడు. అక్కడికి రాగానే అశోకుని కళింగ యుద్ధం అతనికి జ్ఞాపకం వచ్చింది. 
కళింగులు శౌర్యవంతులు. స్వేచ్చా ప్రియులు. అశోకుడు వారిని జయించుటకు 
వచ్చాడు. ఎదుర్శొన్నాడు. పోరు ఘోరంగా సాగింది. దేశ స్వాతంత్ర్య రక్షణకై 
కలింగులు తమ యావచ్చక్తినీ ఉపయోగించారు. ఎందరో ప్రాణాలర్పించారు. 
ప్రయోజనం లేకపోయింది. జయలక్ష్మి అశోకునే వరించింది. కాని యేమిలాభం, 
యుద్ధదృశ్యం అతని హృదయాన్ని కలచివేసింది. తుదకు అతని జీవితాన్నే 
మార్చింది. నాటి రాత్రి యుద్ధభూమిలో విహరిస్తుండగా, తన కుమారుని 
వెదుక్కొంటూ ఒక పండు ముదుసలి తన కంటపడ్డది. మరణించిన తన కుమారుని 
శవంపై బడి గోడు గోడున విలపించసాగింది. అశోకుడు అక్కడకు వచ్చాడు. 
చూశాడు. హృదయం చలించిపోయింది. ఆమెను ఓదార్చ ప్రయత్నించాడు. 
తన వెంట గొనిపోయి సర్వసౌఖ్యాలూ చేకూరుస్తానని ప్రాధేయపడ్డాడు. 

ఒకని రాజ్యకాంక్షకు ఎన్ని ప్రాణాలు బలి అయ్యాయి! ఎన్ని కుటుంబాలు 
నాశనమయ్యాయి! ఎన్ని హృదయాలు బ్రద్దలయ్యాయి! అందరి కన్నీరూ అతడు 
తుడవగలడా! ఆ మహారక్త స్రవంతిలో స్నానమాడి ధరించే సామ్రాజ్య కిరీటం 
ఇంత మంది దుఃఖానికి కారణమైంది. ఇది అతనికి శ్రేయస్సును గూర్చదు. 
తను వృద్దురాలు. తన జీవితం నేడో రేపో రాలిపోయేదే. 

ప్రపంచ ప్రజల క్షేమం కోసం యుద్ధం మానమని అశోకుని ప్రార్థించి 
ఆమె తన కుమారుని ప్రక్కలో వాలి అసువులను బాసింది. ఆ నాడే అశోకునికి 
జ్ఞానోదయమైంది. అది కళింగ యుద్ధంకాదు. బౌద్దానికి విజయభేరి. ఆ యుద్ధమే 
జరక్కపోతే అశోకునిలో మార్పు కల్లదు. బౌద్దానికి అంతటి వ్యాప్తే ఉండదు. 
దేశ చరిత్ర మరో విధంగా ఉందేది. 

కళింగ దేశంలో ముఖలింగేశ్వరుని పూజించి, దక్షిణంగా పయనించి ద్రవిడ 
దేశంలోని కాంచీపురం చేరాడు. నాడు కాంచీపురం ప్రసిద్ధ శైవ క్షేత్రమేగాక, 
సాంస్కృతికంగా ఒక ముఖ్యమైన స్థలం. సాంస్కృతిక సంఘం అక్కడ ఒకటి ఉ 
న్నది. అచ్చట కవులు, గాయకులు, కళాకారులు, శాస్త్రవేత్తలు సమావేశమై 


124 పసిడిమువ్వలు-పారాణి 


దేశంలోని సంస్కృతిని తీర్చిదిద్దే మార్గాలను యోచించేవారు. ఆ దేశపు రాజులు 
సంఘాల కెక్కువ ప్రాముఖ్య మిచ్చేవారు. ఆ సంఘం నిర్ణయించిన ఉత్తమ 
సంస్మారాలను రాజ్యంలో ప్రవేశపెట్టేవారు. ఆ ప్రాంతవాసులు శివుజ్ణేగాక, ఆయన 
కుమారుడైన షణ్ముఖునిగూడా ఎక్కువ ఆరాధిస్తారు. కనుకనే అక్కడ 
సుబ్రహ్మణ్వేశ్వరునికి ఎక్కువ ఆలయాలు కట్టబడినవి. 

అతడు కాంచీపురంలో వున్నప్పుడు భక్త బృందాలు కొన్ని కొండపై వున్న 
దేవునికి మొక్కులు చెల్లించాలని వెళ్లుతున్నారు. ఆయన పళని సుబ్రహ్మణ్యేశ్వరుడు. 
ఆ బృందంలో కొందరు చిన్న చిన్న పూలతో అలంకరించబడిన కావిళ్లను భుజాన 
వుంచుకొని, ఒక భుజంపై నుంచి మరో భుజానికి మారుస్తూ, చేతులను జారవిడిచి 
సుందరంగా నృత్యమాడుతున్నారు. చేతులను జారవిడిచి కావిడి పడిపోకుండా 
మారస్తుండటం చాలా ఆనందంగా వున్నది. ఆ సమయంలో వారు పాడే పాటలు 
కూడా ఒక ప్రత్యేకమైన ఛందస్సులో వున్నవి. ఆ పద్ధతి సంగీతం, వాద్యం 
అపూర్వంగా తోచిందతనికి. ఆ ఆట పేరు “చిందు” లేక కావడి భుజాన ధరించి 
ఆడటం చేత “కావడి చిందు” అంటారు. ఆ నర్తనం దేశీయమూ, 
జానపదమైనదైనా, దాన్ని ఆంధ్రుల కళలో ప్రవేశపెట్టదలచాడు. ఆ నృత్యమే 
తరువాతి కాలంలో ఆంధ్రలో జానపదులు ప్రయోగించిన 'చిందు ఆట. 

కంచి నుండి బయలుదేరాడు. దారిలో మధుర తగిలింది. అక్కడ మీనాక్షి 
అమ్మవారి దర్శనం చేసుకొన్నాడు. 

మనదేశంలోని ఆలయాల్లో అతిసుందరమైన నేత్రాలు కల్గిన దేవి ఆలయాలు 
మూడు. వాటిలో కంచిలో వున్న కామాక్షీ అమ్మవారి ఆలయం ఒకటి. కామాక్షి 
సార్థక నామధేయి. మధురలో వున్న అమ్మవారి నేత్రాలు చేపల్లా అందంగా 
వుంటాయి. కనుకనే మీనాక్షి అని ఆమెను పిలుస్తారు. కాశీలోని అమ్మవారిని, 
ఆమె కండ్లు విశాలమైనవి గనుక, విశాలాక్షి అని పిలుస్తారు. 

మధుర నుండి సముద్రతీరానవున్న రామేశ్వరం చేరాడు. అచ్చట 
శ్రీరామునిచే ప్రతిష్టింపబడిన రామలింగేశ్వరుని తాను కాశీ నుండి తెచ్చిన గంగతో 
అభిషేకించాడు. అక్కడ నుండి బయలుదేరి తిరుగు ప్రయాణంలో కర్ణాటక 
దేశం గుండా పయనించసాగాడు. 

కర్ణాటకంలో అప్పుడప్పుడే జైనమతం వ్యాపిస్తున్నది. వర్ధమాన మహావీరునికి 


నటరాజ రామకృష్ణ 125 


అక్కడక్కడ మందిరాలున్నవి. హైందవాలయాలన్నీ శిథిలావస్థలో వున్నవి. 
పర్వతాలు మలచి తీర్ధన కారులను, జినాచార్యులను రూపొందిస్తున్నారు. ఆ 
ప్రాంత శిల్పులు. 

మహావిజయ కర్ణాటక ప్రాంత పర్యటన ముగించుకొని తన దేశం 
ప్రవేశించాడు. రాజధానికి చేరేముందు నాగార్జున కొండ దర్శించతలచాడు. 

ఆంధ్రలో అప్పటికి కొన్ని ప్రాంతాల్లో బౌద్ధం వ్యాపించింది. అక్కడక్కడ 
చిన్న స్తూపాలుకూడా నిర్మించారు. నాగార్జున కొండ వద్ద బ్రహ్మాండమైన 
విశ్వవిద్యాలయం, సుందరతర స్తూపాలు, విహారాలు నిర్మిస్తున్నారు. ప్రఖ్యాత 
బౌద్ధమతాచార్యులు నాగార్జునులు అక్కడ నుండి ఆ నిర్మాణాల వ్యవహారం 
నిర్వహిస్తున్నారు. మహావిజయ ఆ ప్రాంతాన్ని తిలకించాడు. 

అక్కడ నుండి బయలుదేరి శ్రీశైలం వెళ్లాడు. భ్రమరాంబా మల్లికార్డునులను 
దర్శించాడు. పిమ్మట తుంగభ(ద్రను దాటి అలంపురం చేరుకొన్నాడు. 

అప్పుడు ఆ ప్రాంతంలో వర్షాలు లేవు. ఆ ఊరి ప్రజలు స్వయంభువైన 
అక్కడి ఈశ్వరునికి తుంగభద్రాజలంతో ఘటాభిషేకం చేస్తున్నారు. స్వామి గర్భగుడి 
ద్వారానికి బంకమట్టితో కొంత వరకు గోడగా చేశారు. ఈశ్వరునికి సంబంధించిన 
మంత్రాలను పఠిస్తూ తుంగభద్రానది నుండి ఘటాలతో అంచెలంచెలుగా జలాన్ని 
తెచ్చి స్వామిని అభిషేకిస్తున్నారు. ఆ నీటిని బయటికి రాకుండా బంకమట్టి గోడ 
అడ్డుకున్నది. నీటి మట్టం పెరిగింది. చివరకు స్వామివారు ఆ జలంలో 
మునిగిపోయారు. ఇలా వారంరోజులు స్వామివారిని అభిషేకించారు. ఆకాశం 
మేఘావృతమైంది. కుంభవృష్టి కురిసింది. 

మహావిజయ అలంపురం వరకు విచ్చేసినట్లు ప్రతిష్థానపురానికి వార్త 
వెల్లింది. 

ప్రతిష్టానపురంలోని ప్రజలు ఉత్సవాలు ప్రారంభించారు. స్వాగత సన్నాహాలు 
గావిస్తున్నారు. 

పుర ప్రవేశానికి ముందుగా మహావిజయ శైవాచార్యుల వారిని దర్శించాడు. 
ఆ రోజుతో అతని బ్రహ్మచర్య దీక్షను విరమింపజేశారు గురుదేవులు. వారు 
అతనిని పురద్వారం వరకూ తీసుకొని వెళ్లారు. 

ప్రజలు అతనికి ఘనస్వాగతమిచ్చారు. దేశాటనానికి బయలుదేరేముందు 


126 పసిడిమువ్వలు-పారాణి 


ఆనాడు కలభాషిణి వీడ్కోలు నిచ్చినది. ఇప్పుడతనికి రాజహంస స్వాగత మంగళ 
హారతి ఇచ్చినది. అతడేమీ ఆశ్చర్యపడలేదు. 

పురం ప్రవేశించాడు. మాతృమూర్తిని దర్శించుకొన్నాడు. తర్వాత యువరాణి 
మందిరానికి వెళ్లాడు. అంతఃపురంలోని ఇలువేల్పు సన్నిధిలో ఆమె, తమ ముద్దు 
బిడ్డను, తండ్రి చేతికి అందించింది. 

మహావిజయ, రాజ్యం విడిచి దేశాటనానికి వెళ్లబోయే సమయానికి, పరిమిత 
జ్ఞానంగల్గిన, సంస్మారవంతుడైన ఒక యువకుడు మాత్రమే. ఇప్పుడు దేశాటనం 
అతనిలో యెంతో వికాసం కల్లించింది. వివిధ ప్రాంతాల ప్రజలు, వారి 
అభిరుచులు, ఆచారాలు, జీవనవిధానాలు ప్రత్యక్షంగా చూడటం వల్ల, అతని 
హృదయం విశాలతను పొందింది. అన్నింటిలోని మంచినీ గ్రహించే శక్తి, కొత్త 
విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి, ఓర్పు అలవరచుకోగలిగాడు. 

భారతావని సువిశాలమైనది. అనేక భాషలు, విభిన్నమైన మత సిద్ధాంతాలు, 
సంప్రదాయాలు, శీతోష్టస్థితిగతులు - ఇలా ఎన్నో వున్నా, దీనినంతా ఒకటిగా 
బంధిస్తున్న ఏదో ఒక మహత్తరమైన సంఘటనాశక్తి విశాల భారతమంతా ఒకటేననే 
భావం కల్లిస్తున్నది. ఆ శక్తి మతమే గావచ్చును. లేక దేశ సంస్కృతే గావచ్చును. 
దానిని ఎవరికితోచినట్లు వారు చిత్రించుకోవచ్చును. మహావిజయ తన 
పర్యటనానంతరం తెలుసుకొన్న శాశ్వత సత్యమది. అది నాడేగాదు, నేడు గూడా 


తిరుగులేని సత్యమే. 
6తా29 


నటరాజ రామకృష్ణ 127 


వెన్నెల్లో వేడుక 


మధ్యాహ్న వేళ మహావిజయుడు విశ్రమించాడు. విద్యాధరి ఒంటరిగా 
కూర్చొని, వివిధ దేశాల నుండి ఆయన తెచ్చిన వస్తువులను చూస్తున్నది. అందులో 
ఒక (గంథం కనిపించింది. పట్టు బట్టలతో చుట్టబడియున్నది. విద్యాధరి ఆ 
(గంథం తెరచిచూసింది. అది భూర్ణ పత్రాలతో తయారుచేయబడినట్టిది. మొదటి 
పుట తెరచింది. కళావాణి కలభాషిణికి కానుక అని చిత్రింపబడియున్నది. 
ఒక్నొక్కపుట తెరచి జాగ్రత్తగా చూడసాగింది. అనేక నృత్యభంగిమలు. మహావిజయ 
చిత్రించిన గ్రంథం అది. వివిధ ప్రాంతాలలో అతడు చూసిన నూతన నృత్యాలు, 
అందులో తనకు నచ్చినవి, తన సంస్థాన నాట్య సంప్రదాయంలో చేర్చతలచినట్టివి 
అతడు అనేక భంగిమలలో చిత్రించాడు. ఆ నృత్యాల సంగీతము, తాళ గతులు, 
లయవిన్యాసాలు, ఆరంభం, ముగింపు, అవి ప్రదర్శించిన సమయాలు, ప్రాంతాలు 
- ఈ వివరాలన్నీ వర్ణించాడు అందులో. ఇవన్నీ “దేశి సంప్రదాయానికి 
చెందినట్టివి. అనగా ఆయా ప్రాంతీయులు వారి అభిరుచులను అనుసరించి 
అభివృద్ధిపరచినట్టివి. ఈ ప్రత్యేకనృత్యాలు ఆంధ్రదేశ విద్యలో చేర్చి, నూతన 
పద్ధతులను రూపొందించాలని అతని నిర్ణయం. ముఖ్యంగా మన సంప్రదాయంలో 
చేరనట్టివి. చేర్చతగినట్టివి, ఆతడు గుర్తించినట్టివి పారశీక దేశ 'మత్తలి”, గోండుల 
“గొండి, ఘూర్ణరదేశపు “గుజరాతి దేశి లేక 'ఘూర్జరి, ద్రవిదదేశపు చిందు”, 
మధురావాసుల కౌరంగి”. అతడు కలభాషిణిచే యీ నూతన ప్రయోగాలను 
చేయించి మన దేశపు కళలు నిత్యనూతన శోభలతో వెలుగు చూడాలని 
ఆశించాడు. తన సామ్రాజ్యంలో లేనిది, యే విద్యయైనా, భారతదేశంలోనే 
లేదన్నట్లుగా రాజ్యాన్ని తీర్చిదిద్దాలని అతని ఆశయం. అట్టి ఆశయాలతో తనకు 
ముఖ్యంగా ప్రాణప్రదమైనట్టిది “నాట్యకళ”. అందుకే అంతగా (శ్రమించి ఆ 
(గ్రంథాన్ని స్వయంగా రూపొందించాడు. కాని ప్రారంభంలోనే నిరాశ 


128 పసిడిమువ్వలు-పారాణి 


నెదుర్శొన్నాడు. ధీరోద్ధతుడు, అంతలోనే ఓడిపోతాడా అని ఆమె దీక్షగా ఆ 
చిత్రాలను చూస్తున్నది. అతడు ఎప్పుడు అక్కడికి వచ్చాడో రంగుముంచిన 
కుంచెతో ఆమె వద్ద కరుదెంచాడు. ఆమె గ్రంథం ముగించి మూసివేయబోతున్నది. 
(గంథం చివరిపుటలో “చెరిగిపోయిన స్వప్నం”తో మూసివేశాడు. 

“ఈ గ్రంథానికి విలువేముంది విద్యాధరీ” దీర్హంగా నిట్టూర్చాడు. 

Kk న న 

చల్లని వెన్నెల. మహల్‌ పైభాగంలో తెల్లని పక్క ఏర్పరచబడియున్నది. 
దానిపై సన్నజాజులు చల్లివున్నవి. చందనాగురు వాసనలు చల్లగాలిలో హాయిగా 
ప్రసరిస్తున్నవి. దానికి పక్కన కొంచెం యెడంగా ఒక రత్న కంబళంపై వీణ 
వున్నది. 

మహావిజయుడు అక్కడకు వచ్చాడు. పూలు ఒక వైపునకు తొలగించి 
పక్కపై కూర్చున్నాడు. అతని వెనుకనే వచ్చిన విద్యాధరి ఆ దృశ్యం చూసింది. 
అతనిపాదాలకు జాజీపుష్పాంజలి ఘటించి కండ్లకద్దుకొన్నది. చైతన్యరహితంగా 
అతడు ఎటో చూస్తూ కూర్చున్నాడు. ఆమె అతని వదనంలోకి చూసింది. నిశ్శబ్దంగా 
అట నుండి వెళ్లి వీణ గైకొని గానం మొదలుపెట్టింది. 

“వెన్నెల తీరితేగాని వేళగాదుర సామి 

వన్నె కాడ మహావిజయ వగలేల చేసేవురా” 

పరధ్యానంగా, ఎక్కడో ఆలోచిస్తున్న అతనిని యీ గానం మరల్చింది. 
తనకు అత్యంత ప్రీతికరమైన పదమూ, రాగమూ కలభాషిణి చేత యెన్నో 
పర్యాయాలు పాడించుకొని అభినయింపజేసి ఆనందించాడు మహావిజయ. 
మెల్లగా అడుగులు వేస్తూ ఆమె దగ్గరికి వెళ్లాడు. విద్యాధరి భావయుక్తంగా 
పాడుతున్నది. అతని హృదయం కరిగిపోయింది. ఆమె హృదయాన్నర్థం 
చేసుకొన్నాడు. నెమ్మదిగావచ్చి ఆమె ప్రక్కలో కూర్చున్నాడు. తనచేతిని కోమలంగా 
ఆమె చేతిపై నుంచాడు. మృదువుగా నిమిరాడు. దగ్గరగా చేర్చుకొని ఆమె నేత్రాల్లోకి 
చూస్తూ కూర్చున్నాడు. 


“మీకు ప్రీతికరమైనది గదూ.” 
“నీకెలా తెలుసు?” 


నటరాజ రామకృష్ణ 129 


“ధరణీపుత్రా, ప్రీ హృదయం స్త్రీయే గ్రహిస్తుంది. నాగవల్లినాడు సభలో 
కలభాషిణి అభినయించింది కదూ! ఆ అభినయమప్పుడు ఆమె నేత్రాలు 
ప్రత్యేకకాంతితో వ్రకాశించినవి. మీ తనువు పులకరించింది. నేను 
(గహించలేదనుకున్నారా ప్రభూ. అభినయసంగీతాలను అభ్యసించిన 
మహావిజయుల అర్ధాంగిని ఆ మాత్రం మీ అభిరుచిని గ్రహించకుంటే యిక నా 
జీవితమెందుకు?” 

అతడు మందహాసం చేస్తూ బుగ్గలను నిమిరాడు. 

“మీ హృదయం నాకు తెలుసు. భర్తను సుఖపెట్టటమే హైందవనారీ 
పవిత్రధర్మం. కలభాషిణి యెడల మీ అనురాగం నేను... ... స్ట 

ఆమె పెదవులను స్పర్శించి ఆలింగనంలోకి తీసుకున్నాడు. మహావిజయ. 

వెన్నెల తీరినది. 
m2) 


130 పసిడిమువ్వలు-పారాణి 


సాక్షాత్కారం 


అవి నాగార్జున శైల శిఖరాలు. ప్రపంచానికి శాంతి సందేశాన్ని చాటి 
(పేమవాహినులను ప్రవహింపజేసిన పవిత్ర పుణ్యస్థలమది. ఆంధ్ర శిల్పుల ఉ 
లులు కఠిన శిలల్లో అమర కావ్యాల్ని సృష్టించిన పుణ్యభూమి. నాగార్జునాచార్యులు 
విశ్వవిద్యాలయం స్థాపించి ప్రపంచంలోని వివిధ ప్రాంతీయులనూ ఆకర్షించి 
బుద్ధదేవుని అమృత వాక్కులను ప్రచారం జేసిన జీవగడ్డ. వనదేవత శిల్పదేవత 
కలసి అమర్చుకున్న క్రీడా స్థలం. పెట్టని కోటగోడలవలె పర్వత పంక్తులూ, 
వాటిపై రత్నాల రాసులవలె మెరుస్తున్న రంగురంగుల రాళ్లూ, ఆ పర్వతాల 
నొరచుకుంటూ కృశాంగియె గంభీరంగా ప్రవహిస్తున్న కృష్ణవేణమ్మ కనుచూపు 
మేర యెటు చూసినా దట్టమైన అరణ్యాల లావణ్యమూ, పసరు జిమ్ముతూ అడవి, 
ఫలపుష్పాల సమృద్దీ - కళకళలాడుతూవుంది ఆ (ప్రదేశమంతా. 

అచ్చటి లోయలో నాగార్జునయతి విశ్వవిద్యాలయం స్థాపించాదు. 
పాలరాతితో మహా చైత్య నిర్మాణాన్ని కూడా సంకల్పించాడు. ఆ సమయంలో 
గౌతమీపుత్రయశోవర్ధన అక్కడకు యాత్రగా వెళ్లాడు. యశోవర్ధన శిల్పాచార్యుల 
కుటుంబంలో జన్మించాడు. శిల్ప శాస్త్రం చక్కగా తెలిసిన యువ కళాతపస్వి. 
నాగార్జునుల సంకల్పం తెలుసుకొన్నాడు. మహాచైత్యానికి రూపురేఖలు తీర్చి 
తన కళకు సార్థకత చేకూర్చుకొని జన్మ తరింపజేసుకోవాలనే ఆశయంతో 
ఆచార్యుల నాశ్రయించాడు. ఆచార్యుడు కూడా ఆతని పవిత్ర ఆశయానికి 
సంతసించి ఆశ్రయమిచ్చాడు. యశోవర్ధనుడు పాలరాతి కుద్యాలపై వివిధ జాతక 
కథలనూ, బుద్ధదేవుని జీవిత ఘట్టాలనూ, జవ్వనుల శృంగార స్వరూపాలను 
ఎన్నో చిత్రించాడు. అవి శిల్పశాస్త్ర దృష్ట్వా అసమాన కళాఖండాలైనా, అందు 
కళాదేవి సాక్షాత్మారం కాలేదు. ఆ శిల్పానికి అమరత్వం చేకూర్చే పవిత్ర తేజస్సు 


లోపిస్తుంది. 


నటరాజ రామకృష్ణ 131 


కొన్ని మాసాల నుండి ఆ దివ్యమూర్తి యొక్క సుందరరూపం తన మనోనేత్రం 
ముందు సాక్షాత్మరింపజేసుకోవటానికి తపిస్తున్నాడు. కాని ఆమూర్తి సాక్షాత్మారం 
కాలేదు. ఆ యువశిల్పి హృదయం నిరాశచెందసాగింది. నిర్జీవ శిల్పాలను ముందు 
వేసుకొని విచారంగా చూస్తూ కూర్చున్నాడు. జీవించటమే వృథాగా తోస్తున్నదతనికి 
వి ఆదర్శంకోరి తన సర్వస్వమూ త్యాగం చేసి తన ప్రాచీన మతం గూడా 
విడచిపెట్టి నాగార్జునుల వద్దకు వచ్చాడో అది సఫలత చెందనందుకు హృదయం 
తపించింది. 

చేతిలో కుండను పట్టుకొని తపస్వి ఆ దారిన వచ్చాడు. 

“ఎందుకురా నాయనా, జీవంలేని యీ రాతి బొమ్మలు. లోకం వీటిని 
మరచిపోతుందిరా.” బొమ్మలను చూస్తూ యశోవర్ధనుడితో అన్నాడు. 

“అదే నేనూ ఆలోచిస్తున్నాను.” 

“నిన్ను తెలిసికోలేని నీవేమి రూపానికి ప్రతిరూపం సృష్టించగలవోయి 
అమాయకుడా. సాధనచేయి. నీ లోనిది ప్రత్యక్షమవుతుంది నీవు కోరిన 
రూపంలో.” అంటూ వెళ్లాడు. 

అక్కడే వుండిపోయాడు యశోవర్ధనుడు. 

Kk Kk x 

రాత్రి సుమారు పదిగంటలవుతుంది. 

దశమి చంద్రుడింకా పసితనం వదలకుండా బోసినవ్వుల వెన్నెలలు వెదజల్లు 
తున్నాడు. యశోవర్ధనుడు ఒక చిన్న గుట్ట వద్ద చెట్టుకానుకొని కూర్చున్నాడు. 
మురళిపై మధుమాధవిరాగాన్ని ఆలపిస్తున్నాడు. రాగస్వరూపాన్ని చిత్రిస్తూ 
తన్మయుడవుతున్నాడు. ఆ పర్వత సానువులన్నీ ఆ గాన మాధుర్యాన్ని 
ప్రతిధ్వనిస్తున్నాయి. 

మధుమాధవి మత్తు మందు చల్లిందా అనేట్లు ఆ ప్రాంతమంతా 
నిశ్శబ్దమైనది. కదిలితే ఆ గానమాధుర్యం కొరత పడుతుందని కాబోలు వృక్షాలు 
గూడా నిశ్శబ్దంగా వుండి ఆలకిస్తున్నవి. మింటిలోని తారలు, తారానాథుడు 
కూడా కదలకుండా వింటున్నారు. కృష్ణవేణమ్మ నిస్తరంగయై ఆ గాన 
మాస్వాదిస్తుంది. కోకిలమ్మ తన గీతాన్ని ఆపివేసింది. యశోవర్ధనుడి హృదయం 
నూతనోత్సాహంతో నిండింది. మైమరచి మురళీగానం చేస్తున్నాడు. 


132 పసిడిమువ్వలు-పారాణి 


ఆ ఓంకారనాదం సమాధి నిష్టలో వున్న ఆచార్యుని మేల్మొలిపింది. ఆ వేళ 
యశోవర్ధనునికి దేవీ సాక్షాత్మారమవుతుందని ఆచార్యులకు తోచిందో యేమో, 
మందస్మితవదనుడై మెల్లగా అడుగులువేస్తూ అతని దగ్గరకు వస్తున్నాడు. 

దూరాన - ఎంతో దూరాన మధుర మంజీర స్వనాలు ఆ గానం తాళలయల 
ననుసరించి వినిపించినవి. ఆచార్యులకు కళా లక్ష్మి నర్తనమాడుతూ తరలి 
వస్తున్నట్లనిపించింది. రెప్పపాటు కాలంలో ఆ ధ్వనులు వారిని సమీపించినవి. 
నాగార్జునులు ఆ వింతను చూస్తూనే వున్నారు. యశోవర్ధనుడు ద్రుత లయలో 
మైమరచి గానం జేస్తున్నాడు. పరుగు పరుగున ఒక నవయౌవ్వని ఆయాసపడుతూ 
వచ్చి ఆచార్యుల పాదాలమీద వాలింది. 

“బాబూ, ఆపండి. నా హృదయం భరించలేదు. ఆ గానం ఆపించండి.” 
అంటూ సొమ్మసిల్లింది. 

యశోవర్ధనుని గాన మాగిపోయింది. ఆచార్యులు ఆమె ముఖంపై కమండలు 
మంత్రజలం చల్లి సేదతీర్సారు. 

రాజనర్తకి కలభాషిణి కొంతసేపటికి కనులు తెరచింది. ఆమె నేత్రాలు 
అ[(శుపూరితాలయినవి. 

హైందవ నాగరికత, సంస్కృతీ వికాసాలకు ఆధార భూతమైన కళా సరస్వతిని 
ఆరాధించిన దాన్ని సంఘం దృష్టిలో పతితుడైన పురుషమూర్తికి అర్జాంగినై, 
సంఘం చేత గౌరవింపనర్హత లేని అభాగినిని.” ఆమె నేత్రాల నుండి అశ్రు 
ధారలు కారుతున్నవి. 

ఆచార్యులు ఒక్క నిమిషం ఆమె నేత్రాల్లోకి చూశారు. ఆమె దివ్యకాంతులు 
వెదజల్లుతున్నది. ఒక దివ్య తేజస్సు ఆమెలో ప్రవేశించి పవిత్రంగా ప్రకాశిస్తున్నది. 

భక్తి పరవశుడై దేవసాక్షాత్మారమైన తపస్విలా క్షణకాలం కండ్లుమూసి 
తెరిచాడు యశోవర్ధనుడు. 

ఆమెలో కళా సరస్వతీ సాక్షాత్మారం పొందాడు. అమృత సందేశం విన్నాడు. 

“బుద్ధం శరణం గచ్చామి” మంత్రోచ్చారణ జేస్తూ ఆచార్యులు ఆశ్రమానికి 
వెళ్లారు. వారి వెంట కలభాషిణి కూడా వెల్లింది. 

చేతిలో కుండను పట్టుకొని తపస్వి ఆ దారిన వచ్చాడు. 

“కళాదేవి సాక్షాత్మరించింది. కానియ్యరా కళా సృష్టి కళా తపస్వికి బ్రహ్మచర్య 


నటరాజ రామకృష్ణ 198 


దీక్ష ముఖ్యంరా యువకుడా. ఇది ఒట్టి ఓటికుండ. దీనిపై వ్యామోహపడకురా, 
బాగుపడతావు.” తన చేతిలోని కుండపై కొట్టి చూపుతూ వెళ్లిపోయాడు. 

నాటి రేయి అక్కడ యశోవర్ధనునకు కల్గిన ఆ ఆత్మవికాసమే, ప్రపంచాన్నంతా 
ఉర్రూతలూగించిన - వూగిస్తున్న అమరశిల్ప సృష్టికి కారణమైంది. 


౮6౬9 


134 పసిడిమువ్వలు-పారాణి 


ముత్యాల ముగ్గులు 


యశోవర్ధనుడి ఉలి తాకినంతనే కఠిన శిలలు అమర కావ్యాలుగా 
రూపొందుతున్నవి. కలభాషిణి బుద్ధదేవుని జీవితంలోని వివిధ ఘట్టాలను కరణ, 
చారి, అంగవోర, గతి, జతి, భ్రమర, ఉత్ల వనాదుల విన్యాసాలతో 
రూపకల్పనచేస్తున్నది. అతడు ఆ నాట్యాన్ని తిలకించి, ఆ ఆదర్శకళామూర్తిని 
తన సృతిపథంలో వుంచుకొని ఆనందోత్సాహాలతో శిలలపై అమృతం 
వర్షిస్తున్నాడు. ఆ భావ గంభీరత, ప్రసన్నత, దివ్యతేజోవిరాజితమైన సుందర ఆ 
సృష్టికి నాగార్జునులు ఎంతో ముచ్చటపడుతున్నారు. మనస్సులో ఆ యువ 
కళాతపస్వుల నాశీర్వదించారు. 

నాటి మధ్యాహ్నమే యశోవర్ధనుడు కడు సుందరవంతమైన ఒక స్రీ విగ్రహాన్ని 
మలచి ముగించాడు. సిద్ధార్జుని రాగోదయానికి సంబంధించిన శిల్పమది. 
సిద్ధార్థునికి యుక్త వయస్సు వచ్చినంతనే శుద్దోదన మహారాజు కన్యల కొరకు 
స్వయంవరం చాటింపు చేస్తాడు. అనేక దేశాల నుండి రాజకన్యలు వేంచేశారు. 
వారెవరూ అతనికి నచ్చలేదు. యశోధర వస్తుంది. అతడామెను వరించి తన 
మెడలోని మౌక్తికహారాన్ని బహూకరిస్తాడు. ఈ ఘట్టంలోని ప్రీమూర్తి అతని 
చేతులతో రూపొందింది. 

ఆరు నెలలైంది తను కలభాషిణిని కలసి. యౌవనం పొంగి పొరలుతున్న 
సౌందర్యఖని ఆమె. ఆ జవ్వనాన్ని కఠినశిలల్లో కరిగించిపోసి అద్భుత శిల్పాన్ని 
సృష్టించే ఆదర్శ కళాతపస్వి తాను. నిష్మామంగా ప్రకృతిని ఆరాధిస్తూ మురిసిపోయే 
అమాయిక హృదయ మాతనిది. ప్రపంచంలో అతనికి అపేక్షణీయమైన దేదీలేదు. 
తన చేతి ఉలితాకిడి నిర్జీవ శిలల్లో అమృత శిల్పాన్ని సృష్టిస్తూ వుంటే కల్గుతున్న 
ఆనందంలో ప్రపంచం తన కేపాటని తలుస్తాడు. 

కాని - యౌవనం - 


నటరాజ రామకృష్ణ 135 


కలభాషిణి దివ్య సౌందర్యం జూచి ఉప్పొంగిపోతాడు యశోవర్ధనుడు. ఆ 
కదలికల్లో కావ్యగానాన్ని ఆస్వాదిస్తాడు. ఆమెను హృదయంలో శాశ్వతంగా 
నిల్చుకొని ఆరాధిస్తున్నాడు. ఆనందిస్తాడు. ఆరాధనార్దమైనది అనుభవార్హంకాదని 
అతని ఆత్మ ప్రబోధిస్తూనే వున్నది. అతడామెకు దగ్గరవుతూనే వున్నాడు. అతడు 
ఆమెను తాకకపోయినా, శిలలో ఒక్కొక్క భాగమూ మలిచినప్పుడు ఆ స్పర్శ 
సుఖాన్ని అనుభవించినట్లే మానసికానుభూతిని పొందుతుంటాడు. ఆవేశం 
కల్గుతుంది. ఆవేదన గూడా చెందుతుంది మనస్సు. భూమిని చుంబించే ఆ 
వినీలకుంతలాలు, చిగురులకంటే మెత్తనైన పెదవులు, ముద్దగట్టిన యౌవనంలాంది 
ముద్దుకుచాలు - ఇలా ఎంతని ఎన్నాళ్లని ఆ సౌందర్యాన్ని వర్ణించగలడు. నిత్యమూ 
ఆ అందం తన చేతిలో నలిగిపోతున్నట్లు ఊహిస్తాడు. భంగిమలను 
సవరించటానికి తానామెను తాకినప్పుడు రక్తనాళాల్లో యేదో చెప్పలేని ఆవేగం 
ప్రసరిస్తుంది. ఆమె మాత్రం మేరుపర్వతంలా నిశ్చలంగా వుంటుంది. 
యౌవనావేశంలో తాను తప్పుటడుగు వేస్తున్నాడా? 

వెంటనే తన చేతికి గట్టిన దీక్షాకంకణం చూసుకున్నాడు. 

ఆశయాదర్శాల జీవిత వసంతమే గడిచిపోయి సంధ్య చీకటులు 
అలముకొంటాయి. 

అయితే నామనస్సు కోరేదేమిటి? ఆశించేదేమిటి? తృప్తి యెక్కడికి? 
కోరికలకు అంతమెక్కడ? 

తనలోవున్న యీ బలహీనతలే తనను ఆమెతో స్వేచ్చగా వుండటానికి 
వెనుదీయిస్తున్నవి - 

నేను మాతృగర్భంలో వుండగానే నాతండ్రి మరణించాడు. అతనివలే 
మహాశిల్పిని కావాలని నా మాతృమూర్తి పెంచి పెద్ద చేసింది. ఆ ఆదర్శం పూర్తి 
చేయటానికే అచటికి వచ్చింది. పూర్వుల మాటను వదిలి బౌద్ధం (త్రొక్కింది. 

అయితే నేనేమిచేయాలి? - అనేక విధాల మనస్సు యోచిస్తున్నది. 
కాముకునికి, ప్రేమికునికి మనస్సులో నిశ్చలత యెక్కడ వుంటుంది? అసలే 
మనస్సు పాదరసంలా పరుగులెడుతుంది. పగ్గాలు పట్టి సారథ్యం చేసేవాడు 
చులకనైతే ఇక చెప్పనేలేము. 

ప్రతిదినం కలభాషిణి యొక్క ప్రతిరక్తం అణవులోని సౌందర్యం చేతుల్లో 


136 పసిడిమువ్వలు-పారాణి 


నలిగిపోతున్నది గదా? ఇంకా ఆమెలో మిగిలినదేమిటి? నాకు కావలసిందేమిటి? 

అతడు ఆ నిలువెత్తు శిల్పం ప్రక్కగా పరున్నాడు. చల్లని వెన్నెల ఆ పాలరాతి 
బొమ్మపై పడి మెరిపించి మురిపిస్తున్నది. తదేక దృష్టితో చూస్తున్నాడు. మరల 
అతని హృదయం ఆవేదనతో నిండిపోయింది. మనోజ్ఞమైన పాదాలు మొదలుకొని 
వినీలకుంతలాల వరకూ ఆ విగ్రహ లావణ్యాన్ని, దహించుకుపోతున్న నేత్రాలతో 
తనివి తీరా చూశాడు. చూస్తూవుండగానే, అలకలు రేగినట్లు, బుగ్గలు కెంపెక్కినట్టు, 
పెదవులు కదలినట్లు, తనులత బడలినట్లు, అందెలు మృదువుగా స్వనించినట్లు 
(భ్రమించాడు. చేతి దీక్షా కంకణం దీసి ఆ శిలా విగ్రహం పాదాల వద్ద వుంచాడు. 
వెర్రివానివలె మత్తెక్కిన మనస్సుతో ఆ విగ్రహాన్నే చూస్తూ వుండిపోయాడు. ఆ 
శిల్ప సుందరి పాదాలపై చెయ్యివేశాడు. ఆమె మట్టెలు, పిళ్లేళ్లు అతని చేతికి 
తగిలి ధ్వనించినవి. ఉలికిపడ్డాడు.మరల తన చేతిని అలాగే వుంచాడు. 

దూరం నుండి పావుకోళ్ల చప్పుడు వినిపిస్తున్నది. అది తన వైపే 
వస్తున్నట్లున్నది. తనను సమీపించింది. అది నాగార్జునాచార్యుల పావుకోళ్ల 
చప్పుడని తనకు తెలుసు. కాని తన చేతిని ఆ పాదాలపై నుండి తీసేశక్తిని 
కోల్పోయాడు. ఆచార్యుడు దగ్గరికి వచ్చాడు ఆ దృశ్యం చూశాడు. యశోవర్ధనుని 
చేతి దీక్షాకంకణం ఆ శిల్పం కాళ్ల వద్ద పడియున్నది. ఏమీ మాట్లాడక, దాన్ని 
తీసి అతని చేతికి కట్టి, ప్రేమతో తలనిమిరి అక్కడ నుండి వెళ్లిపోయాడు. పావుకోళ్ల 
చప్పుడు దూరమై గాలిలో కలిసిపోయింది. 

ఆచార్యుడు కలభాషిణి కుటీరానికి వెళ్లాడు. ఓరగా వేసివున్న తలుపుతెరచి 
చూశాడు. కలలులేని సుఖనిద్రలో వున్నదామె. ఒక నిమిషం అక్కడవున్నాడు. 
ఆమె మొఖంలో స్వచ్చత తొణికిసలాడుతున్నది. చిరునగవుతో వెనుదిరిగి తన 
మందిరానికి వెల్లిపోయాడు. 

ఆ రేయి సంఘటన యశోవర్ధనుని మనస్సును పూర్తిగా పరివర్తనం జేసింది. 
అశాశ్వతమైన శరీరసౌందర్యాన్ని గాక మానసిక సుందరతను ఆరాధించ 
నలవర్చుకుంటున్నాడు. 

Kk న న 

నిండు హృదయంతో నవ్వుతున్న చందమామను చూసి కల భాషిణి హృదయం 

పొంగింది. అతడు చల్లిన నవ్వుపువ్వులకు ఆమె తనువు పులకలెత్తింది. బాల్య 


నటరాజ రామకృష్ణ 137 


దినాలు ఆమెజ్ఞప్తికి వచ్చాయి. ఆమె మనస్సు ఉత్సాహంతో నర్తనమాడసాగింది. 
ప్రకనే ప్రవహిస్తున్న కృష్ణవేణి మాత్రం ప్రశాంతంగా పారుతున్నది. ప్రపంచం 
పుట్టినప్పటి నుండీ ఎన్ని అలాంటి వెన్నెల రాత్రుల అందాన్ని అనుభవించిందో! 

తన చిన్నతనంలో - ఉగాది పండుగరోజున గుణవర్ధనులు గోదావరిలో 
తెప్పవేడుకలు యేర్పాటుచేశారు. రకరకాలపూలతో అలంకరించిన రంగురంగుల 
నావలు ఎన్నో గోదావరిలో విహరించాయి. కొన్నిటిలో గాయకులు, మరికొన్నిటిలో 
నర్తకులు, ఇంక కొన్నిటిలో వాద్యకులు వున్నారు. మధ్యన మహారాజావారి నావ. 
ఆ నావల వెనుక నగరవాసుల నావలు నదిలో చాలాదూరం సాగిపోయినవి. 
నాట్యమాడుతూ, పాటలు పాడుతూ వారంతా ఆ నావల్లో విహరిస్తున్నారు. 
కొందరు యువకులు పడవల్లో నుండి నదిలోకి దూకి పోటీపడి యీదుతూ 
వచ్చి నావల్లోకి యొక్కారు. తెలుగుతల్లులు నదిలోకి పువ్వులు, పసుపు కుంకుమ, 
పండ్లు వదులుతుంటే సరంగుల కుర్రవాళ్లు గభాలున నీటిలోకి దూకి తెచ్చారు. 
దక్షిణగా వదిలిన రాగి నాణేలను నీటి అట్టడుగు నుంచి తెచ్చారు. తమ ఓడన 
డిపిన సరంగు పల్లెపదాలు ఎంతో హాయిగా పాడాడు. ఎంతో భావయుక్తంగా 
వుంది ఆ గానం: 

“వన్నెలచిన్నెల ఓ వయ్యారి భామా 

వెన్నెల రేతిరి యెచటికేగుచుంటివే - 
యెచటికేగుచుంటివే - 

ఘల్లుఘల్లున కాలినున్న 
గజ్జెలందెలు మోగగా 
తళతళని ముత్యాల 
పలువరుస మెరయగా 

వయ్యార మొలుక - ముద్దులుగులుక 
వన్నెల చిన్నెల నడలతో 


ఈ పాట నేటికీ తను మరువలేదు. సంవత్సరాలు గడచిపోయినా, తన 
చెవులలో ధ్వనిస్తూనే వున్నది. పాటంతా అతడు పాడాడు. అందరు సరంగులూ 


138 పసిడిమువ్వలు-పారాణి 


ఐక్యకంఠంతో “వెన్నెలాలో - ఓ - వెన్నెలాల” అని గానం చేశారు. ఎంతో 
హాయిని గొల్పింది ఆ దృశ్యం. 

ఇలా ఆలోచిస్తూనే గభాలునలేచి లేడిపిల్లలా పరుగు పరుగున తన కుటీరానికి 
చేరింది. 

నడిరేయి. సుమారు పన్నెండయింది. కలభాషిణి రసపుత్ర వనితలా వలువలు 
ధరించింది. సుధాధవళమైన ఆ వలువల్లో నుండి లేత గులాబీవన్నె శరీరకాంతి 
తొంగిచూస్తున్నది. శిరోజాలు ఎగదువ్వి రెండు పాయలుగా తీసి, సగం తలపై 
గోపురంగా చుట్టి మిగిలిన కేశపాశాన్ని ముడివేయకుండా వదిలింది. కలువ 
మొగ్గలతో అలంకరించింది. 

మెల్లగా అడుగులు వేస్తూ యశోవర్థన కుటీరానికి తరలివచ్చింది. 
అతడింకామేల్మొనే వున్నాడు. నిశ్శబ్దంగా కుటీరం ప్రవేశించి మూలగా వున్న 
మురళి తీసుకొని, లేచిరమ్మని అతనికి సైగ చేసింది. యశోవర్ధన మారుమాటాడక 
ఆమె ననుసరించాడు. ఇద్దరూ కాలిబాటను నడిచి నదీతారాన్ని చేరారు. తీరం 
నిర్మానుష్యంగా వున్నది. అక్కడ వున్న చిన్న నావనెక్కి ఒడ్డునే కొంత దూరం 
వెళ్లారు. తీరాన గుబురుగా పెరిగిన వరిచేను పిల్లగాలులకు కదులుతూ, వెన్నెల్లో 
మెరిసిపోతూ తియ్యని పాటలు పాడుతున్నది. నావను ఒడ్డుకు చేర్చారు. నావ 
దిగి యిద్దరూ ఆ వరిచేను సమీపించారు. దాపుననే వున్న చిన్న రాతి తిన్నెపై 
అతడు కూర్చున్నాడు. అతనిచేతికి మురళినందించింది. కాంభోజి” 
ఆలపించసాగాడు. కళ లొల్మేట్లుగా ఆమె నర్తించసాగింది. 

రాచనగరు వదలి ఆరుమాసాలు గడిచినా, ఆమె కండ్ల ముందు 
మహావిజయుడే కదలాడుతున్నాడు. యశోవర్ధనుని చూసినప్పుడూ, అతనితో 
మాట్లాడినప్పుడూ, తథాగతుని గాథలను అతని ముందు నర్తించినప్పుడు, ఆమెకు 
యశోవర్ధనునిలో మహావిజయుడే గాన్పిస్తున్నాడు. అతని సుందరరూపమే 
ప్రత్యక్షమవుతున్నది. అతని ముందే నాట్యమాడినట్లు భ్రమించటం వల్లనే, వివిధ 
ప్రణయ ఘట్టాలనూ అంత చక్కగా, భావయుక్తంగా అభినయించ గల్లుతున్నదేమో! 

స్వయంవర సమయంలో గౌతముని ఆకర్షింపవచ్చిన రాచకన్యల వయ్యారపు 
నడకలు - వంపు సొంపులు, నేత్రాల్లోని భావాలు, శరీరపు కదలికలు, వివిధ 
తీరులు, వివిధ గతులు, వివిధ భంగిమల్లో ప్రదర్శించింది. ఆపైన యశోధరరాక, 


నటరాజ రామకృష్ణ 139 


యశోధర బుద్దదేవుని చేరింది. అతడు ఆమెను అనుగ్రహించి అంగీకార 
సూచకంగా, తన మెడలోని ముత్యాల మాలను కానుకగా ఇచ్చాడు. ఈ దృశ్యం 
అభినయిస్తున్నంతవరకూ మహావిజయుని స్వరూపాన్నే చూస్తున్నది. అప్పుడు 
ఆ రూపం మసక మసకగా మరుగుపడి ఒక సన్నని కాంతికిరణాన్ని ఆమె 
చూసింది. ఆమె హృదయం ప్రశాంతతతో నిండింది. ముత్యాలమాల 
(గహించటానికెత్తిన దక్షిణహస్తం అట్లే వుంచి ఆకసంపై దృష్టి ప్రసరించి అట్లే 
నిలబడిపోయింది. సన్నని మబ్బుతెర క్షణకాలం చంద్రుణ్ణి మరుగుపరచి 
తొలగిపోయింది. 

రాత్రి కన్య నీలి తెరలను తొలగిస్తున్నది. కలభాషిణి మెత్తని వరి పైరుపై 
నిద్రిస్తున్నది. యశోవర్ధన ఆ రాతితిన్నెపైనే వ్రాలి నిదురిస్తున్నాడు. ప్రాతఃకాల 
సూర్యకిరణాలు వారికి ప్రభాత గీతాలు పాడినవి. రెక్కలు విదల్చ్బుకొని, బద్ధకం 
తీర్చుకొన్న పక్షులు తమ గూళ్లను వదిలి ఆకాశంలోకి పోతున్నవి. ఆ యువ 
కళారాధకులు నిద్రమేల్మొన్నారు. కండ్లు తెరచి చూసేటంతలో వారి ముందు 
ఆచార్యులు ప్రత్యక్షమైనారు. శాంత వదనంతో వారిని తిలకించి “ధర్మం శరణం 
గచ్చామి” మంత్రోచ్చారణ జేస్తూ అటు నుంచి నడిచి మెల్లగా వెళ్లారు. ఆ 
యువకళాతపస్వుల వదనాల చిరునవ్వు లాస్యమాడి మాయమైంది. 

నాటి నుండి ఆమె నేత్రాల ముందు మహావిజయ మూర్తి కరిగిపోయి ఆ 
దివ్యజ్యోతి 'హెచ్చుతూ వచ్చింది. 

కలభాషిణిలో కలిగిన యీ మార్చు యశోవర్ధన మలిచే జ్ఞానోదయ 
దృశ్యాలకెంతగానో ఉపకరించినది. 

కనుమూసి తెరచేటంతలో రెండు వసంతాలు గడచిపోయినవి. కలభాషిణి 
శాంతి శ్రీగా మారిపోయింది. ఆమె వదనం దివ్య ప్రశాంతతతో అలరారుచున్నది. 

మహా చైత్యం ముగియవచ్చింది. మరో రాతిఫలకం చెక్కిన స్తూపాలంకరణ 
సమాప్తమవుతుంది. 

ఒకనాటి ప్రాతఃకాలం కలభాషిణి శిరన్నానమాచరించి తడియారని 
కురులను జారుముడిగా వేసి, అందులో చిన్నమందారం తరుముకొని యశోవర్ధన 
వున్న కుటీరానికి వచ్చింది. యశోవర్ధన యిదివరకెన్నో శిల్పాలను, జవ్వనుల 
శృంగారచేష్టలు, ప్రేమకలాపాలు తెల్పేవి సృష్టించాడు. అవన్నీ కలభాషిణి 


140 పసిడిమువ్వలు-పారాణి 


నాట్యమాడిన భంగిమలే. నేడు ఒక మిథున శిల్పానికి రూపకల్పన జేయటానికెంతో 
శ్రమపడుతున్నాడు. కాని ఆ కళా సృష్టి జరగలేదు. అంతలో కలభాషిణి వచ్చింది. 
తన కోరిక యీడేరునని ఆనందంతో ఆహ్వానించాడు. 

“కలభాషిణీ, మిథునం చెక్కటానికి రేఖలు గీశాగాని రూపకల్పన 
చేయలేకపోతున్నాను. నీ సహాయం కావాలి.” 

రెప్పపాటుకాలం ఆమె నేత్రాలను మూసుకుంది. నేత్రాల ముందు ఆ 
దివ్యజ్యోతి వెలుగుతున్నది. కనులు తెరవకనే. 

“ఇక ఆ భంగిమలను ప్రదర్శించటం నా వల్లగాదు యశోవర్ధనా.” 

“దెత్యాలంకరణ అంసపూర్తి అవుతుంది.” 

“తథాగతుని పాదపద్మాలకు ప్రణమిల్లి అమరనర్తకి ఆత్మార్పణ చేస్తున్నట్లు 
రూపకల్పన చేసి సరిపుచ్చరాదా?” 

“మరి యీ అసంపూర్ణ శిల్పం మాటేమిటి?” 

“రాబోవు తరాల శిల్పులకు సమస్యగా వదలివేద్దాము”. 

యశోవర్ధన ఆమె కోర్కెను మన్నించి అలంకరణ చేశాడు. సగం గీసిన 
మిథున చిత్రం అలాగే వుండిపోయింది. నేటికీ! 


౮6౩౬9 


నటరాజ రామకృష్ణ 141 


నవ వసంతం 


ఒక జాతికి గర్వకారణం చరిత్ర. ఒక దేశం యొక్క సుఖిక్షాన్ని తెలిపేది 
పరిపాలన. శక్తిని తెలియజేసేది సైన్యం. జాతిని ఒకటిగా బంధించేది భాష, 
వికాసాన్ని తెలిపేవి కళలు. ఆధ్యాత్మికతను తెలిపేది మతం. దేశానికి వెన్నెముక 
రైతు. సుశిక్తితులై, ఆరోగ్యవంతులై దేశ సౌభాగ్యాన్ని కోరే ప్రజలే దేశ సంపద. 
ఒక దేశ చరిత్ర నుండి - వారి భాష, భాషలో నుడికారము సొంపు, భావము, 
శిల్పము, సంగీత, నృత్య కళలు, పల్లె పదములు, కథలు, మతము, విశ్వాసాలు, 
సాంఘికాచారాలు - అన్నీ తీసివేస్తే యిక మిగిలేదేమిటి? వారు ఆటవికులతో 
సమానులు అందుకే ప్రతిజాతి జీవించటానికి చరిత్ర అవసరం. 

కాబట్టి ఉత్తముడైన ప్రభువు ఎప్పుడూ ఈ విషయాలను గుర్తుంచుకొని 
రాజ్యాన్ని పాలించాలి. రాజనీతిని సరిదిద్దుకోవాలి. ఈ సూత్రానుసారంగా 
పరిపాలన సాగిన దేశమెప్పుడూ సుసంఘటితమై సర్వ సుఖాలనుభవిస్తుంది. 
మహావిజయ తన దేశాటనంలో గ్రహించిన ముఖ్య విషయాలివి. 

దేశాటనం నుండి తిరిగి వచ్చిన మహావిజయలో నూతనోత్సాహం 
పొంగిపొరలుతున్నది. బాల్యం నుండీ దేశ రాజకీయాలందునా, కళలందు, 
సంసృృతియందునా సమర్శులైన ఆచార్యులచే సుశిక్షితుడు కాబడినా, 
యుక్తవయస్సులో ప్రత్యక్షంగా అతడు వివిధ రాజ్యాలనూ దర్శించిన మీదట 
ఎన్నో విషయాలను స్వయంగా తెలుసుకోగల్లాడు. తన సామంతుల రాజ్యపాలనే 
గాక, వివిధ స్వతంత్ర రాజ్యాలను గూడా సందర్శించినందున ఆ రాజులు, 
పాలన, ప్రజలు, వారి సాంఘిక జీవిత విధానాలనూ (గ్రహించి, అట్టి పాలనా 
పద్ధతుల్లో ఉత్తమమైన వాటిని తన పాలనలో ప్రవేశపెట్ట తలచాడు. తండ్రిగారైన 
వృద్ధ రాజావారితోను, అమాత్య వర్యులతోనూ, సంప్రతించి వారి అనుమతితో 
తాను తలపెట్టిన సంస్కరణలకు పూనుకొన్నాడు. 


142 పసిడిమువ్వలు-పారాణి 


అతడు తలచిన మొదటి విషయం: శాలివాహనశక స్థాపన. అతడు ఉ 
జ్ఞయినీ (ప్రాంతాలకు వెళ్లినప్పుడు విక్రమార్మ శకస్థాపనకు జరుగుతున్న ప్రయత్నాలను 
చూశాడు. ఆ కాలంలో ఒక ప్రత్యేక శకం లేదు. రాజుల పరిపాలనా కాలాన్ని బట్టి 
సంవత్సరాలను లెక్కించేవారు. విప్రులు యజ్ఞ యాగాది క్రతువులందును, 
వివాహాదులయందును, దానధర్మాది పుణ్య కార్యములందును “సంకల్పం” 
చెప్పేటప్పుడు మాత్రం కలియుగారంభమై గడచిన కాలం గూర్చి చెప్పేవారు. రాజకీయ 
పరిపాలనలో ప్రత్యేకశకం మాత్రం లేదు. కనుక యావద్భారతావనిలో ప్రచారంలో 
వుండతగినట్టి శకస్థాపనకు తగిన సన్నాహాలు చేయటానికి సంకల్పించి, అందుకుగాను 
కావలసిన దైవజ్ఞుల సహకారం తీసుకోదలచాడు. 

ఆంధ్రజాతి చరిత్ర రచనచేయించ తలపెట్టాడు. ఆంధ్రులెవరు? - 
తెలుగువారెవరు? ఆంధ్రశబ్దం మొదటిసారిగా “ఐతరేయ బ్రాహ్మణము” న 
కన్పిస్తుంది. ఇది బుగ్వేదమునందలి భాగం. విశ్వామిత్రమహర్షి తన నూరుగురు 
పుత్రుల్లో మొదటి యాభై మంది గాక, రెండవ యాభై మందిని ఆర్యాశ్రమముల 
సరిహద్దులందు నివసించేట్లు శాసించాడు. వారే ఆంధ్రులు, శబరులు, పుళిందులు, 
మూతిబులు అనే పేర్లతో పిలువబడ్డారు. 

విశ్వామిత్రుడు శాసించిన పిదప వీరు గంగానది వెంట తూర్పు సముద్రతీరం 
గుండా, తూర్పు కనుమలకు - సముద్రానికి మధ్యగా దక్షిణమున నున్న ప్రదేశం 
ప్రవేశించి గోదావరి ఒడ్డు నుండి పశ్చిమ ప్రాంతానికి పయనించి కాలక్రమేణ 
కృష్ణా, గోదావరి నదుల మధ్య నున్న ప్రాంతంలో స్థిరనివాస మేర్చరచుకొన్నారు. 
వారు ఈ ప్రాంతం ప్రవేశించే నాటికి అదంతా దట్టమైన అడవులూ, 
అగ్నిపర్వతాలమయమై వున్నది. అది దండకారణ్య ప్రాంతం. ఆ ప్రాంతాన్ని 
సారవంతంజేసుకొని కృష్ణా, గోదావరి నదుల తీరాన నివాసమేర్చరచుకొన్నారు. 
రామాయణ కాలం నాటికే ఆంధ్రులిచ్చట స్థిర నివాసాలేర్చరచుకొన్నారు. అప్పుడు 
ఆ ప్రాంతానికి ప్రత్యేకమైన పేరున్నట్లు కనిపించక పోయినా, మహాభారత యుద్ధం 
నాటికి ఆంధ్రులు దక్షిణాపథాన నివసించినట్లు, వారిది ఆంధ్రదేశమని 
పిలువబడినట్లు తెలుస్తున్నది. 

బౌద్ధుల కాలంలో ఆంధ్రదేశం మంజీరికాదేశమని పిలువబడింది. 
“మంజీరా” గోదావరి ఉపనది. ఈ ఉపనది పేరు మీదనే మంజీరికా దేశమని 
పేరుగల్లియుండవచ్చును. 


నటరాజ రామకృష్ణ 148 


ప్రఖ్యాత బౌద్ధ స్తూపం వెలసిన ధరణికోట (అమరావతి) పరిసర ప్రాంతాల్లో 
పూర్వం వజ్రాలు పుష్కలంగా దొరికేవి. అందువల్ల వజదేశమని గూడా దీనికి 
వ్యవహారం ఉందేది. 

బౌద్ధుల గాథలందు ఆంధ్రదేశం, నాగభూమి అని గూడా పిలువబడింది. 
నాగరాజులు ఈ ప్రాంతాన్ని పాలించటం చేత ఆ పేరు వచ్చింది. ఈ నాగరాజులు 
ఆదిలో శివభక్తులై పిమ్మట బౌద్ధం స్వీకరించారు. అమరావతి వద్ద బుద్ధ స్తూపం 
నిర్మించిన వాడు ధర్మకోశుడనే నాగరాజు. 

ఆంధ్రదేశమే త్రిలింగదేశం, తెలుగుదేశం, తెనుగుదేశం అని కూడా 
పిలువబడింది. 

సుచంద్రుడనే రాజు యొక్క కుమారుడు ఆంధ్రవిష్ణువు. ఆంధ్రవిష్ణువు 
గోదావరీ ప్రాంతాన్ని యేలుతున్న నిశుంభుడనే రాక్షసరాజును సంహరించి అతని 
రాజ్యాన్ని స్వాధీనం చేసుకొన్నాడు. ఈ సందర్భంలో సురలనే ఒక తెగవారు 
అతనికి తోడ్పడ్డారు. నిశుంభుని జయించి ఆంధ్ర విష్ణువు బుషుల బాధలు 
పోగొట్టాడు. మహేంద్రగిరి, భీమేశ్వరం, కాళేశ్వరం, శ్రీశైలం మధ్య భూభాగం 
ఆంధ్రవిష్ణువు రాజ్యంగా వున్నది - ఆ సామ్రాజ్యానికి నాల్గు ద్వారాలైన ఆ 
ప్రాంతాలను శివుడు త్రిశూల పాణియై ప్రమథగణాలతో రక్షించాడు. పై వాటిలోని 
భీమేశ్వరం, కాళేశ్వరం, శ్రీశైలం వల్ల ఈ దేశానికి త్రిలింగదేశమని పేరు వచ్చింది. 
ఈ మూడు ప్రఖ్యాత శివక్షేత్రాలు ఆంధ్ర విష్ణువు పాలించిన సామ్రాజ్యానికి 
శ్రీకాకుళం రాజధాని అది ధరణికోటకు దగ్గరగా వున్న పట్టణం. ఆ పట్టణంలో 
ఆంధ్ర విష్ణువు పేర ఆలయం వెలసింది. ఆదిలో ఆంధ్రదేశంలో శివమతమే 
విశేష ప్రచారంలో వుండి. అటు పిమ్మట వైదికం, వైష్ణవం, బౌద్ధం, జైనమతాలు 
వ్యాప్తి చెందినవి. ఈ విషయం బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. 

మహావిజయ తన దేశాటన సమయంలో హిమాలయ ప్రాంతాల్లోనూ, 
(బ్రహ్మదేశమందునా “తైలంగు” లనే ఒక ప్రత్యేక శాఖ వారిని కలిశాడు. వారి 
భాష ఆచార వ్యవహారాలు, కట్టు బొట్టు తీరులన్నీ త్రిలింగ దేశీయులతో 
సరిపోలియున్నవి. 

తెన్‌+అగు (తెనుగు) దక్షిణాపథముగా తరలి వచ్చిన వారని, వీరే తెనుగు 
వారని పిలువబడిరి. 


144 పసిడిమువ్వలు-పారాణి 


దేవతలచే మేరుపర్వత ప్రాంతాల నుండి తెనుంగు మూర్తి తరుమబడి, 
దక్షిణానగల ఇలావృత ప్రాంతానికి వచ్చాడు. అక్కడ నుండి దక్షిణ దిశగా 
పయనించి హరివర్షము, హేమ కూటము, కింపురుషము అనుపర్వతాలను దాటి 
హిమాలయాలను జేరాడు. అక్కడ కైలాసపతిని సేవించుకొని ధవళగిరి ప్రాంతాన 
నివాసమేర్చరచుకొని, దేవతల నోడించి తన రాజ్యాన్ని విస్తరింపజేసుకొన్నాడు. 
అటు పిమ్మట తెనుంగుమూర్తి దక్షిణ దేశానికి వచ్చాడు. ఆయనతో బాటు 
వచ్చినవారే తెనుగువారు; వారి భాష తెనుగు అయినది. ఆ ప్రాంతాల్లో నివసించిన 
ఆటవికుల దైవం నేటికీ “తెలుంగము.” 

ఇక శాతవాహనుల చరిత్ర గూణాఢ్యపండితుడు రచన జేసిన బృహత్మథ 
నుండి తెలుసుకొనవచ్చును. గుణాధ్యుడు కొండాపురంలో జన్మించాడు. 
శాతవాహనరాజు కొలువులో వున్నాడు. 

దీపకర్ణి అనే రాజు దక్షిణాపథాన్ని పరిపాలించాడు. అతనికి సంతానం 
లేదు. అతడు ఒకనాడు వేటకై అడవికి వెళ్లాడు. అక్కడ “సాతుడు” అనే ఒక 
యక్షుడు సింహ పరాక్రమం కల్లినట్టి ఒక బాలుని దీపకర్ణికి పెంచుకొమ్మని 
యిచ్చాడు. ఆ బాలుడే “సాతవాహనుడు”, “శాతవాహనుడు” అని పిలువబడ్డాడు. 
జగద్విఖ్యాతి గాంచిన శాతవాహన వంశానికి ఇతడే మూలపురుషుడైనాడు. అతి 
ప్రాచీన కాలం నుండీ యక్షులు, నాగులు అనే రెండు ముఖ్య తెగలు తెనుగుదేశాన్ని 
పాలించారు. ఈ యక్షులు ఆదిలో శివ భక్తులు, తరువాత కాలంలో బౌద్దులైనారు. 
అట్టి వారిలో సాతుడనే యక్షునికి ముని కన్య వల్ల కలిగిన సంతానమే 
“సాతవాహనుడు,” లేక “శాతవాహనుడు” అని పిలువబడ్డాడు. శాతవాహనుడు 
యుగ కర్తల్లో ప్రథముడు. 

ఆంధ్రదేశమేది - ఆంధ్రుల ప్రాచీనత - ఈ విషయాలను గూర్చి వివరాల 
సేకరణ కొరకు ప్రాచీన గ్రంథాలను పరిశోధన చేయించటానికి యేర్పాట్లు 
చేయించబడినవి. 


విద్యా ప్రబోధం:- తమ సామ్రాజ్యంలోని సామాన్య పౌరుడు గూడా ప్రాచీన 
విద్యల గూర్చి కొంతవరకైనా తెలిసికొనే అవకాశం వుండాలి. అప్పుడే దేశం 


నాగరికులైన ప్రజలతో విరాజిల్లుతుంది. అందుకుగాను ఆలయాలు - ఆశ్రమాలు, 


నటరాజ రామకృష్ణ 145 


విద్యా నిలయాలు, సరస్వతీ పీఠాలుగా మారాలి. అందు ప్రజలకు మన దేశ 
చరిత్ర, జాతి విశిష్టత, మన కళలు, పురాణేతిహాసాలను గూర్చి ఉచితంగా 
బోధించాలి. ఆలయ విద్వాంసులు, ఆశ్రమాధికారులు, యోగులు ఇట్టి ప్రబోధాలకు 
పూనుకోవాలి. అందుకై ఆశ్రమాలకు, ఆలయాలకు ప్రత్యేకంగా మాన్యాలివ్వాలి. 
మన ప్రాచీన సాహిత్యాన్ని - పురాణేతిహాస గాథలను యక్షగానాలు, 
నృత్యనాటకాలుగా రచనలుజేయించి ప్రత్యేక బృందాల ద్వారా ప్రదర్శన లిప్పించి, 
రాజ్యంలో కళల ద్వారా విజ్ఞాన ప్రబోధం జేసే అవకాశం కలిగించాలి. ఇట్టి 
కళాకారులకు ఆర్థిక పుష్టికై భూములను దానమిచ్చే యేర్పాట్లు చేయించాడు 
మహావిజయ. 

ప్రజలకు సంగీత నృత్య కళలందు అభిరుచి పెంపొందించటానికి 
ఆలయములందు, దేవతా ఉత్సవములందు, తిరునాళ్ల సమయాల్లో ప్రత్యేకంగా 
ఆయా దేవతల కథలను యక్షగానం, బయలు ఆటలుగా రూపొందించి 
(ప్రదర్శింపజేయటం, (యక్షగానములు గాన ప్రాధాన్యం కల్లినట్టి కథా 
ప్రదర్శనములు. బయలాటలు నటన ప్రాధాన్యం కల్గిన కళా ప్రదర్శనములు), 
జాతిని ఒకటిగాజేసి సజీవంగా ఉంచేది భాష, భాషాభివృద్ధికి కవి పండిత 
శాస్త్రవేత్తల సమావేశముల నేర్పరచి భాషాభివృద్ధికి నూతన విధానాల 
పరిశోధించుట. కొత్త కావ్యాలను, ప్రబంధాలను, ప్రజాజీవితాలను ప్రతిబింబించే 
(గంథాలను రచన చేయించటానికి ప్రోత్సాహం కల్పించటం, రాజ్యపాలన - 
అంటే కేవలం యుద్దాలు, సంధులేగాక, వార పాలననాటి దేశ సంస్కృతి, మత 
సామరస్యం, కళావికాసం, ప్రజా జీవన విధానం వర్ణించే రచనలు భవిష్యత్తునకు 
ఉపయోగించేట్లు చేయించటం, ప్రజల్లో ఆధ్యాత్మికతత్వం అభివృద్ధిపరచే మత 
ప్రబోధానికి గాను సుందర శిల్పాలతో గూడిన ఆలయాల నిర్మాణం జేయించటం, 
అందు ప్రబోధకులను ఏర్పాటు జేయించటం జరగాలి. 

రోగులకు వైద్యశాలల నిర్మాణాలేగాక, ప్రజలు ఆరోగ్యవంతులుగా 
తయారవటానికి వారికి కావలసిన సౌకర్యాలను యేర్పాటు చేయాలి. వారి 
దేహదారుఢ్యం వృద్ధి పొందటానికి వ్యాయామ వసతులు, పుష్టికరమైన ఆహారం 
అవసరం. అందుకు దేశం సుభిక్షంగా వుండాలి. దేశ సౌభాగ్యానికి పాడిపంటలు 
అభివృద్ధి పొందాలి. అందుకై భూమి దున్నే రైతునకు అన్ని విధాలా ప్రభుత్వ 


146 పసిడిమువ్వలు-పారాణి 


సహాయం లభించాలి. రైతే దేశాన్ని బ్రతికించేవాడు. వారికి కావలసిన నీటి 
వనరులు, వ్యవసాయ సౌకర్యాలు కూర్చటం అవసరం. 


దేశ రక్షణ యేర్పాట్లు:- ప్రత్యేక సైన్యమున్నప్పటికీ ప్రతి యువకుడూ నెలలో 
కొన్ని దినాలైనా విలువిద్య, కత్తి సాము విధిగా అభ్యసించాలి. సైనికశిక్షణ పొంది 
తీరాలి. దీని వల్ల దేశ రక్షకులుగా వృద్ధి పొందటమేగాక, రాజ్యంలో సుశిక్షితులైన 
పౌరులు తయారయి క్రమశిక్షణతో కూడిన నాగరిక ప్రజలతో సంఘం అభివృద్ధి 
చెందుతుంది. అట్టి ప్రజలతో కూడిన దేశం ఉజ్జ్వల భవిష్యత్తు కల్లి వుంటుంది. 

రాజ్యసంపదను, సౌభాగ్యాన్ని పెంపొందించటానికి విదేశాలతో వ్యాపారం 
నెరపాలి. దానికిగాను నౌకాబలం వృద్ధి పొందించాలి. విదేశ వ్యాపారాభివృద్ధిలో 
వర్తకులు పాటించవలసిన నియమాల్లో నిజాయితీ, గౌరవప్రదమైన వ్యాపారసరళి 
ముఖ్యమైనవి. దీని వల్ల దేశగౌరవ ప్రతిష్టలు విదేశాల్లో పెరుగుతాయి. దేశం 
ఆదర్శవంతంగా గుర్తించబడుతుంది. అవినీతిపరులైన వ్యాపారులకు కఠిన శిక్షలు 
విధించాలి. 

వివిధ వృత్తుల్లో వున్నవారికి ప్రత్యేక సంఘాలు ఏర్పరచి, ఆ వృత్తుల్లో 
వారు వృద్ధి పొందటానికి అన్ని విధాలా అవకాశాలు కల్పించాలి. వారికి తగిన 
ప్రోత్సాహం ప్రభువులు ఇవ్వాలి. 


లలితకళలు: - సామ్రాజ్యంలోని అన్నిప్రాంతాల్లో వున్న కళాకారులను, 
బోధకులను ఒకచోట సమావేశపరచి దేశం మొత్తంలో ఒకేవిధంగా కళాభివృద్ధి 
జరిగేట్లు ప్రణాళికను యేర్పాటు చేయించాలి. కళలందు పరిశోధనలు 
చేయించాలి. విదేశీయులను ఆకర్షించేతీరులో వివిధ కళలనూ వృద్ధిపరచాలి. 
శిల్పాలకు నిలయాలైన 'పెక్కుమందిరాలను, మహలులను నిర్మింపజేయాలి. 

సంవత్సరాని కొకమారు సామ్రాజ్యంలో కవులను, పండితులను, 
సామంతులను, శ్రీమంతులను, కళాకారులందరినీ ఆహ్వానించి, వారు తమతమ 
కళల అభివృద్ధిని ప్రదర్శించుటకు అవకాశం కల్పించటానికై వసంతోత్సవాలను 
యేర్పాటు చేయించాలి. అన్ని రంగాలవారినీ, తుదకు విదేశీయులను సైతం 
అట్టి ఉత్సవాలకు ఆహ్వానించాలి. 


నటరాజ రామకృష్ణ 147 


దేశ ప్రజలకు కనీస కోర్కెలు - ఆహారం, నివసించటానికి గృహం, 
ధరించటానికి వస్త్రం - వంటి ముఖ్యావసరాలను తీర్చటానికి ప్రభువు సర్వవిధాలా 
కృషి చేయాలి. 

ఈ విధంగా మహావిజయ తమ అభిప్రాయాలను తండ్రిగారికి ఒక 
సుదీర్ణమైన ప్రణాళికగా వ్రాసియిచ్చాడు. ఆచరణలో పెట్టటానికై కృతనిశ్చయం 
తెలిపాడు. వృద్ధరాజావారు, అమాత్యులు చిరునవ్వుతో స్వీకరించారు. అతడు 
సూచించినవన్నీ ఇదివరకు రాజ్యంలో లేనివిగాదు. అతనిలో పొంగిపొర్లుతున్న 
ఉత్సాహాన్ని అన్ని విధాలా అభినందించితీరాలనే ఆశయం కల్లినవారు గనుక, 
అతనినే కార్యరంగంలోకి దిగమని ప్రోత్సహించారు. 

వృద్ధరాజావారు రాజ్యభారం పుత్రునికప్పగించి వానప్రస్థాశ్రమం 
స్వీకరించదలచారు. తన కుమారునికి రాజ్యాంగ విషయాల్లో ప్రవేశం కల్లించారు. 
అమాత్యులతో ఆలోచనలు చేసి పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేయించారు. ఆ 
రాజ్యానికి అధిష్టాన దైవం మృత్యుంజయస్వామి. వీరు కేవలం నిమిత్త మాత్రులుగా 
ఆ స్వామి తరఫున రాజ్యపాలకులు. కనుకనే పట్టాభిషేకం బహు నిరాడంబరంగా 
జరిగింది. బంగారునందిపై మృత్యుంజయుని ఉత్సవమూర్తి ఊరేగింపుగా 
బయలుదేరాడు. ఆ స్వామి ముందు పాదాచారులై రాజకుటుంబము వారు, 
మంత్రులు, సామంతులు, ఇతర ఉన్నతోద్యోగులు నడిచి గిరిపై నున్న 
మృత్యుంజయాలయం జేరారు. మహావిజయ స్వామిని అభిషేకించిన 
మంత్రజలంతో పవిత్ర పరచబడ్డాడు. రాజగురువులు శైవాచార్యులు స్వామిపాదాల 
వద్ద నున్న కిరీటం ధరింపజేసి, ఖడ్గమును, రాజదండాన్ని బహూకరించారు. 
సామంతరాజులు, సైన్యాధ్యక్షుడు, మాహేశ్వర నాయకుడు వచ్చి దేశాధిపతిగా 
అతనిని స్వీకరించి అభినందించారు. ఆ రాత్రి ఆలయంలోనూ, పర్వతం మీద, 
ప్రతిష్టానపురంలోనూ దీపోత్సవం జరిపారు. నూతన రాజైన మహావిజయ 
పట్టపుటేనుగు నెక్కి రాజలాంఛనాలతో, చతురంగబలములు వెంటరాగా పుర 
వీధుల్లో ఊరేగాడు. మరునాటి ఉదయం - సూర్యోదయానికి ముందే 
మహారాజావారు, వృద్ధరాజులు బీదలకు అన్నదానం చేయటానికిగాను తమ 
దేవేరులతో కలిసి ఆలయానికి వెళ్లారు. స్వయంగా అన్నదానం జేశారు. 
అరుణోదయమైంది. వృద్ధరాజ దంపతులు లాంఛనాలతో కూడి తమ వస్త్రాలను 


148 పసిడిమువ్వలు-పారాణి 


విసర్జించి నార వస్త్రాలు ధరించారు. మొలనున్న పచ్చలబాకు, రాజముద్రికను 
స్వామి సన్నిధిలో తమకుమారునికి ధరింపజేసి వారిరువురూ రాజగురువులతో 
గలిసి వనాలకు వెళ్లారు. 

నాటి నుండీ ధరణీపుత్ర మహావిజయ మృత్యుంజయ సారథిగా ఆంధ్రమహా 
సామ్రాజ్యానికి అధిపతియై రాజ్యమేల సాగాడు. 

Kk న న 

ప్రాతఃకాలము, నాల్గుజాముల వేళ అంతఃపురంలో మహారాజు - 
మహావిజయ శయనమందిర సువర్ణ ద్వారాలు మూసి వున్నవి. బయట 
వీణావాద్యకులు, గాయకులు, వేచియున్నారు. బంగారు కలశాలతో గోక్షీరం 
ద్వారానికెదురుగా ఉంచబడింది. అందరూ నిశ్శబ్దంగా వేచియున్నారు. స్వామి 
దేవళంలో గంటలు నాల్గుకొట్టినవి. కుసుమకోమలులైన స్ర్తీలు తమ వీణలను 
మీటుతూ మేల్కొలుపు గీతాలు పాడసాగారు. శయ్యామందిరం తలుపులు 
తెరువబదినవి. మహారాజు హంసతూలికా తల్పం నుండి దిగి స్వర్ణ కలశాల్లోని 
గోక్షీరంలో ప్రతిబింబం చూసుకొని వెళ్ళి తమ కార్యములను నిర్వర్తించుకొన్నాడు. 
వ్యాయామశాలకు వెళ్లి శరీరానికి తైలమర్దన చేయించి జెట్టీలతో కుస్తీపట్టి శరీరానికి 
పరిశ్రమనిచ్చాడు. పిమ్మట అభ్యంగనం చేసి నూతన వస్తధారులై మహారాణీతో 
కలిసి పాదచారులై మృత్యుంజయ ఆలయానికి వెళ్లారు. అచ్చట స్వామికి పూజజేసి, 
ప్రసాదమును భక్తులకు వినియోగించి, అరుణోదయానికి పూర్వమే మహలు 
ప్రవేశించాడు. పిమ్మట సర్వాలంకార శోభితుడైన రాజమహలులోన సరస్వతీ 
సదనంలో కొలువు తీరాడు. కవులు, కవయిత్రులు, పండితులతో కలసి వివిధ 
కళాగోష్టులు జరిపాడు. తన సామ్రాజ్యంలోని సామాన్యప్రజలు, తమ 
కష్టసుఖాలను ప్రత్యక్షంగా మనవి చేసుకోవటానికి వచ్చిన వారికి దర్శనమిచ్చి, 
వారి విన్నపాలను ఆలకించి తగినరీతిని సంతృప్తిపరిచి పంపివేశాడు. పిమ్మట 
అమాత్యశేఖరులతో రాజ్య వ్యవహారాలను చర్చించాడు. అప్పటికి మధ్యాహ్నమైంది. 
భోజనం ముగించుకొని విశ్రాంతి తీసుకొన్నాడు. మరల సభకు ఏతెంచాడు. 
రాజ్యంలోనివారిని, సామంతులనేగాక, విదేశ రాయబారులతో గూడా ఆయా 
వ్యవహారాలలో ముచ్చటించాడు. కొలువు చాలించి రాత్రి భోజనాలారగించి 
పొద్దుపోయేవరకు సంగీత నృత్యవినోదాల్లో పాల్గొని విశ్రమించాడు. 


నటరాజ రామకృష్ణ 149 


ఇది మహావిజయుని సాధారణ దినచర్య అయిపోయింది. 

మహావిజయ తీరిక సమయాల్లో దేశవిదేశ విజ్ఞానవేత్తల, రాజనీతిజ్ఞుల 
రచనలు, కావ్యాలు పరిస్తాడు. అందు అతనికి అత్యంత ప్రీతికరమైనట్టివి. 
కవివత్సల, హాలశాతవాహన చక్రవర్తి గాథా సప్తశతి, గుణాధ్యుని బృహత్మథ. 
గాథా సప్తశతి శృంగార రస ప్రధానమైన రచన. ఏడువందల శృంగారగాథల 
కూర్చు. ప్రతికథ చిన్న పద్య రూపంలో ఇమిడి వుంటుంది. విద్వాంసుడు కవి, 
మహారసికుడు అయినట్టి హాలచక్రవర్తి కొన్ని గాథలు తాను రచించినట్టీవి. మిగిలిన 
తన ఆస్థానంలో శ్రీపాలిత, కుమారిల, మొదలైన కవులు; అణులక్ష్మి రేవ మొదలైన 
కవయి(తుల యొక్క రచనలు ఉన్నవి. హాలుని పట్టపురాణి మలయవతి. 
బహుభాషా పాండితీ ప్రతిభకల్లినట్టిది. ఆమె వినోదార్థం మహారాజు కవితా 
గోష్టుల నేర్పాటు చేసేవాడు. అట్టి సమయాల్లో కవులు చెప్పిన ఆశుధారయే 
గాథా సప్తశతిలోని రచనలు. ఇందులో ఆనాటి సాంఘిక నాగరికత, పల్లెటూరి 
వాతావరణం, ప్రకృతిశోభలు చక్కగా వర్ణించబడ్డవి. 

శాతవాహన రాజు కొలువులో శర్వవర్మ, గూణాధ్యపండితులున్నారు. రాజు 
ఒకనాడు జలక్రీడ సందర్భంలో ఒక రాణిపై వినోదార్థం నీళ్లుకొట్టగా, ఆమె ఆ 
బాధనోర్వజాలక “మోదకైర్దేవ పరితాడయమాం” అని అన్నది. సంస్కృత భాషను 
మహారాజు తెలియడు. మా+ఉదక సంధిని ఎరుగలేక మోదములంటే ఉ 
౦డ్రాళ్లేగదా అనుకొని, తెప్పించియిచ్చాడు. ఆమె మరింత బాధపడి సంస్కృతం 
తెలియనందుకు రాజును వరివాసించింది. పరాభవంపొంది రాజు 
అన్నపానాదులుమాని ఖీన్నుడైిపోయాడు. తరువాత కొందరు పండితులను పిలిచి, 
“ఎంత తక్కువ కాలంలో నన్ను సంస్కృత భాషా పాండిత్యంలో నిష్టాతుణ్ణి చేయగల” 
రని అర్థించగా, గూణాధ్యుడు “పన్నెండు సంవత్సరాల్లో” అన్నాడు. “కాదు 
ఆరుమాసాల్లోనే చేస్తా” నన్నాడు శర్వవర్శ, “నీవు ఆరు మాసాల్లోనే గనక 
మహారాజును పండితుణ్జి చేస్తే నేను సంస్కృత భాషలోనే కవిత్వం చెప్పటం 
మానేస్తా” నని పందెం జరచాడు గుణాఢ్యుడు. కుమారస్వామి నారాధించి 
“కాతంత్ర వ్యాకరణం” రచించి అన్న ప్రకారం ఆరుమాసాల్లోనే రాజును సంస్కృత 
భామో పండితుణ్ణి చేశాడు శర్వవర్మ. రాజు సంతోషపడి కృతజ్ఞతగా 
భరుకచ్చనగరాన్ని శర్వవర్శకు బహూకరించాడు. 


150 పసిడిమువ్వలు-పారాణి 


పందెం మేరకు గుణాఢ్యుడు సంస్కృతభాషను త్యజించాడు. కానలకేగి 
పైశాచికభాషలో రక్తాక్షరాలతో భూర్ణ్దరపత్రాలపై “బృహత్మథ” అనే గ్రంథాన్ని 
రచించి, శిష్యులద్వారా రాజుగారికి పంపించాడు. ఆ [గ్రంథాన్ని రాజు 
ఆదరించలేదు. అప్పుడు ఒక్కొక్క పత్రాన్న అగ్నికి ఆహుతీయసాగాడు గుణాధ్యుడు. 
రాజావిషయం వెంటనే గ్రహించి, తన తప్పిదాన్ని మన్నించి ఆ గ్రంథాన్ని 
దక్కించమని వేడుకొన్నాడు. అప్పటికే ఐదు భాగాలు ఆహుతి అయిపోయినవి. 
మిగిలిన ఒక భాగం మాత్రమే ప్రపంచానికి దక్కింది. 

ఆ గ్రంథాలన్నీ అత్యంత ప్రీతితో పఠిస్తాడు మహావిజయ. తానుగూడ 
హాలచడక్రవర్తివలె తీరిక సమయాల్లో తన భావాలను కవితారూపంలో 
భద్రపరుస్తాడు. 

ఒకనాటి మధ్యాహ్నం మహారాణి విద్యాధరికి కబురంపాడు, తన రాకను 
తెల్పుతూ. ఆమెకు వినిపించటానికై తన రచనలను గూడా వెంటగొనిపోయాడు. 

ఇద్దరూ ఏకాంతమందిరంలో కూర్చున్నారు. అతడు తన రచన “మువ్వల 
సవ్వడి” నుండి ఒక్కొక్క రచననే ఆమెకు వినిపింపసాగాడు: - 

ప్రాణేశుని వియోగం 

సైపలేక జగదంబ 

పరమేశుని సగంమేన 

ఇమిడిపోయి తృప్తిజెంద - 
అలిగి వెడలుముద్దరాలి 
యెడబాటున కోర్వలేక 
గంగను తన శిరంపైన 
తాల్చి శివుడు సంతసించు 

k న xk 

కాంతల కన్నీటిని 

వెలయాలి ప్రేమను 

శత్రువు తీయని మాటను 

నమ్మి చెడనివారు లేరు... 

“ఏమండి, అంతాబాగుందిగాని ఒక్క చిన్న చేర్పుగూడా అవసరం....” 


నటరాజ రామకృష్ణ 151 


“విద్యా, ఏకాంతంలో ఏకవచన ప్రయోగం నా చెవులకెంతో యింపుగా 
వుంటుంది... ... ఆం, ఏమన్నావూ?” 

“ కాంతల కన్నీటి క్రింద 'మగవారి మమతి ను జేరిస్తే భావం పూర్తి 
అవుతుంది.” 

“మగవారంటే నీకెందుకు అంతచులకన?” 

“నేను ప్రకృతి సత్యాన్ని తెల్పుతున్నానండీ. అంతకంటే యింకేమీలేదు. 
పురుషులు కవిత నల్లుతారుగాన స్త్రీని గురించి తేలిగ్గా చెబుతారు. నేను 
స్రీహృదయంతో ఆలోచించాను. పురుష ప్రకృతి తెల్పిన నా అభిప్రాయం 
నిష్పక్షపాతమైనదే నంటారా?” 

“అదిగో మళ్లీ బహువచన ప్రయోగమే... ... సరే, అంగీకరిస్తానుగాని, 
యిది చూడు ఎంతబాగుందో.” 

“ప్రేయసి రాత్రి అతన్ని 

తన మృదుపాదంతో తాడవం చేస్తుంది 

ఉదయమేలేచి క్షమించమని కాబోలు 

అతని పాదాలకు ప్రణమిల్లుతుంది.” 

విద్యాధరి మృదువుగా యీ గీతాన్ని పఠించి ఆగుతుంది. ఆమె పెదవులపై 
దరహాసం గోచరిస్తుంది. 

“ఏం, విద్యాధరీ, భావం బాగాలేదా!”ః 

“మహావిజయా, ఒక చిన్న సందేహం...” 

“తమకు సందేహం కల్గనిదెప్పుడు.” 

“ఆగ్రహించకుంటే అడుగుతా.” 

“ఏం, అంతప్రమాదకరమైన విషయమా?” 

“మరేమీ లేదు. ఈ భావం స్వానుభవం గాదుగదా!” 

“విద్యాధరివనిపించావు! అది నీకే తెలియాలిసుమా.” ఆమె మృదుహస్తాలను 
తన చేతుల్లోకి తీసుకొని చుంబించాడు మహావిజయ. 

“మహావిజయ ఇప్పుడు మహారాజు. ఇది వారికి వేళగాని వేళ.” 

“అబ్బ! నీతో మాట్లాడటం చాలాకష్టం విద్యా.” 

“మరేమనుకున్నారు. భారత నారీమణులంటే! శాతవాహన మహారాజు 
చేతనే సంస్కృత భాషాధ్యయనం చేయించారు. అలనాడు మహారాణి 


152 పసిడిమువ్వలు-పారాణి 


సంస్కృతంలోనే మాట్లాడకపోతే - మహారాజు అపార్థం చేసుకోకపోతే - 
సంస్కృతాభ్యాసానికి దీక్ష పూనకపోతే - గుణాధ్య శర్వవర్శ్మలు పందెం జరపకపోతే 
- గుణాఢ్యుడు అడవికి పోకపోతే - పైశాచిక భాషలో అంతటి మహాకావ్యం 
బృహత్మథ వుందేదే కాదు. ఏమంటారు?” 

“ముగిసిందా దేవిగారి స్త్రీ భాష్య ప్రవచనం?” 

“ఇప్పుడేగా ప్రారంభమైంది: హాలమహాచక్రవర్తి పట్టపురాణి మలయవతి 
బహుభాషావేత్తేగాకపోతే - ఆమెకు కవితా గోష్టులందు అభిలాషే లేకపోతే - 
ఆమె వినోదార్థం మహారాజు కవితాగోష్టులను ఏర్పాటు చేయకపోతే - కవులు 
కవితలల్లకనేపోతే - గాథాసప్తశతి వుండేదేగాదు. ఏమంటారు?” 

“ఉంహూం! ఆ తర్వాత...” 

“సీతామహాసాధ్వే జన్మించకపోతే - శ్రీరాముడు అంతటి కీర్తిని 
సంపాదించేవాడా?” 

“ఆహం” 

“దౌవదీ దేవే పుట్టకపోతే పాండవులు, శ్రీకృష్ణదే వుడు అంతటి 
కీర్తివంతులయ్యేవారా?” 

“బాగుంది! బాగుంది!! మీ జాతి చాలా గొప్పది అంతేగా మీ ఉద్దేశం 
దేవిగారూ!” 

“అవును. అలాగేనని అంగీకరించమంటాను.” 

“విద్యాధరివంటి విద్యలఖని నా పట్టపురాణి కాకపోతే - నేనీ సూక్తులు 
వ్రాయగల్లి వుందునా?” 

“దాల్లెద్దురూ తమ స్తోత్రపాఠం. కావ్యపఠనం కాస్త ముందుకు సాగించండి. 

“ఆం, ఇదివిను.” 

“నా హృదయంలో దాక్కొని 
కన్సించక 

ఎప్పుడూ నన్నేడిపిస్తావు 

నా కెదురుగా వచ్చి 
ఒక్కసారి - నన్ను 
నవ్వించు - ప్రేయసీ” 


నటరాజ రామకృష్ణ 158 


154 


“పేమ, ప్రణయం, రాగం, అనురాగం, విరహం, వియోగం, ఈర్ష్య, 
అసూయ, ద్వేషం, ఆత్మ, పరమాత్మ, అంతరాత్మ, ముక్తి, మోక్షము - ఈ మాటలు 
మనకు ఎంత సులభంగా కనిపించినా, వీటిని గూర్చి ఆలోచిస్తే, ప్రతిమాటలో 
యెంతో భావం యిమిడివుందండీ. ప్రతి అక్షరంలో ఎంతో గంభీరత గోచరిస్తుంది. 
అందుకే గాబోలు మన పూర్వులు మాటలను జాగ్రత్తగా వాడేవారు. 
మహాపురుషులు పల్మిన ప్రతి మాటా ఒక అమరసూక్తియై నిలిచింది. 
అందుకేనేమో!” 
“విద్యాధరీ, నిన్ను మొదటిసారి చూసినప్పుడు, ఏదో అమాయక రాచకన్నె 
వనుకున్నాను. కాని యింతటి పాండితీ ప్రతిభ యెలా అలవడిందినీకు!” 

“చిన్నతనంలో మా మాతృమూర్తి చెప్పినమాట జ్ఞాపకం వస్తుందండీ. 
“రాజకన్య ఆదర్శ సహధర్మచారిణియేగాదు. అవసరమైతే రాజదండం చేబూని, 
రాజనీతినెరిగి రాజ్యపాలన చేయగల్లే సమర్థతగూడా కల్గివుండా”లని బోధిస్తూ 
వుండేది. 


“ప్రేయసీ, కన్నులందు 
“నీవు” - ఇమిడిపోయావు : 
సంధ్య వేళ 
తన హృదయంలో మిగిలి వున్న 
మకరందం త్రాగిపోవుటకు వచ్చిన 
ప్రియుని వీడలేక 
తన హృదయంలో వుంచుకొని 
ఒక్కొక్క రేకుతో 
వెచ్చగా కౌగిలించుకొని 
సుఖనిద్ర చెందిన 
కమల కన్యలా - 
కన xk 
అట్టి 
నిన్ను గూర్చిన నా తలపులు 
నను దహించనీ... దహించనీ 


పసిడిమువ్వలు-పారాణి 


నీ చూపులనే హిమబిందువులు 
నాపై వర్షించకపోయినా 
చింతలేదు - 

నాకందక తొలిగిపోయిన 

ఓ అజాతానందమా! 
చంద్రుడు పౌర్ణమినాడే 
అమృతం వర్షించగలడు 
అదీన్నూ దినములో 

కొన్ని గంటలు మాత్రమే 
అరుణోదయ మవగానే 
చంద్రుడు వెలవెలబోతాడు 
కానీ, 

నీ వదనచంద్రం 

ఎల్లవేళలా 

అన్ని సమయాల్లో 

అమృతం వర్షించి 
అను(గ్రహించినవారికి 
అమరత్వం చేకూరుస్తుంది జా 
నెలరాజుకు వృద్ధిక్షయాలున్నవి 
వెన్నెల్లా ప్రకాశించే 

నీవు ఎప్పుడూ 

సత్యంలా - ఒకే వెలుగుతో 
కలకలలాడుతావు - 


అట్టి నిన్ను తలిస్తే 


నా భావాలు 


నటరాజ రామకృష్ణ 


పున్నమ చంద్రుని స్పర్శకు 


సముద్రగర్భం నుండి పైకుబికే తరంగాల్లా 
గలగలని పాడుతూ పైకుబుకుతాయి- 


155 


156 


కానీ 

ఎందరికి అర్థమైంది 
ఆ అమృత [స్రవంతి 
ఎవరికి అందుబాటు 
ఆ అమరానందం 


చందమామ తన చల్లదనాన్ని 
ప్రపంచానికి పంచుతూ కరిగిపోయి 
చివరికి - పాపం - అమాసనాడు 
పూర్తిగా అదృశ్యమైపోతాడు 
మంచుముక్కలా - 

అక్షయంలా నీలో ఎల్లప్పుడూ 

వృద్ధిపొందుతుంది - ఆ అమరత్వం 
అంతరిక్షంలో వున్న వెన్నెల రేడు 
తనలో లీనమవగోరిన చకోరాన్ని 
చేర్చుకొనక బాధపెడతాడు 

కానీ, 

నిన్ను కోరినవారికి 

“లేదు” అనే శక్తి నీలో లేదు - 
అంతటి కళలొల్ము నీ రూపం 
క్షణ కాలం సాక్షాత్మరింపజేయనా 

నవ్వుపువ్వులు పూచే 

నీ వదనచంద్రము - 
కలలుదాటి యథార్థం 
లోనికి చూస్తున్న ఆ కనుగవ 

నా హృదయాన్ని గిలిగింతలు పెట్టే 

నీ మువ్వల సవ్వడి - 

అబ్బా! ఇక భరించలేను. 


పసిడిమువ్వలు-పారాణి 


విద్యాధరి చదవటంమాని ఆలోచిస్తూ కూర్చున్నది. మహావిజయ ఆమె 
వదనం తిలకిస్తూ వున్నాడు. ఆమె నేత్రాలు చెమ్మగిల్లినవి. 

“ఇంతబాధ మీ హృదయంలో యిముడ్చుకొని జీవిస్తున్నారా?” 

“విద్యాధరీ, నా కవిత సార్థకత చెందింది. సంస్మారవతి నీ హృదయాన్ని 
కదిలించే అంతటి భావవికాసం చెందిందంటావా?” మందహాసం జీస్తూ అన్నాడు 
మహావిజయ. 

“మహావిజయా, ఇది కేవలం భావవికాసమేగాదు. కలభాషిణి యెడల 
నిర్వేదంతో నిండిన హృదయం నుండి వెలువడిన ఆవేదనా, ఆలాపన. నా 
కొక్కటే విచారము. మీ అర్థాంగినై వుండి మీ ఆవేదనలో పాలుపంచుకొన 
లేకపోతున్నాను.” 

కలభాషిణి పేరు వినగానే మహావిజయ మనసు కరిగింది. అతని ముఖాన్ని 
విషాదచ్చాయ లలముకొన్నవి. విద్యాధరికి చూపనొల్లక (ప్రక్కకు తిరిగి 
చూస్తూకూర్చున్నాడు. 

“మహావిజయా... ... ఖై 

ఆమె యేమో చెప్పబోయింది. వాక్యం ముగియక మునుపే ద్వారం వద్ద 
గంట (మోగింది. 

అమాత్య శేఖరులు లోనికి వచ్చారు. ధరణికోట నుంది వచ్చిన వార్తాహరుడు 
వారివెంట నున్నాడు. 

శక, యవన, పహ్హవ తెగలకు చెందిన కొన్ని కుటుంబాల వారు 
ఆంధ్రప్రదేశంలో స్థిరనివాస మేర్చరచుకొన నిశ్చయించి ధరణికోట రాజులకు 
విన్నవించారు. వారు వీరులు, రణరంగ దక్షులు అవటం చేత ధరణికోట 
ప్రభువులు అంగీకరించి వారికి క్ష్మత్రియత్వం ఇవ్వ సంకల్పించారు. ఆ 
మహోత్సవంలో పాల్గొనటానికి మహావిజయను, తమ కుమార్తె విద్యాధరీ 
సమేతంగా ఆహ్వానించారు. 

మహావిజయ అంగీకారం తెలుసుకొని వార్తాహరుడు తిరిగి వెళ్లిపోయాడు. 


౮6డా29 


నటరాజ రామకృష్ణ 157 


క్షత్రియత్వం 


ధరణికోటలో క్షత్రియవాడ కలకలలాడుతున్న్చది. ప్రతి గృహమూ, రాచబాటలు 
తోరణాలు, పూలతో అలంకరించబడినవి. నూతనంగా క్షత్రియులు కాబోవు 
విదేశీయులకై నిర్దేశింపబడిన గృహాలు శుభ్రపరచబడి చక్కగా అలంకరించబదినవి. 
వీథులన్నీ పందిళ్లు వేశారు. కవాతు వ్యాయామ మందిరాల వద్ద నున్న క్షత్రియ 
యువకులు గుంపులుగాగూడి యజ్ఞశాలకు తరలి వెడుతున్నారు. 

కచ్చప రూపంలో నిర్మించబడిన యజ్ఞవేదికకు ఒక ప్రక్క దేవయాజ్డికులు, 
ధరణికోట మహారాజు. మహావిజయ, తక్కిన రాజబంధువులు ఆశీనులై వున్నారు. 
మరో పక్కనూతనంగా హైందవం స్వీకరించే తెగలవారు సకుటుంబాలతో ఆసీనులై 
వున్నారు. యాజ్ఞికులు హూమం ఆరంభించారు. అవివాహిత యువతులు బంగారు 
విందెలతో కృష్ణాజలం, “ధవళి గీతాలను గానం చేస్తూ గొని వచ్చి యజ్ఞకుండం 
దాపున వుంచారు. యాజ్ఞికులు యజ్ఞపశువు “'వపిను పూజా ద్రవ్యములను 
అగ్నిహో(త్రునకు సమర్పించి మంత్రపఠనం చేస్తూ కూర్చున్నారు. పిమ్మట కోమల 
గాత్రులైన స్రీలు వీణాగానంతో కంఠం జేర్చి ఇంద్రస్తవం గావించారు. అటుపై 
డ్రుపదగానం, భాండవాద్యాన్ననుసరించి వీర కుమారులు నాట్యం సల్పారు. దైవజ్ఞులు 
కృష్ణవేణీ జలాలను మంత్రపూతం గావించి, ఆ పవిత్ర జలాలతో అన్యజాతీయులను 
శుద్ధపరచి, వారిచే హైందవ ధర్మ స్వీకారం చేయించారు. అటు పిమ్మట వారి 
నాయకులు ముందుకు వచ్చి రాజుగారి సాన్నిధ్యంలో బంగారు పళ్లెంలో వుంచబడిన 
గోక్షీరంలో చేతులుంచి, ఆ దేశ ధర్మానికి కట్టుబడి యుంటామనీ, ధర్మ రక్షణకు 
పాటుబడతామనీ ప్రమాణస్వీకారం జేసి రాజుకు కానుక లర్పించారు. మహారాజు 
వారికి పచ్చలబాకును బహూకరించారు. పిమ్మట క్షత్రియులుగా స్వీకరించబడినట్లు 
మహారాజు వినికిడి చేశారు. 

యజ్ఞదేవుని ప్రసాదం స్వీకరించి రాజకుటుంబసమేతంగా వారు సహపంక్తి 

విందు నారగించారు. 


158 పసిడిమువ్వలు-పారాణి 


ఏరువాక 


ఏరువాక పండుగవచ్చే... ఏరువాక 

ఎల్లరకు ఆనందముగూర్చె... ఏరువాక 
దుక్కి దుక్కీ దున్నుతారు 
ఏమి దుక్కీ దున్నుతారు 
రాజావారి పొలములోన 
రత్నాల దుక్కీ దున్నుతారు 

అవునటే అక్కల్లారా 

చిట్టిపొట్టి చెల్లెల్లారా 

వేగమె రండీ చూద్దాము - 

బాలికలు, యువతులు నూతన వగ్తాలు ధరించి ముచ్చటగా 
అలంకరించుకొని గుంపులు గుంపులుగా చేరి ఆడుతూ, పాడుతూ తమ 
ఆనందాన్ని వెలిబుచ్చుతున్నారు. మృగశిర ప్రవేశించింది. ఆనాడు విధిగా 
మబ్బుపట్టి వర్షం కురవాలి. రైతులు భూమాతను పూజించి, నాగళ్లుపట్టి 
సంవత్సరంలో మొదటిసారిగా భూమిని దున్నాలి. ఆ రోజు గొప్ప ఉత్సవం 
చేస్తారు. రైతులేగాక (ప్రతివారు ఆ ఉత్సవంలో పాల్గొంటారు. వ్యవసాయానికి 
ముఖ్యమైన పశుసంపదను చక్కగా ముస్తాబుచేసి పూజిస్తారు. నాగలికి కాడిని 
కట్టి, ఎడ్లనుకట్టి హారతినిచ్చి భూమిని దున్నుత్రారు. 

ఈ ఉత్సవంలో మహారాజావారు, అమాత్యవర్యులుకూడా పాల్గొంటారు. 
వారు బంగారు నాగళ్లతో మృత్యుంజయుని భూములు దున్నటంతో ఉత్సవం 
ప్రారంభమవుతుంది. ఇది అనాది నుండి వస్తున్న ఆచారం. 

ఉదయమే రాజావారి కోటలో నుండి ఉత్సవం ప్రారంభమైంది. ఆలయ 
భూములను సాగుచేసే వృద్ధ రైతు బంగారు నాగళ్లతో అలంకరించిన రెండు జతల 


నటరాజ రామకృష్ణ 159 


ఎడ్లను తోలుకొనివచ్చి ఉత్సవం ముందు నిల్చున్నాడు. అతని వెనుక అతని భార్య 
పళ్లెంలో కొత్త చీర, రవికెలగుడ్డ, పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు (గామదేవతకు 
సమర్చించటానికి పట్టుకొని అనుసరిస్తున్నది. ఆమె వెంట రైతు ముత్తైదువలు వున్నారు. 
వారి వెనుక మహావిజయ, అమాత్యులు, రైతులు వున్నారు. 

TEN eC, వాద్యకులు, భజంత్రీలు నడుస్తున్నారు. 
మంగళవాద్యాలతో ఉత్సవం కోటదాటి పట్టణ పొలిమేర వద్దకు వచ్చింది. 

ఆలయభూములు పొలిమేర వద్ద నుంచి వున్నవి. అక్కదనే (గ్రామదేవత 
ఆలయం వున్నది. ఆ గుడి వద్దనే అందరూ ఆగారు. వృద్ధ రైతు భార్య దేవతకు 
పూజలు చేసింది. అటు పిమ్మట అందరూ స్వామిపొలంలోకి వెళ్లారు. భూమాతను 
పూజించారు. నాగళ్లకు ఎడ్లనుపన్ని సమయానికై నిరీక్షిస్తున్నారు. 

మృత్యుంజయాలయంలో పూజలు ముగినినవి. శుభముహూర్త 
మాసన్నమైనట్లుగా నగారాలు (మోగసాగినవి. ఆకసంలో చిన్న చిన్న మబ్బులు 
క్రమ్మి ముత్యాలవర్నం పడ్డది. రాజుగారి నాగలి ముందు దున్నటమారంభించింది. 
వెంటనే ప్రక్కలనున్న అన్ని భూములలోను రైతులు దున్నసాగారు. 

ఆ దినం గ్రామాలలో ప్రజలు విందులు వినోదాలతో గడిపారు. మృగశిర 
ప్రవేశం నాటి రాత్రి శాకాహారులు ఇంగువ, బెల్లాన్ని చిన్న చిన్న మాత్రలుగా చేసి 
సేవిస్తారు. మాంసాహారులకు ఆ దినమొక ప్రత్యేకమైన పండుగ. చేపలు - నదుల్లోని 
చేపలు, సరస్సుల్లోని చేపలు, చెరువుల్లోని చేపలు, సముద్రం చేపలు - రంగు 
రంగులవి, రకరకాలవి, తళతళలాడేవి. మిలమిలమెరిసేవి, పొట్టివి, పొడుగుపాటివి, 
సన్నవి, లావైనవి, ముచ్చటగాల్పేవి, కదిలాడేవి, యెగిరి గంతులేసేవి, ఇంద్రధనుస్సులా 
మెరిసేవి - పులుసు చేపలు, ఇగురు చేపలు, పిట్టుచేపలు - ఇలా ఎన్నో రకాల 
చేపలు వీథుల్లో ఎక్కడచూసినా రాసులుపోసి అమ్ముతున్నారు. 

పురంలో ఎక్కడ చూసినా ఘుమ ఘుమలాడే మసాలా దినుసుల వాసనే. 
వివిధ రకాల మత్స్యాల పక్షమే. 

సంధ్యావేళ రైతువాడలో ఒక రైతింటిలో స్ర్తీలు కూడారు. ఆ యింటి కోడలు 
వివాహమై నూతనంగా కాపురానికి వచ్చింది. ఆ క్రొత్తకోడలు 'నిత్యశ్ళంగారి 
వ్రతం ఆచరిస్తుంది. 

ప్రతి నిత్యం ఒక ముత్తెదువను పసుపురాసి, పారాణిపెట్టి, చందన 


160 పసిడిమువ్వలు-పారాణి 


తాంబూలాలిచ్చి, పాపెటను దువ్వెనతో సవరించి, కురులు చక్కగా దువ్వి, అద్దం 
చూపి అలంకరించటం ఈ వ్రత విధానం. ముగ్ధలైన కన్యలు అలంకార క్రమాన్ని 
అలవరచుకోటానికి ఉపయోగపడేదేఈ వ్రతం. 

కొత్త కోడలు ఆ వాడలోని పుణ్యప్రీని రోజుకొక్కరి చొప్పున ఆహ్వానించి 
సేవించింది. ఆ రోజుతో వ్రతం పరిసమాప్తి అవటం చేత వాడలోని ముత్తెదువల 
నందరినీ పేరంటానికి పిల్పారు. : 

(శావణం-కారుమేఘాలు ఆకసాన క్రమ్మినవి. తన ఉరుముల మెరుపుల 
పటాటోపంతో భయపెడుతూ మేఘరాజు భూదేవిచే బలవంతాన జలపానం 
చేయిస్తున్నాడు. రైతులు క్షేత్రాల్లో వరినారు నాటుతున్నారు. నీటితో నిండిన 
పొలాల్లో తమ పసికొనల నిక్కును చూపుతూ వరి మొలకలు రైతులకు ఆనందాన్ని 
కలిగిస్తున్నాయి. 

కొత్తగా పెండ్లయిన కన్యలు (శ్రావణ మంగళవారం నోములు 
నోచుకుంటున్నారు. సౌభాగ్య సంపదలకై మంగళగౌరీ దేవిని పూజిస్తారు. శు 
క్రవారంనాడు ధాన్యసమృద్ధికై వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. నూతన వధువు ఈ 
ప్రతాలాచరిస్తే, అత్తగారి తరఫువారు శ్రావణపట్టీ - బంగారు నగలు, చీరసారెలతో 
ఆమెను ఆశీర్వదించటం ఒక ఆచారం. పెండ్రయినయేటి నుండి ఐదేండ్ల వరకు 
ఈ మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారు. దీని వల్ల సిరిసంపదలేగాక, ఒక క్రమబద్ధమైన 
జీవితవిధానం యువతులకు అలవడగలదని ప్రాచీనుల అభిప్రాయం. 

వర్ష రుతువు ముగిసింది. నిత్యం మేఘాలచే కప్పబడి కాంతి విహీనులైన 
సూర్యచంద్రులు ప్రపంచానికి తమ సంపూర్ణ స్వరూపాలతో దర్శనమిచ్చారు. 
వరిపైరు ముచ్చటగా పెరిగి, పొలాలన్నీ పచ్చని తివాసీ పరచిన తీరుగా రైతు 
కుటుంబాలకు కష్టానికి తగ్గ ఫలితంగా, సర్వజనులకూ నేత్రానందకరంగా వున్నది. 

ఆశ్వయుజమాసం శుద్ధ పాడ్యమి నుండి నవమివరకు బహు పవిత్రమైన 
రోజులు. పురుషులు ఆయుధపూజలు, కలశ స్థాపన, బేతాళపూజలు, శక్తిపూజలు 
చేస్తారు. స్రీలు బతకమ్మ పండుగలు - గౌరీదేవి ఆరాధన వేడుకతో ఆటపాటలతో 
చేసుకుంటారు. రాత్రులలో చల్లని చంద్రకాంతిలో ఉప్పట్టి ఆటలు, కోలాటాలతో 
యువకులు కాలక్షేపం చేస్తారు. చెమ్మచెక్కలు, ఒప్పులకుప్పలు, చేతికోలాటాలు 
వేస్తూ ఆరుబయలులో యువతులు కాలక్షేపం చేస్తారు. 


నటరాజ రామకృష్ణ 161 


వివిధ రకాలైన పుష్పాలు తెచ్చి పళ్లెరాల్లో అందంగా గోపురాలవలె పేర్చి 
- ఇంటిముందు స్థలాన్ని శుభ్రపరచి అక్కడ ఆ పుష్ప శిఖరాల్ని వుంచి, ధూప 
దీప నైవేద్యాదులు సమర్పించి ప్రీలు, బాలికలు, వృద్ధులు అందరూ చక్కగా 
అలంకరించుకొని అక్కడ చేరి చుట్టూ తిరుగుతూ, చప్పట్లు తట్టుతూ, పాటలు 
పాడుతూ ఆడుతూ వాటి చుట్టూ తిరుగుతారు. ఇదొక సమూహ పూజావిధానం. 
ఇందులో బీదలు - ధనవంతులు, పిన్నలు - పెద్దలు అనే తేడా లేక అందరూ 
పాల్గొంటారు. పూజలు ముగిసిన పిదప ఆ పుష్పగోపురాలను నీటిలో వదులుతారు. 
దీనినే బతుకమ్మపండు గంటారు. ఇలా తొమ్మిదిరోజులూ ఆడతారు. 

చివరినాడు నగరంలోని బతుకమ్మలన్నీ రాజావారి కోట వద్దకు చేరాయి. 
వాటిలో మహారాణి పుష్పాలంకరణ అన్నిటికన్న పెద్దదై చాలా రమణీయంగా 
వున్నది. దాన్ని మధ్యగా వుంచి మిగతావాటిని చుట్టూ అందంగా అమర్చారు. 
యథావిధిగా వాటిని పూజించి కేలిక జరిపిన తరువాత రాణివాసంవారు, 
పురంధ్రులు అందరూ మేళ తాళాలతో ఊరేగింపుగా గోదావరీ నదీమతల్లి వద్దకు 
వాటితో తరలివెళ్లారు. ఒక ప్రక్క మహారాణి పురస్సరంగా స్త్రీలు వెళ్లితే, మరో 
ప్రక్కనుండి మహారాజు పురస్సరంగా, సాము గరిడీలతో ఊరేగింపుతో పురుషులు 
కాళీ విగ్రహాన్ని నదిలో విసర్జన జేయటానికై వెళ్లారు. ప్రీలందరూ నదీతీరంలోని 
మెట్లను నెమ్మదిగా దిగి తమ పుష్ట శిఖరాలను నీటిలోకి వదిలారు. వింత 
రంగుల్లో రకరకాల ఎరుపు తెలుపు పసుపు మొదలైన రంగుల్లో, దశదిశలా 
వ్యాపించిన మనోరంజకమైన గుమ గుమ పరిమళాలతో బతుకమ్మలు 
శతసంఖ్యలుగా గోదావరీ జిల్లాల్లో పయనిస్తున్నవి. ఆ దృశ్యాన్ని చూసి 
ఆనందించవలసిందేగాని, ఏ రసికునికీ వర్ణించనలవిగాదు. వారితో 
పోటీబడినట్లుగా పురుషులు చిన్న చిన్న నావలలో నదీమధ్యానికి వెళ్లి కాళీమాత 
విగ్రహాన్ని విసర్జన గావించారు. 

పిమ్మట స్రీలు, పురుషులు అందరూ కలిసి రాజుగారి కోట వద్దకు వచ్చి 
వేడుకలతో, వినోదాలతో, కాలం గడిపి రాజుగారి దర్చారును దర్శించారు. 

రాజ్యభారం వహించేటప్పుడు - రాచకార్యాలతో తప్ప రాజూ ప్రజలూ 
ఒక్కటే. ప్రజాసేవకులే రాజులు అనే భావం ఉభయుల్లో కలగటానికే కాబోలు 
యిలాంటి వేడుకలను ప్రాచీనులు ఏర్పాటు చేసేవారు. 

m2) 

162 పసిడిమువ్వలు-పారాణి 


తెలుంగు దేవుడు - వీరుల కొలువు 


ధరణీపుత మహావిజయ సామ్రాజ్యంలోని అరణ్యాల్లో నివసించే 
కోయదొరలు, కొండరాజులు వీరుల కొలువును సంవత్సరానికి ఒక్కసారి చేస్తారు. 
ఆనాడే వారి ఆరాధ్యదైవమైన తెలుంగు దేవునిగూడా పూజిస్తారు. 

అరణ్యాల్లో నివసించే అనార్య తెగలవారు కొంతవరకు మహావిజయ 
సామ్రాజ్యానికి లోబడి వున్నా ఇంచుమించు స్వతంత్రులుగానే జీవిస్తారు. వారి 
సాంఘికాచారాలు, మత విశ్వాసాలు, రాజనీతి అంతా వేరుగానే వుంటుంది. 
అయినప్పటికీ సామ్రాజ్యాధిపత్యాన్ని గౌరవిస్తారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ 
ఉత్సవానికి మహారాజుల నాహ్వానిస్తారు. వారూ విధిగా వస్తారు. సంవత్సరంలో 
కొన్ని మాసాలు ఈ కొండ దొరలు తమ గూడెములను వదిలి, తమ 
సంసారములను విడిచిపెట్టి అరణ్యాల్లో నివసిస్తారు. అటువంటి సమయాల్లో 
గూడెములలో స్త్రీలు తప్ప మరెవ్వరూ వుండరు. పురుషుల నెవ్వరినీ ఆ చుట్టు 
పక్కలకు రానివ్వరు. పురుషులు తిరిగి తమ గూడెములకు వచ్చిన తర్వాత 
వీరుల కొలువు చేస్తారు. వారి తెగల్లో - కొందరు మహత్తుగల పెద్దలు చనిపోగా, 
వారి సంస్మరణార్థం చేసే పూజలే వీరుల కొలువు. ఈ పూజలు వీరుల గుళ్ల వద్ద 
జరుగుతాయి. కోయగూడెంలో మహదేవగుట్టపై ఈ ఉత్సవం జరుగుతుంది. 

అనాదిగా అనార్యజాతులవారు శివుని దైవంగా పూజిస్తున్నారు. ఆర్యులు 
ఈ దేశంలో స్థిరనివాస మేర్చరచుకొన్న పిదప, వేదాల్లో వర్ణితుడైన రుద్రుని ఈ 
శివరూపంలో చేర్చి పూజింపజొచ్చారు. కొంతకాలం శివ-రుద్ర రూపాలొక్కటెనవి. 

మహావిజయ విద్యాధరీ సహితుడై ఈ వేడుకను చూడటానికి వచ్చాడు. 

అరణ్యం హద్దుల వద్దనే కొండన్నలు వచ్చి రాజావారికి స్వాగతం పలికారు. 
పచ్చని పసరు చిమ్ముతూ ఆకసాన్ని అంటుతున్న వృక్షాలు, చిత్రవర్ణ పుష్పాలతో 
అలంకరించుకొన్న లతా నికుంజాలు, ప్రక్కగా ప్రశాంతంగా ప్రవహిస్తున్న పవిత్ర 


నటరాజ రామకృష్ణ 163 


గౌతమి, చిన్న శబ్దానికే బెదురుతూ చెంగు చెంగున చెంగలిస్తున్న సారంగ సమూహాలు, 
తమ ఫించాలను అందంగా విప్పుకొని నాట్యమాడుతూ ప్రియురాండ్రను ఆకర్షించే 
నెమళ్లూ, కమనీయంగా కంఠం విప్పి పాడే కలకంఠాలు, ఆ ధ్వనిని అనుకరించే 
భృంగరాజ పక్షులు - మొదలైనవాటితో కడు మనోహరంగా వున్న ప్రకృతి సౌందర్యాన్ని 
తిలకిస్తున్నారు విద్యాధరీ విజయులు. 

ఒక చోట ఒక చిన్న కొలను వుంది. దానిలో రెండు కోతులు జలక్రీడలు 
చేస్తున్నవి. ఒడ్డునే ఒక మూక జేరి ఆ వేడుకను చూస్తున్నది. ఒక కోతి ఒడ్డునే 
వున్న ఒక పెద్ద గుండుపై నుంచి గుబుక్కున నీటిలోకి దూకి, కొంతసేపు నీటిలోనే 
మునిగి జలకమాడి తిరిగి ఒడ్డు మీదికి వచ్చింది. వెంటనే మరొకటి ఒడ్డునే 
వున్న చెట్టుపై నుంచి నీటిలోకి దూకి, కొంతసేపు ఈది బయటికి వచ్చింది. 
ఇలా అవి రెండూ ఒకటి తర్వాత ఒకటి తమ ఆధిక్యాన్ని పెంచుకొంటున్నవి. 
మధ్య మధ్య ఒడ్డున వున్న మూకలోని కోతులు కొన్ని కీచులాడుకొంటున్నవి. 
బహుశ ఈత పోటీగురించేమో? 

ఈ వినోదాన్ని కొంతసేపు తిలకించి మహారాజులు గూడెమునకు 
పయనించారు. 

గూడెం పొలిమేర వద్దనే ప్రీలు,, పురుషులు అందరూ ఏకమై కొమ్ము 
వాద్యాలనూ, పెద్ద పెద్ద మద్దెళ్లనూ వాయిస్తూ నాట్యం జేస్తూ మహారాజుకు 
ఎదురు వచ్చి, ఇప్ప పూమాలలతో రాజదంపతులను అలంకరించి సగౌరవంగా 
గూడెమునకు తీసుకొని వెళ్లారు. 

మహాదేవుల గుట్టపై మహాదేవుని గుడి వున్నది. గుట్ట అంతటికీ ఎత్తయిన 
ప్రదేశంలో ఒక త్రిశూలం పాతి, కుటీరాన్ని నిర్మించారు. మహాదేవునికి ప్రక్కగా 
తెలుంగుదేవుని శిల, పురాతన కత్తులు, విల్లమ్ములు వున్నవి. అవి చీకటి రాత్రులు. 
వెదురు కర్రల కాగడాలతో గుట్టనంతా అలంకరించారు. గూడెంలోని వారంతా 
మేళతాళాలతో కాగడాలను పట్టుకొని నృత్యం చేస్తూ గుట్టపైకి వచ్చారు. బైగా 
పూజారి వారిని ఆహ్వానించాడు. అందరూ గుడికి ఎదురుగా కూర్చున్న తరువాత 
కొందరు ఎలుగుబంటి చర్మాలతో ఆపాదమస్తకం కప్పుకొని, చిన్న చిన్న 
డమరుకాలు పట్టుకొని వాయిస్తూ నృత్యం చేశారు. పిమ్మట వీరుల కొలువు 
జరిగింది. తెల్లవార్లూ ఆ గూడెంలోని వారంతా ఆ గుట్టపై వీరులను సేవించారు. 


164 పసిడిమువ్వలు-పారాణి 


సూర్యోదయానికల్లా పూజలు ముగించి తిరిగి గూడెమునకు వెళ్లారు. 
రాజావారు తన నగరుకు వెళ్లారు. 

ధనుర్మాసం నెలపెట్టారు. తమ చేలు పండించి ఇచ్చిన బంగారు 
ధాన్యరాసులను రైతులు ఇండ్లకు చేర్చుకున్నారు. తెనుగు వనితలకు వేడుకల 
గూర్చు మాసమది ఎక్కడ చూసినా ఆనందం వెల్లివిరుస్తుంది. రాత్రి 
నాల్గుజాములకు ముందుగానే హరిపాదదాసుడు ప్రతి యింటి వాకిటా నిలచి 
మేల్కొలుపులు పాడి వెళ్లుతాడు. స్త్రీలు మేల్ళొని లేచి వాకిళ్లు తుడిచి, కల్లాపు 
చల్లి, ముత్యాల ముగ్గులు పెట్టి, తన స్నానాదికృత్యాలు ముగించుకొని గోమయంతో 
గొబ్బెమ్మలు చేసి గుమ్మడి పూలతో అలంకరించి, ఆ ముగ్గుల మధ్యలో వాటిని 
వుంచి హారతిస్తారు. ఆ సమయానికే భజనకూటాలవారు ప్రభాత సేవకు 
బయలుదేరుతారు. ఈ విధంగా నెలబెట్టినది మొదలు భోగిపండుగ వరకూ 
చేస్తారు. ప్రతి నిత్యం సంధ్యా వేళ స్త్రీలు, బాలికలు గొబ్బిదేవత చుట్టూ తిరుగుతూ, 
పాటలు పాడుతూ, చప్పట్లు తట్టుతూ, నృత్యం జేసి, పూజలు జేసి, పిదప ఆ 
గోమయం ముద్దలను పిడకలు చేస్తారు. తమ వ్యవసాయం ముగియటం వల్ల 
రైతులు, కార్మికులు తీరికగా యిండ్ల వద్ద వుంటారు. పగటి వేషాలవారు రోజుకొక 
వేషం చొప్పున వేసి వారికి వినోదం గూర్చి సంక్రాంతి దినాల్లో ద్రవ్యార్ణన 
చేస్తారు. వీరు వేసే వేషాలన్నింటిలోకి అర్ధనారీశ్వర వేషం, మోహినీ కేశవమూర్తి 
వేషం ముఖ్యమైనవి. అర్ధనారీశ్వరవేషం - శరీర సగభాగం శివుడు, సగభాగం 
పార్వతిగా - అలంకరించుకొనగా మోహినీ కేశవమూర్తి వేషం - ముఖ భాగం 
కేశవునిగాను, వీపు భాగం జడకట్టు వస్త్రధారణ మోహినీ వేషంగాను భ్రమకొల్పేట్లు 
ధరించి నటిస్తారు. 

ఈ నెల్లాళ్లూ భాగవతులు, యక్షులు, విప్ర వినోదులు, బవనీలు, 
కాటికాపరులు, పంబలవారు, పిచ్చుగుంట్లవారు, రొంజలవారు, జంగం కథకులు 
- ఒకరేమిటి అన్ని రకాల వినోదకారులూ తమ తమ విద్యలను పల్లెలందూ, 
పట్టణాలందూ ప్రదర్తిస్తారు. ప్రజలు రాత్రులందు తీరికగా వారి వినోదాలను 
తిలకిస్తారు. 

తల్లిదండ్రులు క్రొత్తగా కాపురానికి వెళ్లిన తమ కూతుళ్లను అల్లుళ్లను తమ 
ఇండ్లకు తీసుకొని వస్తారు. భోగిపండుగ రోజున సూర్యోదయానికి ముందే 


నటరాజ రామకృష్ణ 165 


భోగిమంటలు వేసి. గొబ్బితట్టిన పిడకలతో కాగబెట్టిన నీటితో అభ్యంగన స్నానాలు 
జేసి, నూతన వసాలు ధరించి, పప్పుబియ్యంతో చేసిన పొంగలిని తింటారు. 

సంక్రాంతి - వండుగ లన్నిటిలోకీ పెద్ద పండుగ నంక్రాంతి. 
సంవత్సరమంతా కష్టించి సాధించిన ఫలితాన్ని తమ ఇండ్లకు చేర్చుకొని రైతులు 
ఆనందభరితులై వుంటారు. ఆ నాడు లేదనకుండా, ఆశ్రితులకు దానధర్మాలు 
చేస్తారు. చేతి నిండా పుష్కలంగా సంపద వుండటం చేత గొప్పగా పండుగ 
చేసుకుంటారు. 

ప్రాతణాలానికే కోటలో కోలాహలంగా వున్నది. వింత వింత వినోదాలతో 
స్ర్తీలు, పురుషులందరూ ఊరి పొలిమేర వద్ద నున్న అమ్మవారి గుడికి కోట 
నుండి పయనమైనారు. ఆ దినం గ్రామదేవతకు పులగం నైవేద్యం పెడతారు. 
కొత్త వస్రాలు, ఆభరణాలు దేవికి సమర్పిస్తారు. 

క(ర్రకోలాటం, జడకోలాటం, చిరుతలతో భజన, తాళాల సేవ, 
బుట్టబొమ్మలు, జంగం దేవరలు, వీర నర్తకులు - వీరందరూ మేళతాళాలతో 
ముందు నడుస్తున్నారు. వారి వెనుక వందలమంది స్త్రీలు, అలంకరించబడిన 
కొత్త కుండల్లో నైవేద్య ముంచుకొని వాటిపై దీపాలు వెలుగుతుండగా, పసుపు 
నలదుకొన్న ముఖాలతో శిరస్నానం చేయటం వల్ల తడియారని కేశపాశాలతో, 
పట్టు వస్త్రాలతో, ఆ బోనాలను తమ తలలపై వుంచుకొని అమ్మవారి గుడికి 
పయనమైనారు. వారికి ముందుగా ఆ గుడికి చెందిన ఒక పురుషుడు ప్రీ వేషం 
దాల్చి, పసుపు పచ్చని బట్టలు కట్టుకొని చేత వేపమండలు ధరించి పంబవాద్యాల 
ననుసరించి నర్తనమాడుతూ వెళ్లుతున్నాడు. వారి వెనుక రాజవంశం వారు 
బోనం, పూజా ద్రవ్యాలు, నూతన వలువలు గైకొని వస్తున్నారు. 

అమ్మవారి గుడికి చేరినంతనే ఆ ప్రీ వేషధారి దేవికి పూజలు సల్పి నైవేద్యం 
పెట్టాడు. ప్రజలు దేవికి కృతజ్ఞతలు తెల్పి ప్రసాదం సేవించి ఇండ్లకు మరలారు. 

ఆనాటి మధ్యాహ్నం వారు తమ ఆశగ్రితులకు నూతన వస్త్రాలు, ధన 
ధాన్యాలతో సత్మరించారు. తర్వాత బయలు ప్రదేశంలో జరిగిన కోడిపందెములు, 
పొట్టేళ్ల పందెములలో పాల్గొన్నారు. 

పెద్ద పండుగతో ప్రజల పండుగలు ముగిసినవి. 

రాజావారు వసంతోత్సవ సన్నాహాలలో నిమగ్నులైనారు. 

6డాణ59 

166 పసిడిమువ్వలు-పారాణి 


హైందవ నారి 


వసంతోత్సవ సన్నాహాలు చురుకుగా సాగుతున్నవి. నగారా, భేరీ వాద్యకులు 
కత్తులను గాలిలోకి యెగురవేస్తూ, చేతుల్లో రెండు కత్తులను పట్టుకొని, భేరీ 
చర్మం చిరుగకుండా వాయించే నేర్పును అభ్యాసం చేస్తున్నారు. సాము గరిడీలు, 
విలువిద్యలో పోటీలు, అశ్వపోటీలు, సంగీతం, కవిత్వం, నృత్యం - ఒకటేమిటి 
అన్ని రకాల విద్యల్లో పండితులైనవారు తమ తమ విద్యల పోటీలకు 
తయారవుతున్నారు. పట్టాభిషేకం నాటి నుండీ నేటికి ఆస్థానంలో - రాజనర్తకి 
పీఠం ఖాళీగానే వుండిపోయింది. ఎప్పటికైనా కలభాషిణి తిరిగి రావచ్చునని ఆ 
పీఠానికి యింకొకరిని యెన్నుకోలేదు. ఆ సమయానికి ఎలాగైనా కలభాషిణిని 
మరల సంస్థానానికి తీసుకురావాలనే ఉద్దేశ్యం విద్యాధరికీ వున్నది. మహావిజయుని 
ఒప్పించి ఆమెను తానే స్వయంగా ఆహ్వానించాలని ఆమె ఆశయం. 
మహావిజయుడు రాజ్యకార్యాలలో యెంత నిమగ్చుడైనా. ఏకాంతంగా వున్నప్పుడు 
యేదో బాధ నను భవించేవాడు. అతని జీవితంలో యేదో లోటు కన్పించేది. 
మహారాజైనందున పైకి ఎంత గంభీరంగా వున్నా కలభాషిణి కొరకు అతని 
హృదయం ఒక్కొక్కొప్పుడు ఎంతగానో తపించేది. సకలైశ్వర్యాలతో తులతూగినా, 
జీవితం పరిపూర్ణంగా వున్నా ఏదో ఒక తీరని లోటు, అసంతృప్తి కనిపించకుండా 
అతని హృదయాన్ని బాధించేది. 

ఆనాటి సాయంత్రం విద్యాధరి యెన్నడూలేని ఒక నూతన పద్ధతిలో 
వస్త్రధారణ చేసింది. కాళ్ళకు మధురంగా పలికే రత్న మంజీరాలను ధరించింది. 
మహావిజయునకు కబురంపింది అతని కొరకు వేచియున్నట్లు. అకస్మాత్తుగా 
ఆమె వార్త అతనికి ఆశ్చర్యం కలిగించినా, వెంటనే విజయం జేశాడు. 

“విద్యాధరి నృత్య సరస్వతి అయినదే.” ఆశ్చర్యపోయి చూస్తూ అడిగాడు. 

“బాల్యంలో నృత్యం నేర్పాను. కాని ఆ విద్య ఎప్పుడూ సాఫల్యం పొందలేదు. 


నటరాజ రామకృష్ణ 167 


ఈ రోజున నా నర్తనం చూపించి మహావిజయ మెప్పును పొందాలని నాకు 
కోరిక కల్గింది. అనుజ్ఞ...” 

“ఇంత మంచి కోర్మెకు ఆజ్ఞ కూడానా !” 

యౌవనవతి అయిన తర్వాత విద్యాధరి యెప్పుడూ నాట్య మాడలేదు. 
అయినప్పటికీ ఆమె తన విద్యను మరువలేదు. 

అర్ధరాత్రి వరకూ ఆమె నాట్యమాడుతూనేవుంది. కోటలోని గంటలు 
అర్ధరాత్రిని సూచించగానే ఆమె వెన్నెల పదం అభినయించింది. అతడు 
సంతోషపరవశుడైనాడు. 

“నన్ను సంతోష పెట్టడానికి యెంత (శ్రమపడుతున్నావు విద్యాధరీ. నీ 
వంటి పత్ని లభించటం నా భాగ్యవిశేషం.” 

“భర్త ఆనందమే భార్య సర్వదా కోరేది. హైందవ నారికి అంతకంటె 
కావలసిం దేమున్నది స్వామీ.” 

ఆడి అలసి ఆమె తల్పంపై శయనించి అలసట తీర్చుకొంటున్నది. అతడు 
ప్రక్కకు చేరాడు. తన ఉత్తరీయంతో ఆమె స్వేదాన్ని అద్దాడు. అలంకారాలుగా 
ధరించిన ఆభరణాలను ఒక్కొక్కటే తీసి ప్రకృకుంచాడు. తన బాహువల్లరిలోకి 
తీసికొని అధరాన్ని మృదువుగా చుంబించాడు. అతని బాహువుల్లోంచి ఆమె 
ప్రక్కపై జారింది. 

“మహావిజయా, నా వివాహమై నేటికి నాలుగు సంవత్సరాలైనది. నే నెప్పుడూ 
మిమ్మల్ని ఏమీ కోరలేదు. ఈ రోజున నా కోర్మెను తీర్చాలి.” 

“విద్యాధరీ, దాని కెందు కింత సంకోచం.” 

“వసంతోత్సవం ఆసన్నమైంది. సామ్రాజ్యం నలుమూలల నుండీ 
కళాకారులు వస్తారు. నర్తక బృందాలు వస్తాయి. కలభాషిణి లేనిది నాట్యపీఠం 
శోభించదు ప్రభూ.” 

“అదే నాకూ పట్టుకున్న విచారం విద్యా. కాని యేమి చేస్తాము.” 

“నేను పారావత ప్రాంతానికి వెళ్ళి ఆమెను తీసుకొని వస్తాను.” 

అతడు చిరునవ్వు నవ్వాడు. 

“మదనోత్సవాల్లో ఆమె మీప్రక్కనుంటే చూడాలని వుంది విజయా. మీరు 
నవమన్మథులు ఆమె రతి.” ఆమె చిలిపిగా అతని కనుల్లోకి చూసింది. 


168 పసిడిమువ్వలు-పారాణి 


విలాసంగా అతడు బుగ్గపై చిటకె వేశాడు. ఆమె అతనికి మరికొంత 
దగ్గరగా జరిగింది. అతడు ఆమెను తన శరీరానికి హత్తుకున్నాడు. 

కలభాషిణి గురించి అతని హృదయాన్ని ఆమె, ఆమె మనస్సును అతడు 
వేరువేరుగా అర్థం చేసుకొన్నా, ఇద్దరి భావమూ ఒక్కటేనని తృప్తిపడి శయనించారు. 

k న xk 

విద్యాధరి పారావత పర్వతానికి వెళ్ళింది. కృష్ణానదికి ఈవల వుండగానే 
ఆచార్య నాగార్జునులకు వర్తమాన మంపింది. ఆచార్యులు నది దాటి వచ్చి 
స్వయంగా ఆమెకు స్వాగతం చెప్పారు. తన మందిరం ప్రత్యేక భాగంలో ఆమెకు 
విడిది యేర్పాటు చేశారు. వారు నివశించే చైత్యం. ఉన్నత పర్వతంపై 
అయిదంతస్తులతో నిర్మితమైంది. అందు నిలువెత్తున సుందరమైన స్వర్ణమయ 
బుద్ధ విగ్రహాలెన్నో అలంకరింపబడి యున్నవి. అక్కడ రూపొందుతున్న స్తూపాలు, 
చైత్యాలు, విహారాలు. విశ్వవిద్యాలయం - అన్నీ ఆమె దర్శించింది. మహాచైత్య 
నిర్మాణం, అలంకరణ యింకా ముగియలేదు. ఆ సుందరశిల్పం చూస్తూ ఆమె 
ఆశ్చర్యపడింది. ఏ శిల్ప సుందరిని చూసినా, కలభాషిణే ప్రత్యక్షమవుతున్నది. 
ఏ నర్తన విన్యాసం చూసినా ఆమె భంగిమలే. ఏ బౌద్ధగాథను చూసినా, ప్రతి 
కథలోను ఆమె ప్రతిబింబమే. రాజులు, మహారాజులు, సామ్రాజ్యాలు ఏలుతారు. 
కాలవాహినిలో కొట్టుకుపోతారు. రాజ్యాలే తల క్రిందులవుతాయి. మతాలు 
మారవచ్చు. తుదకు దేశముయొక్క రూపమే మారిపోయినా, ఆ శిల్పంలో ఆమె 
శాశ్వతంగా వుండిపోతుంది. భావితరాలవారు కలభాషిణిని ఈ సుందరశిల్చంలో 
దర్శించి సౌందర్యం పై మెట్టును తెలుసుకుంటారు. మహారాజుల జీవితాలకంటె 
కలభాషిణి జీవిత మెంత ధన్యమైనది. 

అటువంటి అమరశిల్పాన్ని సృష్టిస్తున్న శిల్సిని, కలభాషిణిని చూడాలని 
ఆమె ఆత్రుతపడుతున్నది. 

మరునాటి ఉదయం విద్యాధరి శిల్ప నిర్మాణస్థలానికి వెళ్లింది. ఒక పాలరాతి 
శిలను ముందుంచుకొని దానిపై శిల్పి ఏదో గీస్తున్నాడు. యశోధరగా 
అలంకరించుకొని కలబాషిణి అతని ముందు నిల్చున్నది. యశోధరా రాహులుడు 
బుద్ధ దేవుడు భిక్షాటనకై వచ్చినపుడు వారిని దర్శించిన దృశ్యాన్ని అతడు చెక్క 
బోతున్నాడు. ఆ దృశ్యాన్ని బాగా ఆకళింపు జేసుకోవటం చేత, ఏకాగ్రతతో 


నటరాజ రామకృష్ణ 169 


తలవంచుకొని మలుస్తున్నాడు. ఇంతలో విద్యాధరి రాకను కలభాషిణి గుర్తించి 
ఎదురేగి గౌరవపురస్సరంగా తీసుకొని వచ్చింది. ఇరువురూ క్షేమసమాచారాలు 
విచారించుకొన్నారు. బహు కాలానికి కలిసినందుకు ఉప్పాంగిపోయారు. 
నిశ్శబ్దంగా నిల్చుని వారిద్దరూ అతని నిర్మాణ వైదుష్యానికి అబ్బురపడుతున్నారు. 

యశోవర్ధనుడు తల పైకెత్తిచూశాడు. కలభాషిణి, ఆమె ప్రక్కన అపరిచిత 
వ్యక్తి కనిపించారు. విద్యాధరీ మహారాణికి యశోవర్ధనను పరిచయం చేసింది 
కలభాషిణి. వెంటనే లేచి నమస్కరించాడు. యువ కళాతపస్వి అతడు. బ్రహ్మ 
తేజస్సంపన్నుడు. చేతిని దీక్షా కంకణం ప్రకాశిస్తున్నది. 

నమస్కరించిన వెంటనే తన పనిలో నిమగ్నుడైనాడు యశోవర్ధనుడు. అంతటి 
దీక్షాదక్షుడు కనుకనే అటువంటి అమర శిల్పాన్ని సృష్టి చెయగల్లుతున్నాడు. 

కలభాషిణి తన ఆభరణాలను తీసివేసి అక్కడనే వుంచి, విద్యాధరితో కలిసి 
కుటీరానికి పయనమైంది. 

కుటీరంలో దర్భాసనం పరచి దానిపై విద్యాధరిని కూర్చుండబెట్టి, తాను 
నిల్చున్నది. 

“కూర్చో కలభాషిణీ! దైవసాన్నిధ్యంలో అందరూ ఒక్కటే. అంతస్తులు 
రాజకీయ జీవితంలో మాత్రమే” ఆమెను తన ప్రక్కనే కూర్చుండబెట్టుకొని, తన 
భర్తచే రచించబడిన నృత్య చిత్రాల గ్రంథం ఆమెకు బహూకరించింది. 

వసంతోత్సవం, దాని విశిష్టత, ఉత్సవాలు, నృత్యపోటీలు, అందు 
కలభాషిణికున్న ప్రముఖ స్థానం - ఇవన్నీ కలభాషిణికి చక్కగా తెల్పింది. అచ్చట 
కర్తవ్యం ముగియగానే తిరిగి సంస్థానానికి రమ్మని ఆహ్వానించింది. నీవు 
యేనాటికైనా తిరిగి రాగలవని మహావిజయ నీ పీఠాన్ని ఖాలీగా వుంచాడనీ, ఆ 
పీఠ మలంకరించటానికి నీకొక్కర్తకే అర్హతవున్నదనీ, మహావిజయ నీకొరకు 
ఎదురుచూస్తున్నాడనీ విద్యాధరీ ఒప్పించ ప్రయత్నించింది. 

కలభాషిణి యెదురు చెప్పక కొంతతడవు విన్నది. దీర్ణంగా నిట్టూర్చింది. 

“నేనెంత గొప్ప కళావేత్తనైనా, ఆస్థానంలో మీ మర్యాద మీదే మహారాణీ, 
సభలో నాకు గౌరవముంది. సంఘంలో నేనొక నర్తకిని మాత్రమే. జీవితంపై 
విసుగుపుట్టింది గనుకే సర్వమూ విడిచి తథాగతుని శరణుజొచ్చాను.” 

“కలభాషిణీ నీవేనా యీ మాట్లాడేది. ఆంధ్ర మహాసామ్రాజ్య ఆస్థాన నర్తకి, 
ఆంధ్ర సామ్రాట్టు ధరణీపుత్ర మహావిజయుల అభిమాన కళాకారిణివి అయిన 


170 పసిడిమువ్వలు-పారాణి 


నీకేమి లోటు. ప్రపంచంలోని సర్వసౌఖ్యాలూ నీకున్నాయి. సౌందర్యం, ధనం, 
విద్య అన్నీ నిన్ను ఆశ్రయించి శోభ చేకూరుస్తున్నవి. అలాంటి నీకు యీ నిరాశ 
యెందుకు కలిగింది?” ఆశ్చర్యంతో అడిగింది విద్యాధరి. 

“ఎంత వున్నా యేమి లాభం దేవీ! నేను ఆస్థాన నర్తకినే, ఆస్థాన నర్తకిగా 
గౌరవింపబడుతానుగాని, ఆదర్శ హైందవ నారినిగాలేను. అది మా సంఘ 
దోషం. ఆ జీవితం నా కికవద్దు దేవీ!” 

“నేనై నేను వచ్చినందుకైనా ఒక్కసారి పట్టణానికి రా కలభాషిణీ! 
మహావిజయులవారి పాలనాసామర్య్యాన్ని మార్పులను గూడా చూడవచ్చు. 
నృత్యోత్సవాలు, వసంత వేడుకలు చూసి రావచ్చును. మహారాజు నీపై గల 
అభిమాన గౌరవంతోనే, తాను ఆసేతు హిమాచలం పర్యటించి ఆయా ప్రాంతాల 
నూతన నృత్య రీతులను విపులంగా తెలుసుకున్నాడు. వాటిని నీ ద్వారా 
ప్రయోగింపజేయాలని దృఢాకాంక్షతో వున్నాడు. నీకు నేనిప్పుడు బహూకరించిన 
(గ్రంథమే దీనికి సాక్ష్యం. కలభాషిణీ, మారు చెప్పకు, రేపు ఉదయం 
బయలుదేరుదాం సిద్ధంగావుండు.” విద్యాధరి తన విడిదికి మరలి పోయింది. 

రాత్రి ప్రొద్దుపోయేవరకూ, ఒంటరిగా తన కుటీరంలో కూర్చుని ఆ గ్రంథం 
నిశితంగా పరికిస్తున్నది కలభాషిణి. మహావిజయుడు యెంతో శ్రమించి తనకై 
రచన జేశాడు, ఆ భంగిమ. తనచేత ఆ నృత్యరీతుల్ని ఆంధ్ర మహా సామ్రాజ్యంలో 
(ప్రచారం చేయించదలచాడు. ఇప్పుడతనికి ఎంత నిరాశ కల్లిందో! భగవంతుడు 
నిజంగా తననొక విద్యాధికురాలైన నర్తకిగా పుట్టించాడు. ఆ కళారాధన మారితే 
తన జీవితం వ్యర్థమైనట్లేనెమో! అప్పటి అభిప్రాయాలు పొరపాటేనేమో? నర్తకి 
వంశంలో తాను జన్మించింది. ఆస్థాననర్తకిగా గౌరవింపబడింది. అందులో విజయ 
దేముంది దోషం. సంఘమే అటువంటిది. మహారాజు ఏమిచేయగలడు తన 
జన్మకు దైవదత్తమైన కళావిజ్ఞానాన్ని వివేకంగాదేమో. 

తాను తిరిగి ఆస్థానానికి వెళ్ళాలి. ఏ కళారాధనకై తాను జన్మించిందో ఆ 
కర్తవ్యాన్ని పూర్తిచేయాలి. అది తన జీవిత ధర్మం. ఆచార్య నాగార్జునులకు తన 
సంకల్పం తెలియజేయాలి. ఆచార్యులవారు మాత్రం ఏమంటారు ? జాతకకథల 
చిత్రీకరణతో తన కార్యం ముగుస్తుంది. వసంతోత్సవానికి ముందే ముగుస్తుంది. 

ఈ విధంగా ఆలోచించి తిరిగి వెళ్ళిపోవటానికే నిశ్చయించుకొన్నది. ఉ 
దయమేలేచి తన నిర్ణయం విద్యాధరికి తలియజేయటానికిగాను బయలు దేరింది. 


నటరాజ రామకృష్ణ 171 


విద్యాధరి భవంతి పై అంతస్తులో కూర్చుని ఉదయిస్తున్న సూర్యుని తన పసిపాపనికి 
జూపుతూ ఆడిస్తున్నది. దూరం నుంచే కలభాషిణి ఆమెను చూసింది. ఒడిలోని 
పసిపాపనుగూడా చూసింది. అక్కడే నిల్చిపోయి కొంతసేపు ఆలోచించింది. 
ఆలోచించటం మాని, అక్కదే మరి కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ నిల్చింది. 
విద్యాధరి ఆమెను గమనించ లేదు. విద్యాధరి కొంత సేపు అక్కడే కూర్చుని 
పిమ్మట పుత్రునెత్తుకొని లోపలికి వెళ్ళింది. కలభాషిణి వెనుదిరిగి కుటీరానికి 
జేరింది. మహావిజయ చిత్రించిన గ్రంథం చివరిపుటలో అతని చివరిమాటైన 
“వెరిగిపోయిన స్వప్నం” క్రిందగా “కలభాషిణిలోని రాజనర్తకి శాశ్వతంగా 
కనుమూసింది” అని లిఖించింది. కొలనులోని రెండు కమలములను - ఒకటి 
వాడినది. ఒకటి అప్పుడే వికసించినది తెంపి, తీసుకొని వచ్చి ఆమె విడిసిన 
భవనం గుమ్మంలోనూ తాను రచనజేసిన చివరి వచనముల పుట తీసి అందుపై 
వుంచి దానిపై పుష్పములు పెట్టి వెళ్లిపోయింది. 

విద్యాధరి తన ప్రయత్నం ఫలించనందుకు చాలా బాధపడ్డది. బాధామయ 
హృదయంతో ప్రతిష్టానపురం జేరింది. మహావిజయ కలభాషిణిని గూర్చి ఉ 
త్సాహంగా అడిగాడు. ఆమె నోటితో చెప్పలేకపోయింది. అతని [గ్రంథంలో 
జేసిన తుది వాక్కును విషాద వదనంతో చూపించింది. అతడు గంభీరంగా 
చూసి వూరుకున్నాడు. 

“మహారాజా, మీరు ప్రయత్సిస్తే... ... 2 

మహారాణీ, నేనీ మహాసామాజ్యానికి అధిపతిని. నేను కోరుతూ ఆచార్య 
నాగార్జునులకు గనుక లేఖ వ్రాస్తే తక్షణం పంపగలరు. నాకు అడ్డు చెప్పేవారు 
లేరు. అంతటి శక్తి నాకున్నది. కాని నేను కేవలం కలభాషిణిని ప్రేమించటం 
లేదు. ఆమెలోని కళను మాత్రమే. అంతటి పరిపూర్ణ కళామూర్తి లోకంలో 
జన్మించటం అరుదు. మన సామ్రాజ్యానికి అలంకారమవుతుందని ఆశించాము. 
అవి కలలై నేటితో కరిగిపోయినవి. కాని నేను కలభాషిణి బాహ్యసౌందర్యాన్ని 
వాంఛించటంలేదు. ఆమెలోని కళాసౌందర్యాన్ని వాంఛించే కాముకుణ్ణి.” నవ్వుతూ 
తన హృదయంలోని బాధనంతా అణచుకొని తేలికగా జవాబు చెప్పాడు 
మహావిజయ. 

తన ప్రయత్న మీ విధంగా ఫలించనందుకు విద్యాధరి చింతించింది. 

MF) 


172 పసిడిమువ్వలు-పారాణి 


వసంతోత్సవం 


పంచశరు పంచమినాటి ప్రాతఃకాలం. 

గోదావరీనది మంత్రజలాలతో ప్రత్యేకంగా పెంచబడిన ప్రత్తి చెట్టు దూదిని 
పంచలోహాల పళ్లెంలో వుంచి, భూతద్దంతో సూర్యకిరణాలు దానిపై (ప్రసరింపజేసి, 
తద్వారా వచ్చిన మంటతో వసంతజ్యోతిని వెలిగించాడు. 

పన్నెండు సంవత్సరాల బాలుడు ఆ జ్యోతిని పట్టుకొని నడుస్తున్నాడు. 
అతని వెనుక రాజపతాకం, దాని కిరుప్రక్కలా ఇద్దరు బాలురు త్రిశూలం, 
శంఖముద్రలు కల్గిన రాజలాంఛనాలను పట్టుకొని వున్నారు. వారి తర్వాత 
ఐదుగురు బాలురు, చెరుకు గడలతో చేయబడిన విల్లులు, పంచరంగుల 
పుష్పబాణాలు ధరించి నడుస్తున్నారు. వారి వెనుక రామచిలుక నెక్కిన మన్మథుడు, 
అతని ప్రక్కన అర్జాంగియెన రతి వేషధారులు వున్నారు. వారి వెనుక వసంతుడు, 
జయంతుడు, మలయపవనుడు, చందమామ, కోయిలలు, తుమ్మెదల 
అలంకారాలు ధరించినవారు పయనిస్తున్నారు. వారి తరువాత వందమంది 
జవ్వనులు అగరు, బుక్కా రాచబాటపై చల్లుతూ పోతున్నారు. ఆ సుగంధం 
అంతటా వ్యాపించి మత్తు కలిగిస్తున్నది. వారి వెనుక అరవైమంది నర్తకిణులు 
ఆరుగురు చొప్పున బారులుతీరి రాచబాటపై నిల్సారు. వారి కిరు ప్రక్కలా పన్నెండు 
మంది నాగస్వర వాద్యకులు, శృంగభేరీ వాద్యకులు వున్నారు. నర్తకిణులకు 
వెనుక ప్రక్కగా పన్నెండుమంది నట్టువ కాండ్రయిన నాట్యాచార్యులు తాళధారులై 
పయనిస్తున్నారు. వారు అక్కడక్కడా నిల్చి బృందనర్తమాడుతూ వెళ్లుతున్నారు. 
వారి వెనుక సాముగరిడీలు, అటుపై ధనుర్విద్యా ప్రదర్శకులు. వారి తరువాత 
కవులు, గాయకులు, పండితులు, వివిధ ఆస్థానాలనుండి వచ్చిన ప్రముఖులు. 
వారి తరువాత వివిధ మతాచార్యులు. 

చివరన పట్టపు టేనుగ అంబారీపై మహారాజు, రాణి విద్యాధరి, వారి 


నటరాజ రామకృష్ణ 1783 


వెనుక పురజనులతో సహా కోటకు కోటే కదిలింది. ఉత్సవానికి ముందు 
వృద్ధరాజావారి పట్టపుటేనుగు భేరీ వాదనంతో దారి చూపుతున్నది. ఆనాడు 
జనమంతా పసుపురంగు దుస్తులు ధరించారు. అది రాజాజ్ఞ. పసుపురంగు 
అలంకారాలతో పురమంతా కదలివెళ్లటం చూస్తే, కనులకు వైకుంఠంగా వున్నది. 
స్వర్ణ గిరియే కదలివెళ్లుతున్నట్లు భ్రమింపజేస్తున్నది. 

ఈ సమూహం మామిడితోటను చేరింది. 

ఆ తోటలో విరియబూచిన అందాల గున్నమామిడి నీడన అనంగుని పూజకు 
యేర్పాటు చేయబడింది. ఐదు నదుల నీటితో శుభ్రపరచి, ఆ చెట్టు మొదట్లో 
ఐదు రంగుల ముగ్గులు తీర్చారు. ఐదు రకాల పువ్వులు, సుగంధద్రవ్యాలు, 
ఐదురకాల పండ్లు, ఐదు విధాల నైవేద్యాలు, పానీయాలు, ఐదు విధాలైన 
అగరుధూపాలు సమకూర్చబడగా, ఐదుగురు జవ్వనులు ఐదు రాగాల్లో, ఐదు 
తాళాల్లో, ఐదు జాతుల్లో, ఐదు గీతాలను పాడుతూ పంచముళ్ల అభినయం 
ప్రదర్శిస్తుండగా, విప్రులు అనంగుని ప్రతిష్టించి పూజలు ప్రారంభించారు. ఇక్షు 
ధనుర్దారులై ఐదుగురు బాలురు మదన తాళమందు నర్తనమాడారు. ఇరవై అయిదు 
విధాల వాద్యాలు (మోగించబడ్డవి. 

ఆకుపచ్చ, ముదురాకుపచ్చ, అరటాకుపచ్చ, లేతాకుపచ్చ, లేత ఎరుపురంగు 
ఆకులతో, పూతబెట్టిన పూగుత్తులతో నిండివంగిన కొమ్మలుగల చెట్లతో దట్టమైన 
ఆ ప్రదేశమంతా అగరు, పునుగు, జవ్వాది, కస్తూరి, చందనాల సువాసనలతో 
నిండి మత్తెక్కిస్తున్నది. ఎక్కడ చూసినా పసుపురంగు వస్త్రాలు, అలంకారాలు 
ధరించిన యువతీయువకుల నాట్య సంగీతాలు, కేళీ విలాసాలే. సృష్టిలోని 
వసంతశోభంతా ఒక్కటై ఆ తియ్యమామిడి తోపుకు తరలివచ్చిందా అనిపిస్తుంది. 

మామిడితోపుకు ప్రక్కగా వున్న సువిశాలమైన చదును ప్రదేశంలో ప్రత్యేక 
రీతిలో వసంత వేదిక నిర్మింపబడి యున్నది. అక్కడ వినోదాలు, వేడుకలు, 
ఆటల పోటీలు జరుగుతాయి. వేదికకు ప్రక్కగా “జర్జరం” ప్రతిష్టించబడింది. 
ధ్వజారోహణ పూజకు ప్రత్యేకంగా యోగిని విచ్చేసింది. ఇంద్రధ్వజము 
విజయపతాకము ఉత్సవములు విజయవంతముగా జరుగుటకుగాను ఇంద్రుని 
ఆరాధించి పతాక ప్రతిష్ట చేస్తారు. 

త్రిశూలాన్ని భూమిలోపాతి దాని నీడ యెటూ పడకుండా పూర్తిగా దానిలోనే 


174 పసిడిమువ్వలు-పారాణి 


వుందే సమయాన్ని మూహూర్త సమయంగా నిశ్చయించారు. ముహూర్త సమయం 
వచ్చేసింది. మంగళగీతాలు ఆలపిస్తుండగా “జర్జరం'” మంత్రోచ్చారణతో 
ప్రతిష్టజేశారు. పిమ్మట పూజారులు, వాద్యకులు, గాయకులు కలసి ఇంద్రుని 
స్తుతించారు. యోగిని “లలిత నృత్త మాడింది. ఆ నాట్యం ముగిసేటప్పటికి ఆ 
ప్రదేశమంతా మేఘావృతమైంది. గండశిలలు సైతం కరిగేటట్లు దశదిశలా 
సంగీతం ప్రవహించింది. మేఘాల్లోని ఇంద్రుడు ఆ సంగీతానికి సంతృప్తి చెందాడు. 
మేఘాలు గర్జించినవి. ముత్యాల్లా వర్షపు చినుకులు కురిసినవి. మెరుపు తీగెలు 
ఆ ప్రదేశాన్ని ప్రకాశవంతం జేసినవి. పిమ్మట మేఘమాలలు నెమ్మదిగా 
విడిపోయినవి. ఆకాశం మరల ప్రశాంతమైంది. సూర్యుడు తేజోవంతుడై 
ప్రకాశిస్తున్నాడు. ధ్వజారోహణ పూజలు ముగిసినవి. ఆ తర్వాత విద్యాధరీ 
మహావిజయులు వారికై ఏర్పరచబడిన ఆసనాల నధిష్టించారు. వివిధ దేశాగతులైన 
సామంతులు, కళాకారులు, పండితులు మొదలైనవారు వారి వారికి ఉచితమైన 
ఆసనాలలో కూర్చున్నారు. 

కవీశ్వరంల ఆశుకవితావూర్వక మంగళాశీన్సులతో ఉత్సవం 
ఆరంభించబడింది. పిమ్మట పది మంది బాలురు విల్లమ్ములతో మదనలీలా 
తాళంలో నర్తనం సల్పుతూ వేదిక బ్రవేశించి అన్ని దిక్కులా పుష్పవృష్టిని 
గురిపించారు. వారు వెళ్లినంతనే రతీ మన్మథులు ప్రవేశించి రతిలీలాతాళం, 
వసంతరాగంలో వసంత వర్ణన నర్తనం సల్పారు. వసంతాదులు వారితో కలసి 
నర్తనమాడారు. తర్వాత యాభైమంది నర్తకీ నర్తకులు వివిధ రకాలైన వాద్యాలతో 
వసంతోత్సవ నర్తనం ప్రదర్శించారు. ఈ నృత్య విశేషాన్ని ఈ ఉత్సవాలకుగాను 
ఆచార్య గుణవర్ధనులు కొత్తగా సృష్టించారు. 

ఇలా ప్రారంభమైన ఉత్సవాలు వారంరోజులు జరిగినవి. 

భేరీవాద్య ప్రదర్శనంతో మరల ఆనాటి సంధ్యా విలాసాలు ప్రారంభమైనవి. 
ఒక గొప్ప కంచుభేరీని ఒక శకటంపై తెచ్చారు. దానిని వేదికపైన అమర్చారు. 
దాని ప్రక్మన ఒక చిన్న వాద్యాన్ని కూడా వుంచారు. వాద్యకుడు సన్నపాటి 
కర్రముక్కలు, కత్తులతో అక్కడకు వచ్చాడు. ముందుగా రెండు చేతులతో వివిధ 
రకాల వాద్య గోష్టి జరిపాడు. అటుపై కర్రలతో వాయిస్తూ జతులు పలికించాడు. 
పిమ్మట వాడియైన రెండు కత్తులతో వాయిస్తూ ప్రదర్శన గావించాడు. అటుపై 


నటరాజ రామకృష్ణ 175 


రెండు కత్తులనూ గాలిలోకి యెగురవేస్తూ, అందుకొంటూ, చేతుల్లోనున్న వాటితో 
వాయిస్తూ తన అపూర్వ కళా విశేషాన్ని ప్రదర్శించాడు. 

ఒక ఖడ్గయుద్ధ ప్రవీణుడు వేదికపైకి వచ్చి అతని వాద్యాన్ని అనుసరించి 
తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు. ముందుగా ఒకే కత్తితో, పిమ్మట రెండు చేతులలో 
రెండు కత్తులతో, తర్వాత గాలిలోకి వలయంగా కత్తులను యెగురవేస్తూ, తాను 
వివిధరీతుల వివిధ భంగిమల్లో వాటిని గ్రహిస్తూ, తిప్పి యెగురవేస్తూ ప్రదర్శన 
గావించాడు. 

అటుపై ఒక జవ్వని కత్తి తీసుకొని వేదికపైకి వచ్చింది. వారిద్దరూ 
ఖద్గయుద్ధం ప్రదర్శించారు. అతడు యుద్ధం పట్లను ప్రదర్శిస్తూనే వాడియైన 
కత్తి మొనతో ఆమె ధరించిన కంచుకాన్ని అతి నైపుణ్యంతో కోసివేశాడు. 
వక్షోజాలను మరుగుపరచిన వస్త్రం మిగిలి సన్నని కంచుకం ముక్కలు 
ముక్కలుగా తెగి భూమిపై పడింది. ఆమె శరీరానికి ఏ మాత్రం గాయమూ 
తగల్లేదు. 

తర్వాత అతడు తన విశాలమైన వక్షస్థలానికి గంధం అలదుకొని వేదికపైకి 
వచ్చాడు. మరల వారిద్దరూ పోటీపడ్డారు. ఆమె యుద్ధం చేస్తూనే అతని ఒంటి 
మీది గంధాన్ని ఒలిచింది. 

ఇవి అపూర్వ విద్యా ప్రదర్శనలు. 

దీని తర్వాత ధనుర్విద్యా ప్రదర్శనం జరిగింది. 

విశాలమైన ఆ ఆవరణం మధ్యలో విలుకాండ్రంతా సమావేశమై రెండు 
భాగాలుగా చీలి ఎడంగా నిల్పారు. వాద్యనాదం ప్రారంభమవగానే వారు గాలిలోకి 
బాణాలు వదిలారు. ఇరు ప్రక్కల నుండి ఆ బాణాలు వచ్చి “జయ ! మహావిజయ!” 
అక్షరరూపం దాల్చి భూమిపై వ్రాలినవి. అటు పిమ్మట మదన చిహ్నాలయిన 
మత్స్యరూపం, మకరరూపం చిత్రాలు వేశారు. శబ్దవేది మొదలైన విద్యలేగాక, 
వేడుకగా యీ కొత్త పద్ధతిని అభ్యాసం చేసి ప్రదర్శన చేశారు. అటుపై ఒక 
రొకరే తమ తమ విద్యలనుచూపి, ఆఖరిలో అందరూ ఒకచోట చేరి పూబాణాలను 
వదిలారు. అవి పూజల్లుల వలె వచ్చి మహావిజయ పాదాల వద్ద రాసిపడ్డవి. 

పిమ్మట పలుదేశాల నుండి వచ్చిన కవులు తమ కవితా ప్రతిభను 
చూపించారు. ఒకరు ఆశువు, మరొకరు చిత్ర కవిత వినిపించారు. మరొకరు 


పై 
ఏ 


176 పసిడిమువ్వలు-పారాణి 


బంధ కవిత్వం చదివారు. అష్టావధానం ఒకరు చేశారు. శతావధానం ఒకరు, 
నేత్రావధానం మరొకరు చేశారు. బహుభాషా పాండిత్యాన్ని మరొకరు చూపారు. 
ఒకటేమిటి సాహిత్యం యొక్క వివిధ స్వరూపాలనూ చూపించారు. అప్పటికే 
అర్ధరాత్రయింది. 

బాకాలు పూరించారు - నగారాలు (మోగినవి. 

ఆనాటికి సభ ముగిసింది. 

మరునాటి వేడుకల్లో సంగీత విద్వాంసుల ప్రదర్శనం ముఖ్యమైనది. 

ఒక విద్వాంసుడు దీపకరాగాన్ని ఆలపించి జ్యోతులను వెలిగింపజేసి తన 
గాన వైశిష్ట్యాన్ని ఎరుకచేశాడు. 

ఒక గాయకుడు నీలాంబరి రాగం ఆలపించసాగాడు. నీలాంబరి 
శృంగారాద్భుత రసాల పోషణకు నిలయం. అతడు ఆ రాగంలో ధ్రువపద 
గానం చేస్తున్నాడు. రసికులు గగనవీథుల్లో విహరించసాగారు. వినీలాకాశం, 
నక్షత్రమండలం, వెచ్చని కౌగిలిలో తన్మయులైన (ప్రేయసీ ప్రియులు అంబరవీథిలో 
భావనా ప్రపంచంలో సాక్షాత్మరించారు. అరమోడ్పు కన్నులు, తీయని కలలు, 
తనివితీరని ఆలింగన చుంబనాలు, వాయుదేవునితో సయ్యాటలాడే వారి అతి 
సన్నని వలువలు, పెనవేసుకొన్న మధుమాలతీ లతలా అల్లలాడే వారి తనులతలూ, 
బరువుగా వెలువడే ఉచ్చ్వాస నిశ్వాసాలు, యౌవనోద్వేగంతో కెంపెక్కిన నేత్రాలు, 
ప్రియుని శిరస్పర్శచే పులకించిన కంఠసీమలు, మునిట్రేళ్ల మెత్తని తాకిడికి 
గిలిగింతలు పెట్టిన వీపుభాగాలు, కలిసిపోయిన పెదవులు, ఉబుకుతున్న దేహాలు, 
మూతపడిపోయిన నేత్రాల నుండి రాలే మౌక్తికానంద భాష్పాలు - అహో ! 
నీలాంబరి అద్వితీయ సృష్టి ! 

వృద్ధులైన రసికహృదయులను సైతము ఉద్రేకపరచి, మేము యువకులము 
కాకపోతిమిగదా, అని నిట్టూర్చునట్లు చేసింది. తమ ప్రణయ జీవితాలను, మధుర 
స్మృతులను జ్ఞాపకానికి తెచ్చింది. వారిని చక్కిలిగింతలు పెట్టింది. ఇక యువకుల 
సంగతి చెప్పనవసరమే లేదు. ఇలాంటిది అతని నీలాంబరి రాగ ఆలాపన. 

తరువాత ఒక మార్దంగికుడు వేదిక నలంకరించాడు. అతడు మృదంగముపై 
నవరసాలను ఒలికించాడు. మృదంగం మన సంగీతంలో అనుసరణ వాద్యంగా 
ఉపయోగించబడుతున్నది. గాయకుల గానం, నాట్యానికి అనుకూలంగా శబ్దాలను 


నటరాజ రామకృష్ణ 177 


కూర్చి పలికించటం ఆచారం. కాని అతడు శబ్దాలను యతి జతి ఛందస్సుల 
ప్రకారం ఏరికూర్చి ధ్వని బేధాలతో ఆయా రసాలు ఒప్పేటట్లు పలికించటం 
ఒక విశేషం. 

నవరసాల (ప్రదర్శనను అతడు శృంగారంతో ప్రారంభించాడు. 

యువకులలో శృంగార రసం ఉద్భవించి, వారికి తెలియకుండానే, వారి 
చేతులను ప్రక్కనున్న ప్రియురాండ్ర భుజాలపై వుంచి, మునివేళ్లతో మృదువుగా 
సృజిస్తున్నారు. 

అంతలో కరుణరసం ఆరంభించాడు. 

వారి కండ్లెందుకో చెమ్మగిల్లినవి. 

కరుణ ముగించి వీర మారంభించాడు. 

అక్కడ కూర్చున్న ప్రతివారూ వీరావతారందాల్చి, ఖడ్డాల కోసం 
ఎదురుచూస్తూ వీరనాట్యం చేస్తున్నట్లుగా కనిపించారు. 

వెనువెంటనే భయానక మారంభమైంది. 

తవు వీరరనం మరుగువడిపోయి, నభానదులకు (క్రమేపీ 
భయమావహించింది. ఆ నాదాన్ని వినలేకపోయారు. 

అకస్మాత్తుగా అతడు రౌద్రం పలికించసాగాడు. 

వీరులు మరల జయ జయ నాదాలు చేస్తూ రంగంలోకి ఉరికి యుద్ధం 
చేయనారంభించినంత పనైంది. 

వాద్యకుడు నాదాన్ని బీభత్సంలోకి మార్చాడు. 

సభికులు తమ చిత్తవృత్తిని, ఆవేశాన్ని తలచుకొని, తమను తామే 
యేవగించుకొన్నారు. 

వాద్యం అద్భుత రసాన్ని ఒలికిస్తున్నది. 

శ్రోతలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. 

చివరకు శాంతరస మావహించింది. 

వీరులు ఖడ్గాలను వాల్చి ప్రశాంతంగా నడిచివచ్చి తమ తమ స్థలాల్లో 
కూర్చున్నారు. 

ఇలా ఒక గంటకాలం ఆ వాద్యకుడు మానవ హృదయాలతో ఆడుకున్నాడు. 

ఆచార్య గుణవర్ధనులు ఆనందాన్ని పట్టలేక వేదికపైకి పరుగు పరుగునా 


178 పసిడిమువ్వలు-పారాణి 


వచ్చి తన ట్రేలి వజపుటుంగరాన్ని ఆ యువ కళాకారుని వ్రేలికి తొడిగి, 
గాఢాలింగనం చేసికొని, ఫాలాన్ని చుంబించాడు. 
మహా విద్వాంసుని మెప్పుబడిసిన తన వాదనం సార్థక్యం చెందినందుకు 
అతడు సంతసించాడు. 
m2) 


నటరాజ రామకృష్ణ 179 


దొమ్మరి నాగాసాని - తల్లి ఎల్లాసాని 


నాగాసాని, ఆమె తల్లి ఎల్లాసాని ప్రఖ్యాతి చెందిన దొమ్మరి వనితలు. 
ఈటి విద్యల్లో గడనెక్కి ఆటగట్టటంలో సామ్రాజ్యంలో కెల్లా వారు విశేషఖ్యాతి 
గడించారు. వారికి యీ ఆటలోనేగాక, మంత్రశాస్తంలో గూడా మంచి 
ప్రవేశముంది. వారు కొలనుపాక వాస్తవ్యులు. 

తెలుగునాట జైనులకు పవిత్ర యాత్రాస్థలం కొలనుపాక. మహావీరుని 
మతస్థులెందరో అక్కడ నివసిస్తూ జైనమతాన్ని ప్రచారం చేశారు. బౌద్ధం 
ఆంధ్రప్రదేశంలో విశేష ప్రచారంలో నుండి కొంత కాలానికి అక్కడక్కడ శిథిల 
శిల్పావశేషాలు తప్ప నామరూపాలు లేక నశించిపోయినా, కొలనుపాక మాత్రం 
నాటి నుండి నేటి వరకూ ప్రఖ్యాత జైనయాత్రా స్థలంగానే నిల్చిపోయింది. నేటికీ 
జైన మందిరాలు అక్కడ చెక్కు చెదరకుండా వున్నవి. ఆ నగరవాసు లందరూ 
జైనులు. 

నాగాసాని కుటుంబంవారు ఆటనిమిత్తం ప్రతిష్టానపురం వచ్చారు. 

నాగాసాని తండ్రి మొగులయ్య ఒక పాత్రలో జలం తెచ్చి ఆవరణమధ్య 
స్థలంపై జల్లి, ముగ్గులుపెట్టి, భూదేవిని పూజించి, మంత్రాక్షతలు జల్లి, భూమిని 
తవ్వి గడనుపాతి, దానికి నూరు అడుగుల దూరంలో ఒక గుడారం వేశాడు. 
ఆమె అన్నగారు డోలు వాయిస్తున్నాడు. మొగులయ్య కత్తిని పలువిధాల గాలిలో 
తిప్పుతూ, వలయాలు తిరుగుతూ, తాళగతి ననుసరించి అడుగులు వేస్తూ 
రాజావారిని సమీపించి ప్రణమిల్లి కేళికకు సెలవడిగాడు. “మా విద్యను ప్రదర్శించి 
వినోదం కల్లించ వచ్చాము. నా బిడ్డ నాగాసాని గడనెక్కి భరతం పట్టుతుంది. 
ప్రయోగ విద్యలతో మమ్ములను పరీక్షించవలదని సభను వేడుతున్నా! ” అని 
సభకు నమస్మరించాడు. 

నాగాసాని, యెల్లాసాని కాసెబోసిన చీరలను మోకాళ్ల వరకూ యొగగట్టి 


180 పసిడిమువ్వలు-పారాణి 


పవిటెలు నడుములకు బిగించికట్టి గూడారం నుండి పరుగు పరుగున సభావేదిక 
వద్ధకు వచ్చి కుప్పించి గాలిలో యెగిరి, గాలిలో వుండగానే మూడు 
ముక్తాయింపులుగా మూడుమార్లు పల్టీకొట్టి భూమిపై నిలిచి సభకు 
నమస్మరించారు. పిమ్మట నాట్యశాస్త్రంలోని కష్ట సాధ్యమైన అనేక కరణములను 
- లలాట, తిలక, శకటాస్య, గంగావతరణ - మొదలైనవాటిని ప్రదర్శించారు. 

అటుపై వారు వేదికపైకి వచ్చారు. వేదికపై ఒక చిన్న బంగరు నాణెము 
నుంచారు. ఎల్లాసాని నాట్య మాడుతూ ఆడుతూ మొగ్గి, నొసటికంటించి, ఆ 
నాణం తీసింది. యవలపిండి దోసెడు వేదిక మధ్యలో వుంచారు. అందులో 
-మిక్కిలి సన్ననైన పూసలను కుట్టే సూదిని కుట్టే వైపు పైకి నిలబెట్టారు. నాగాసాని 
నాట్యమాడుతూ, గాలిలోకి యెగురుతూ, మొగ్గలు వేస్తూ బొంగరంలా గిరగిరా 
తిరుగుతూ, మొగ్గి - డోలుపై తీరిక ముగించే లోగానే - ఆ సూదిని కనురెప్పతో 
తీసి అందించింది. ఎల్లాసాని వెంటనే ఒక కత్తి పిడిని నోటిలో వుంచి పట్టుకొని 
ఇంకొక పొడుగుపాటి కత్తి పిడిపై కత్తుల మలారముంచి ఆ కత్తిమొన తన 
నోటనున్న కత్తి మొనపై వుంచి వెనుకకు మొగ్గి కేళిక సల్పింది. 

ఈ విద్య బహుకష్టసాధ్యమైనది. ఏ మాత్రం పట్టు తప్పినా, పై నున్న కత్తి 
గొంతులో దిగబడిపోతుంది. సభికులు రెప్పవేయకుండా చూస్తున్నారు. విద్యాధరికి 
గుండెకొట్టుకోజొచ్చింది. తనకు తెలియకుండానే చేతిని తన స్వామి చేతిలో 
వుంచింది. ఆమె చెయ్యి వణకటం చూసి చిరునవ్వుతో మహారాజు ఆమె మేను 
నిమిరాడు. 

“ప్రజల వినోదం కోసం వీరు తమ జీవితాలతోనే చెలగాట మాడుతున్నారు 
ఆర్యా” 

“ఆ కళారాధనకే వారు జీవిస్తారు విద్యా”. 

ఎల్లాసాని తన ఆట ముగించి సభకు నమస్మరించి ప్రక్కకు నిల్చుంది. 
కత్తుల పదనుచూడమని మొగులయ్య వాటిని సభవారికిచ్చాడు. 

నాగాసాని కాళ్లకు గజ్జెలు కట్టుకున్నది. పళ్లెం నిండా నీళ్లు పోసి రంగస్థలంపై 
వుంచారు. ఆమె తల రెండు కాళ్లను పళ్లెం అంచులపై ఉంచి నీరు ఒక్క చుక్క 
కూడా తొణక్కుందా పలు తెరగుల డోలువాద్యాన్ని అనుసరించి ఆడింది. తరువాత 
నెత్తి పైన నీటి చెంబుల నుంచుకొని నర్తనమాడింది. అటుపై రెండు చేతుల్లో 


నటరాజ రామకృష్ణ 181 


జ్యోతుల నుంచుకొని వివిధ పద్ధతుల్లో వాటిని తిప్పుతూ ఆడింది. పిమ్మట చెంబును 
కిందకు దించి, వేదికకు ఒక ప్రక్క ఒక బంగారునాణముంచి, ఆ పళ్లెంపై నాట్య 
మాడుతూ, చేతులలోని జ్యోతులను తిప్పుతూ వెళ్లి, వెనుకకు మొగ్గి, నొసటితో 
ఆ నాణెం తీసింది. ఈ విధంగా వారు కొంతసేపు ప్రదర్శించి పిమ్మట గడవద్దకు 
వెళ్లారు. 
కుండపై కుండ ఏడు కుండలు దొంతరగా పెట్టి, వాటిని తలపై తాబ్చింది 
నాగాసాని. హోయలుగా గదనెక్కి గడపైభాగంలో వున్న అడుగువెడల్పుగల 
చిన్న పీటపై నిల్చింది. డోలు మోగుతున్నది. ఆమె ఆట ఆరంభించింది. అందరూ 
సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తున్నారు. మంత్రశాస్త్రవేత్త విస్సన్న కూడా సభలో 
వున్నాడు. అంతవరకూ అతడు ఓపికతో కూర్చున్నాడు. ఇక ఓపిక పట్టలేక 
ఒక్కసారి బొముడివేసి రెప్పవేయక గడపైకి చూశాడు. అంతే మోగే డోలు ఆగింది. 
పాడే మురళి నిల్చిపోయింది. గాలిలోకి యెగిరిన ఆటకత్తె అలాగే వుండిపోయింది. 
ఎల్లాసాని ఇది గమనించింది. మెల్లగా అడుగులు వేసుకుంటూ గుడారంలోకి 
వచ్చింది. పంచలోహాల పళ్లెంలో కర్పూరము వెలిగించింది. కాళ్లకు గజ్జెలు కట్టింది. 
తలవిరయబోసుకుంది. శిరంపై ముసుగువేసుకుంది. కుడిచేత హారతిపళ్లెం, 
ఎడమచేత చిన్నగంట వాయిస్తూ - 
“శ్రీగిరి వెలసిన సిద్దిమల్లన్న 
మా అమ్మ జక్కమ్మ మమ్మేలరావే 
ఆడబిడ్డను నేను అర్థించినాను 
ఆదరించేలవే అమ్మ భ్రమరాంబ” 
కంఠమెత్తి పాడుతూ, నాట్యం చేస్తూ గడ వద్దకు వచ్చింది. హారతిస్తూ 
గడచుట్టూ ఒకసారి ప్రదక్షిణ జేసింది. డోలు మోగింది - వేణువు పలికింది. 
మూడవసారి ప్రదక్షిణతో గడపై సాని ఆడసాగింది. సభలో కరతాళ ధ్వనులు 
మిన్నుముట్టినవి. ఎల్లాసాని అంతటితో ఆగలేదు. నర్తనమాడుతూ సభా స్థలికి 
చేరింది. రాజావారికి కొంతదూరాన కూర్చున్న విస్సన్నకు హారతి నిచ్చింది. 
“సరస సల్లాపాల విస్సన్నా 
మల్లన్న ఆన మా జక్కమ్మ ఆన 
ఇటనుండి కదలబోకికమీద నీవు 


182 పసిడిమువ్వలు-పారాణి 


మల్లన్న ఆన మా జక్కమ్మ ఆన” 
మరల గడ వద్దకు వచ్చింది. నాగాసాని గడపైని ఆటలో తన పాండిత్యం 
ప్రదర్శించింది. అందరూ ఇండ్లకు వెళ్లిపోయారు. విస్సన్న శిలయై అక్కడే 
వుండిపోయాడు. 
6డా29 


నటరాజ రామకృష్ణ 183 


మత్తల్లి నర్తకులు 


మన దేశ నృత్య సంప్రదాయంలో ఒక నూతన సంప్రదాయాన్ని 
ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో, మహావిజయ తను కాళ్ళీరంలో చూసిన పారశీకదేశపు 
మత్తలి నర్తనం గూర్చి గురువు గుణవర్ధనతో చర్చించాడు. తాను రచించి తెచ్చిన 
చిత్రాలు, నాట్యసంగీతం అంతా గుణవర్ధనుడు చూశాడు. ఈ కళకు - మన 
కళకు చాలా భేదమున్నది. మన కళలు మానసికానందం కల్లించేట్టివి. ఇవి 
శరీరాన్ని ఉద్రేకపరచేట్టివి. 

నాట్యాచార్యులవారు వసంతోత్సవానికి కొన్ని నూతన నృత్యాలను 
కూర్చుచుండటంచే కాళ్ళీరం నుండే ఒక నర్తకుడు ఆహ్వానితుడైనాడు. ఆస్థానంలోని 
నర్తక బృందానికి శిక్షణనిచ్చుటకు ఇరవైమంది యువతులు, ఇరవైమంది 
యువకులు ఆ నాట్యంలో పాల్గొన్నారు. వారు బహు తేలికైన అర్ధనగ్న పద్ధతిలో 
దుస్తులు ధరించారు. (స్త్రీలు తమ శిరోజాలను ముడివేయకుండా వదలివేశారు. 
అంతా శిరస్సులను, కంఠాలనూ పూలమాలలతో అలంకరించుకొన్నారు. 
చేతులలో పుష్ప గుచ్చాలున్నవి. ఆవరణలో పెద్ద నగారా ఒకటి వుంచబడింది. 
దాని ప్రక్కనే నాగస్వర వాద్యకులు వుండి మృదువైన సంగీతం ఆలపిస్తున్నారు. 
నగారా మోగసాగింది. నర్తకబ్బందంవారు పరుగెత్తుతూ వచ్చి నగారా చుట్టూ 
జేరారు. ఒక పురుషనర్తకుడు అతని ప్రక్క నర్తకి యీ విధంగా వలయాకారంలో 
నిల్చారు. నగారా ఉద్ధృతంగా మోగసాగింది. వారు తమ శరీరాలను 
కదిలించసాగారు. మృదువుగా ప్రారంభమై క్రమేణా ఉద్రేకంగా సాగింది. ఒకరి 
చేతులు మరొకరు ఇద్దరేసి చొప్పున పట్టుకొని అటు పిమ్మట ఆ నగారాచుట్టు 
తిరుగుతూ నర్తనమాడ ప్రారంభించారు. కొంతసేపు ముంగాళ్లపై కూర్చొని 
ఆడుతున్నారు. గాలిలోకి కుప్పించి యెగిరి యెగిరి చేతులను, వక్షాలను కదిలిస్తూ 
ఆడుతున్నారు. ఒకరి ఒడిలో ఒకరు వాలుతూ, లేస్తూ ఆడుతున్నారు. ఒకరినొకరు 


184 పసిడిమువ్వలు-పారాణి 


ఆలింగనం చేసుకున్నంత దగ్గరగా వచ్చి మరల దూరమవుతున్నారు. సంగీతం 
వేగం హెచ్చింది. వారు ముందుకూ, వెనక్కూ ఇరు ప్రక్కలా కూర్చుని యెగురుతూ 
మధ్య మధ్య కేకలు పెడుతూ, చప్పట్లు తట్టుతూ పరుగులిడుతూ ఆడుతున్నారు. 

ప్రేక్షకులకు ఇదొక కొత్త రకం విందు. వారు గూడా ఉత్సాహాతిశయంతో 
చప్పట్లు చరుస్తూ, తాము ఉన్న స్థలాల్లోనే యెగిరెగిరిపోతున్నారు. 

విద్యాధరి ఈ దృశ్యాన్ని చూసింది. సభ యొక్క బెన్నత్యానికి ఇది లోపంగా 
తోచింది ఆమెకు. వెంటనే లేచి వెళ్లిపోయింది. మహావిజయ కూడా ఆమెను 
అనుసరించాడు. 

“ఈ వినోదాన్నేనా మీరు ప్రజలకు చూపించాలనుకొని యింతగా 
(శమపడింది?” 

“మహారాణీ, మానవ జీవితానికి యెలాగైతే బాల్య యౌవన కౌమార వార్థక్యా 
లున్నాయో, అలాగే సంఘానికి కూడా వివిధ దశలూ, అంతస్తులూ వుంటాయి 
గదా! వివిధ తరగతులవారు వివిధ మనస్తత్వాలను కలిగివుంటారు. అన్ని 
తరగతుల వారినీ సంతృప్తి పరచాలనే కోరిక నాకు కలిగింది. మన విద్యల్లో 
ఆధ్యాత్మికంగా, మానసికంగా ఆనందాన్నిచ్చేవేగాని, మనస్సును ఉద్రేకపరచే 
కళారీతులు లేవు. ఆ లోపం తీర్చటానికే ఈ కళలను ప్రోత్సహించాను.” 

“అయితే దీని గమ్య మేమంటారు మహారాజా.” 

“విద్యాధరీ, మార్గాలు వేరైనంతమాత్రాన గమ్యం వేరని తలుస్తున్నావా 
మహారాణీ. ప్రపంచంలో ఏ విద్యయైనా భారతీయులచే ఆరాధించబడినప్పుడు 
దాని లక్ష్యమే మారిపోతుంది. అది ఆధ్యాత్మికతను అలవరచుకొంటుది. చౌర్యాన్ని 
ఉదాహరణగా తీసుకుందాము. దీనిని మన పూర్వులు చతుష్షష్టి కళలలో ఒకటిగా 
స్వీకరించారు. కళగా దానికి గొప్ప గౌరవముంది. అలాగే యిదీనూ.” 

“ఏమిటో! రాజుల చిత్తముల్‌ తెలియరాదు.” 

“రాజుల చిత్తాలే అనకు. భామినులేం తక్కువ తిన్నారా.” 

“పోనీలెండి మీరన్నట్లే భామినీ, రాజుల చిత్తముల్‌ తెలియరావు.” 

ఇద్దరూ నవ్వుకొంటూ మరల సభాస్థలిని ప్రవేశించారు. 

6డాణ59 


నటరాజ రామకృష్ణ 185 


ఐరావతం 


వసంతోత్సవంలో జరిగిన అన్ని పోటీలకంటే నృత్య పోటీలు చాలా విశిష్టంగా 
జరిగినవి. కలభాషిణి ఆస్థానం విడిచివెళ్లినప్పటి నుండీ ఆస్థాన నర్తకీ స్థానం 
ఖాళీగా వున్నది. పదవి కొరకు పోటీకి యెందరో నర్తకిణులు వచ్చారు. ఆ 
స్థానానికి వారెవరూ తగక నిరాకరించబడ్డారు. కొందరు ఆడగలరు గాని పాడలేరు. 
మరి కొందరు చక్కగా పాడగలరుగాని చక్కగా ఆడలేరు. ఇంకొందరు ఆటాపాటా 
బాగా యెరిగినవారున్నారు గాని అందుకు కావలసిన అందంలేదు. మరికొందరికి 
ఆటాపాటా, అందమూ వున్నా పాండిత్యం లేదు. కొందరు పాండితీ ప్రతిభ 
గల్గిన ప్రాఢలున్నా శరీర సౌష్టవం సడలి వారి విద్య రాణించలేదు. 

ఈ విధంగా అయిదు రోజులు జరిగిన పోటీల్లో పాల్గొన్న నర్తకిణు లొక్కరూ 
ఆ పీఠం అలంకరించటానికి తగిన అర్హత కలిగి వుండలేదు. 

ఆరవ దినం మధ్యాహ్నం సాగరసీమ నుండి వచ్చిన ఐరావతం కుమార్తె 
హిమబిందు కేళిక జరిపింది. వారు ర్యాలి నుండి వచ్చారు. ర్యాలి ప్రఖ్యాత 
వైష్ణవ క్షేత్రం. అచ్చటి దేవుని పేరు మోహినీ కేశవమూర్తి. 

క్షీరసాగర మథనానంతరం విష్ణుమూర్తి మోహినీరూపం దాల్చి 
దేవదానవులకు అమృతం పంచిన మూర్తి మోహినీ కేశవుడు. దేవతలకు 
కేశవుడుగా, అసురులకు మోహినిగా దర్శనమిస్తూ అమృతం పంచుతాడు. ఆ 
స్వామి రూపం ముందుండి చూస్తే సుందరమైన మహావిష్ణురూపం. ఆయన 
శంఖచక్రగదాపద్మాలతో ప్రత్యక్షమవుతాడు. వెనుక ప్రక్కగా అందమైన సిగకట్టు 
కాసెబోసిన చీరకట్టుతో మోహనమూర్తియై మోహినీరూపంలో దర్శనమిస్తాడు. 
శైవులు అర్థనారీశ్వరుని పూజించినట్లు, వైష్ణవులు విష్ణుదేవుని మోహినీకేశవ 
రూపంలో ఆరాధించటమే యీ మూర్తిలోని విశేషం. ఇట్టి ఆలయాలు 
భారతదేశంలో మరెక్కడా లేవు. 


186 పసిడిమువ్వలు-పారాణి 


మోహినీ కేశవాలయ దాసీవంశంలో జన్మించి నట్టువరాలై కళారాధన 
చేస్తున్నది ఐరావతం. బాల్యంలో ఐరావతం గుణవర్థనాచార్యుల దగ్గర 
నృత్యాభ్యాసం చేసింది. రాజహంస ఆమె సహాధ్యాయురాలు. నృత్యాభ్యాసం పూర్తి 
చేసి తన స్వగ్రామానికి వెళ్లింది. అచ్చటి సంప్రదాయాన్ని అనుసరించి తన 
విద్యను వృద్ధిపరచుకొన్నది. తన కుమార్తె హిమబిందుకు తానే శిక్షణ యిచ్చింది. 

సర్వలక్షణ సంపన్నురాలైన హిమబిందు వసంతవేదికను ప్రవేశించినది. 
ఆమె వెంట తల్లి ఐరావతం, మార్దంగికులు, (శుతి, ముఖవీణ, వేణువు, వీణా 
వాదకులు వచ్చారు. హిమబిందు వేదిక మధ్య నిలిచింది. ఆమె కుడి ప్రక్కన 
తాళధారియై ఐరావతం, యిరుప్రక్కలా మార్దంగికులు, వారికి వెనుకగా ప్రీగాత్రం, 
యితర వాదకులు, అందరికీ వెనుక శ్రుతి వాదకుడు నిలిచి 'కుతువి విన్యాసం 
ప్రదనర్శించారు. హిమబిందు సమస్థానకమందు నిల్చి చేతులందు 
పుష్పాలుంచుకొని ర్యాలిదేవుడు మోహినీకేశవ మూర్తిని ఆరభి రాగంలో స్తుతిస్తూ 
చూర్ణిక పఠించి తలపుష్పపుటకరణంలో పుష్పాంజలి సమర్పించింది. పటవాట, 
పటవ, సూరవట్టై, లకాదిమి, సిరిబిర, హలావిక అడవులు, శివపంచముఖ 
తాళములు, చాచ్చత్సుట, చాచపుట షట్‌పితాపుటత్రిక, సంపక్వేష్టక, వుద్ధటములందు 
నాటకరాగములో - సూలుక్రమము, అడ్డితచారి విన్యాసాలుపట్టి పుష్పాంజలి 
క్రమము ముక్తాయించినది. పిమ్మట సభావర్ణన జేసి సభలోని చతుర్వర్ణములకు 
వందన మాచరించింది. సమస్థానకమందు నిల్చి పతాక హస్తములను ఇరు 
ప్రక్కలకు చాచిపట్టి కుడికాలి బొటనవైలితో యెడమకాలు మడమ వద్ద నుండి 
ముందుకు మూడు పర్యాయములు గజ్జెలను అర్ధచంద్రాకారములో కదిలిస్తూ 
ధ్వనింపజేయటం సభావందన పద్ధతి. సభా వందనం తర్వాత హిందోళరాగం, 
కందర్పతాళంలో శృంగనర్తనం పల్లవిని ప్రారంభించింది. 

పార్వతీపరమేశ్వరులు కైలాసశిఖరంపై విహారార్థం వెళ్లినప్పుడు “ఆకాశచారి' 
విన్యాసక్రమం గూర్చి తెల్పమని జగన్మాత శంకరుని కోరగా ఆమె ప్రీత్యర్థం 
పరమశివుడు శృంగనర్తనం ప్రదర్శిస్తాడు. 

ఒక అంగహారమునకు రెండు చారీవిన్యాసాలను చేర్చి పిమ్మట స్థానకమును 
జతపరిస్తే అది శృంగనర్తన మవుతుంది. ఇది ఆకాశచారితో ప్రారంభమై 
భూచారితో ముగుస్తుంది. ఈ నర్తనం తొమ్మిది విధాలు. ఈ తొమ్మిది విన్యాసాలూ 


నటరాజ రామకృష్ణ 187 


పెద్దెనిమిది అపూర్వ తాళాల్లో ప్రదర్శించబడతాయి. 

ఆ నర్తనాన్ని హిమభిందుచేత ప్రదర్శింపచేయ మొదలు పెట్టగానే, ఐరావతం 
సమయస్ఫూర్తికి గుణవర్ధనాచార్యులు చాలా సంతోషించారు. తన శిష్యురాలు 
విద్యనభివృద్ధిచేసుకున్న తీరును మెచ్చుకొన్నారు. 

శృంగం ముగించి హిమబిందు పార్వతీదేవి 'దేశినీ తాండవాలను 
ప్రదర్శించింది. ఈ దేశినీ తాండవాలు - నికుంచిత, కుంచిత, అకుంచిత, 
పార్వ్వకుంచిత, అర్ధకుంచిత అని అయిదు విధాలు. పరమశివుడు శుద్ధ, దేశి, 
పేరణి, (మేంఖణ, కలశ, దండిక, కుండలి అను సప్త తాండవాలు ప్రదర్శించగా 
వాటికి బదులు పార్వతి పంచవిధ దేశినీ తాండవాలు ప్రదర్శించింది. ఈ 
తాండవాలు వివిధ తాళాల్లో ప్రదర్శింపబడే అపూర్వ కరణాంగహార జతి యతి 
బంధ భేద విన్యాసాలు. శుద్ధ, దేశ్యాదులు కొంత వరకు “ఉద్ధృతి స్వభావం 
కల్షియుండగా కుంచిత, నికుంచితములు కోమల సౌకుమార్యాలతో 
శోభిల్లుతుంటవి. ఈ నర్తనా లన్నిటియందు అపూర్వ తాళ ప్రయోగాలుంటవి. 
దేశినీనర్తనం ముగించి హిమబిందు “పేరిణి” ప్రారంభించింది. ఈ విధంగా 
ఐరావతం తన కుమార్తెచే 'కేళ్లికి శాస్త్రపద్ధతిలో ఒక నూతన క్రమం జతపరచి 
ప్రదర్శింపజేసింది. 

పేరిణి - ఇది గర్భర, విషమ, భావాశ్రయ, కవివారక, గీతం అనే ఐదు 
భాగాలు కల్లివుంటుంది. ఇది నృత్తంతో ఆరంభమై నృత్యమందు నర్తకి తన 
పాండిత్యం ప్రదర్శించటానికి అవకాశ మేర్చడి అభినయ విన్యాసాలతో 
ముగుస్తుంది. 

గర్హరమందు ఆయత్తం, ఠాయి, నెలకట్లు, వివిధరాగ తాళములందు 
రాగభావము ననుసరించి పాడబడే జతులకు నృత్తం ప్రదర్శించబడుతుంది. 
ఇది కేవలం లయ ప్రాధాన్యమైన విన్యాసం. 

విషమము - తాళ ప్రాధాన్యత గల్లి జతియతి బంధకవితా రీతుల్లో 
స్వరశబ్దాల కూర్చుకు నృత్యమాడటం. ఇందు తాళ గతుల విన్యాసాలు విరివిగా 
వుండి ప్రతిజతి ఒక్కొక్క రకమైన తీరికలతో ముగించబడుతుంది. ఇది గూడా 
రసభావాలు లేనట్టి శుద్ధనర్తనమే. 

తరువాత ప్రదర్శింపబడునట్టిది భావాశయం. ప్రదర్శనంలో భావంతో 


188 పసిడిమువ్వలు-పారాణి 


కూడిన కొన్ని వర్ణనాత్మక రచనలకు ఆంగిక ప్రాధాన్యం గల్లినట్టి అభినయం 
యిందు ప్రకటితమవుతుంది. నృత్తం తగ్గి నృత్యం ప్రవేశపెట్టబడుతుంది. 

నాల్గవ భాగం కవివారకం. ఈ రచనలో నృత్తనృత్యాలే గాక సాత్విక 
ప్రాధాన్యం కలినట్టి అభినయంగూడా ప్రకటితమవుతుంది. అభినయం 
ప్రముఖస్థానం వహించి నృత్య నృత్యాలు ద్వితీయ స్థానంలో వుంటాయి. 

పేరిణి గీతంతో ముగించబడుతుంది. కైవార గీతం, (ప్రబంధ గీతాల ఆటే 
గీత ప్రదర్శనం. ఇందు వివిధ రకాలయిన మృదంగ శబ్దాలు అనేక రాగాల్లో, 
తాళాల్లో కూర్చబడి ఆడబడతాయి. నేటి తిల్లానాలకు ప్రాచీన రూపంగా గీతాన్ని 
పేర్కొనవచ్చును. 

హిమబిందు యీ పేరిణి నృత్య ప్రదర్శనంతో ఆట ముగించక “పంచముఖి” 
అనే ఒక ప్రత్యేక తాళ నృత్తాన్ని ప్రదర్శించింది. 

హిమబిందు యీ పంచముఖి తాళనృత్తాన్ని పది సంవత్సరాలు కష్టించి 
సాధించింది. అందు రెండు తాళాలను రెండు చేతులతో నడుపుతూ, మరి 
రెండు తాళాలను రెండు కాళ్లతోనూ ఆట ప్రదర్శిస్తూ, వేరొక తాళంలో గానం 
జేస్తూ ఆడుతారు. ఇది బహుకష్టమైన విద్య. ఐదుగురు విద్వాంసులు తాళం 
వేస్తూ సభలో కూర్చుని పరీక్షింతురు. ప్రతి ఒక్కరి తాళం ఘాతలు తప్పక నడిపి 
చివరకు యీ ఐదు తాళాలు కలిసేచోట ముక్తాయిస్తారు. ఇది సామాన్యమైన 
సాధనకాదు. బహుకాల పరిశ్రమ, తాళలయలందు యెంతో ప్రతిభ కల్లివుండాలి. 
ఇది అపూర్వ ప్రయోగం. ఐరావతం పాడుతూ తాళం వేస్తున్నది. హిమబిందు 
అతి సులువుగా, మంచినీళ్ల ప్రాయంగా తాళాలను ఆడుతూ, తాళసంజ్ఞలను 
యెరుకజేస్తూ, హస్తపాద విన్యాసాలతో తాళాల జాగాలను సూచిస్తూ ప్రేక్షకులను 
ముగ్గులను జేసింది. అభినయం, నృత్తం, నృత్యం, పాట, ఆటకు వ్యాఖ్యానం - 
ఒకటేమిటి, పండితుల పరీక్షల కన్నిటికీ ఆమె నిల్చింది. కలభాషిణితో అన్ని 
విధాలా సరితూగగల్లిన నర్తకి హిమబిందుగా నిశ్చయించి, ఆమెకే ఆస్థాన నర్తకీ 
పదవి లభింపజేయటానికి పండితులు తీర్మానించారు. ఆ తీర్చు సభలో వున్న 
రాజహంసకు అవమానంగా తోచింది. పది తరాలనుండి వస్తున్న ఆస్థాన 
నర్తకీపదవి తను జీవించి వుండగానే తన కండ్లముందు ఇతరుల కివ్వటం తన 
వంశగౌరవానికే కళంకం. తాను వయసులోవున్నప్పటికీ తన కుమార్తెకు ఆ 


నటరాజ రామకృష్ణ 189 


పదవి లభించాలనే సంకల్పంతో తాను ఆస్టానానికి వెళ్లటం విరమించింది. 
కాని ఆ రోజున ఆంధ్రమహా సామ్రాజ్య ఆస్థానంలోని నాట్యానికి మొదటి 
తాంబూలం, ముత్యాలపల్లకీ, పగటి దివిటీలు, స్వర్ణకింకిణులు తాము ఇంకొకరికి 
అర్పించి కళా సరస్వతిని అగౌరవపరచుట కంటే మరణమే మేలు. 

“గుణవర్థనార్యా, రాజహంస జీవించియుండగా ప్రతిష్టానపురంలో 
పసిడిమువ్వలు మరొకరు ధరించటానికి వీల్లేదు.” లేచి వేదికపైకి వెళ్లింది. 

హిమబిందు - పేరెంత చల్లనిదైనా ఆమెలో యువకరక్తం ప్రవహిస్తున్నది. 
ఆమె రాజహంసతో పోటీకి సిద్ధపడింది. గెలిస్తే ఆంధ్రమహా సామ్రాజ్యానికి 
ఆస్థాన నర్తకిగా యెన్నుకోబడి శాశ్వతకీర్తిని సంపాదిస్తుంది. ఓడితే తనతల్లి 
సహాధ్యాయిని రాజహంసవంటి ప్రఖ్యాత నర్తికితో పోటీ చేయటాని కవకాశమైనా 
లభిస్తుంది. అందుకనే ఆ అవకాశాన్ని జారవిడువవద్దని హిమబిందు తన తల్లిని 
తొందరజేసింది. 

ఐరావతం కొంతసేపు ఆలోచించింది. తన కుమార్తె యౌవనంలోవున్నది. 
సాధనసంపత్తి కల్లివున్నది. విజయలక్ష్మి తమనే వరించవచ్చు. 

ఐరావతం కుమార్తెను గజ్జెలు విప్పియివ్వమని కోరింది. తన తల్లే పోటీలో 
పాల్గొంటుందని ఆమె అధికోత్సాహంతో విప్పి యిచ్చింది. తన చేతిలోని తాళాలను, 
మువ్వలను తీసుకొని మహేంద్రుని పట్టపు యేనుగులా మందగమనంతో వేదిక 
వద్దకు వచ్చింది. వేదికపైకి యెక్కింది. రాజహంస, ఐరావతం ఒకరి కెదురుగా 
ఒకరు నిల్చున్నారు. క్షణకాలం ఒకరినొకరు చూసుకున్నారు. వారి పోటీ యెలా 
వుంటుందో చూద్దామని పండితులు ఆత్రుతతో చూస్తున్నారు. మందహాసం చేస్తూ 
ఐరావతం రాజహంసను చూసింది. 

“నీవు రాజహంసవు. నేను ఐరావతాన్ని. మానససరోవరం నీ విహారభూమి. 
స్వర్గం నా నివాసస్థలం. ఇద్దరం యేకగురు శిష్యులం. నా కుమార్తె నీతో పోటీ 
పడి నిన్ను ఓడిస్తే ఆ స్థానం అది అలంకరిస్తుంది. హిమబిందును నీవు ఓడించినా 
నన్ను జయిస్తేగాని నీకా స్థానం ప్రాప్తిగాదు. కాని నా కుమార్తె నీతో పోటీపడి 
గుణవర్ధనుల నగౌరవపరచదు. ఆస్థానపదవికి మీరే అర్హులు” అని గజ్జెలు, తాళాలు 
వేదికముందుకు వచ్చి, అక్కడ వుంచి, తిరిగి వచ్చి తన స్థానంలో వచ్చి కూర్చున్నది. 

గుణవర్ధనులు ఆమె బెదార్యానికి అచ్చెరువంది మనసులోనే దీవించారు. 


190 పసిడిమువ్వలు-పారాణి 


విషమ పరీక్ష నుండి తనను తప్పించినందుకు ఆనందించారు. 

హిమబిందు దుఃఖంతో కుంగిపోయింది. ఆస్థానపదవికి గాకపోయినా ఆమె 
విద్యతో పోటీకైనా నా తల్లి అవకాశం కల్గించనందుకు, తన సాధన వృథాఅయినట్లు 
విలపించింది. 

“హీమవిందూ, విద్య, రాజగారవము యొక్క విలువ నాకు తెలియనిదిగాదు. 
ఆచార్యగుణవర్థనులు నాకు పూజ్య గురువులు. నా బాల్యంలో మనం 
కడుబీదవారం. వారు నాకు వుచితంగా విద్యాదానం చేశారు. వారి చలువవల్లనే 
నేనింత విద్యావేత్త నయ్యాను. నాకు తెలుసు నా యొక్క విద్యావిశిష్టత. పోటీ 
ఫలితం గూడా నేనెరుగకపోలేదు. కాని గురువులతోటి పోటీయా? ఏక వేదిక 
మీద యిద్దరమూ సూత్రధారిత్వం వహించి వారిని అగౌరవపరచమంటావా? 
వారు ధర్మంగా నాకు విద్య చెప్పినందుకు నే నిచ్చే గురుదక్షిణ అదేనా? అందుకే 
ఆ బుణం తీర్చుకోవటానికి - ఆ పదవి యెంతటి కీర్తివంతమైనదైనా వారికి 
దక్షిణగా సమర్పించాను. మనం బుణవిముక్తుల మయ్యాం. సంతోషించు తల్లీ!” 
తల్లి హృదయవిశాలతను తెలిసికొన్నది హిమబిందు. నోట మాట రాలేదు. ఆమె 
కౌగిలిలో చేరి కన్నీరు కారుతూ హృదయభారం తీర్చుకొన్నది. 


౮6౩౬9 


నటరాజ రామకృష్ణ 191 


మతాల యుద్దం 


వసంతోత్సవ సందర్భంలో వేడుకలు, వినోదాలతోపాటు తన ప్రజల్లో 
ఆధ్యాత్మిక వికాసాన్ని కల్గించటానికి గాను మహా విజయ మతవేత్తల సమావేశాన్ని 
ఏర్పరచాడు. 

హరిచరణదాసులు, హరచరణదాసులు, కాపాలికులు, అఘోరులు, 
భైరవులు, శాక్తేయులు, పశుపతులు, దిగంబర శ్వేతాంబర జైనులు, మహాయాన 
హీనయాన బౌద్దులు తమ తమ మత సిద్ధాంతాలపై ఉపన్యసించటానికి విచ్చేశారు. 
అప్పట్లో తెనుగుదేశంలో బౌద్ధమతం విరివిగా వ్యాపించినా, మహావిజయ ఆ 
మతాన్ని అభిమానించి ఆదరించినా స్వీకరించనుమాత్రం లేదు. ఆచార్య 
నాగార్జునులకు అదొక వెలితిగా తోచింది. ప్రతిష్టానపురానికి పంపిన తన శిష్యులు 
ఆర్య దేవ, ధర్మనంది ఇత్యాదులు వారిని ఆకర్షించలేక నిరాశతో తిరిగివచ్చారు. 
చివరి సారిగా ప్రయత్నించి మహావిజయను తథాగతుని మార్గంలోకి 
తీసుకురావాలనే సంకల్పంతో ఆచార్య నాగార్జునులే స్వయంగా వసంతోత్సవ 
వేడుకల్లో పాల్గొనటానికి బయలుదేరారు. 

చీకటిపడుతున్నది. పురం రెండుక్రోసుల దూరాన వుండగానే గిరిపై వెలసిన 
మృత్యుంజయ ఆలయం యొక్క గాలిగోపురం కొత్తగా బంగారు పూత పెట్టడంచేత 
- దివ్యకాంతులతో మెరుస్తున్నది. 

దూరంగా కనిపించే ఆ మెరుపేమిటని నాగార్జునులు తన అనుచరులను 
ప్రశ్నించారు. 

ప్రతిష్టానపురం ఇలవేల్పు మృత్యుంజయుని ఆలయ గోపుర స్వర్ణ శిఖరమని 
వారు యెరింగించారు. 

అక్కదే తథాగతుని మహాస్థూపం గనుకవుంటే యెంత బాగుంటుందో అని 
నాగార్జునుడు సంబరపడ్డాడు. ఆ కోర్కె నెరవేరాలని ఆశించాడు. నెరవేర్చుతానని 


192 పసిడిమువ్వలు-పారాణి 


తన మనస్ఫూర్తిగా దీక్ష బూనాడు. 

రాజగురువు శైవాచార్యులు మత పెద్దలందరినీ గౌరవపురస్సరంగా 
ఆహ్వానించారు. 

మత సమావేశం ప్రారంభమైంది. 

ప్రారంభకులుగా శైవాచార్యులు శివతత్వం గూర్చి ప్రసంగించారు. పిమ్మట 
హరిచరణ దాసులు దిగంబర శ్వేతాంబర జైనులు మొదలైనవారు ఒకరి తరువాత 
ఒకరు తమతమ మతాల విశిష్టతను గూర్చిప్ర సంగించారు 

ఉపన్యాసాలతో ప్రారంభమైన సభ కొంత సమయం గడిచేసరికి ఉద్రిక్తమైన 
వాదోపవాదాలుగా మారింది. సత్యాన్వేషణకు సర్వమూ త్యాగం చేసినవారు సైతం 
ఆ విధంగా ఆవేశపరులవటం మహావిజయకు ఆశ్చర్యం కలిగించింది. అందుకే 
కాబోలు ప్రచారకులు వేరు, సిద్ధిపొందిన మహాపురుషులు వేరని పెద్దలు 
చెపుతుంటారని తనలోతాను తర్మించుకొన్నాడు. 

అంతలో ఆచార్య నాగార్జునులు లేచి, బౌద్ధాన్ని గూర్చి గంభీరోపన్యాసం 
జేశారు. అది బౌద్దాన్ని గూర్చిన (ప్రబోధమేగాక ప్రచారంగా గూడా తోచి, ఇతర 
మతస్థులు విమర్శలకు పూనుకున్నారు. వారిలో వారికి చర్చలు ప్రారంభమై 
వాగ్యుద్ధరూపం దాల్చింది. అది సామాన్య మానవుల మనస్తత్వం. గాని తాను 
నమ్మిన భావాల్ని ప్రచారం చేయుటలోగల మహత్తు అది. అంతటి పట్టుదల, 
పరమత అసహనం, తన అభిప్రాయాల బెన్నత్యం నిరూపించలేనివాడు 
ప్రచారకుడు కాలేడు. అది రాజకీయం గానీయండి, కళకానీయండి, ఆధ్యాత్మికత 
కానీయండి. కనుక మహావిజయ వారి వారి పద్ధతులను ప్రశాంతచిత్తుడై 
వింటున్నాడు. ఆ వాదోపవాదాల వల్ల తాను గ్రహింపవలసిన విషయాలనుగూర్చి 
ఆలోచిస్తూ. కాని నాగార్జునుల ఉపన్యాసం అందరిలో రగులుతున్న అగ్నిలో 
ఆజ్యం పోసినట్లనిపించింది. వారందరికీ ఆ సమావేశోద్దేశ్యాన్ని తెల్పనెంచాడు. 

“ఆధ్యాత్మికవేత్తలారా ! నా సామ్రాజ్యంలోని ప్రజలకు సర్వమత సారాన్ని 
తెల్చనెంచి ఈ సమావేశం యేర్పాటుచేశాను. ఇది ప్రచారవేదిక గాదు. ఆచార్యుల 
మధ్య ఆధ్యాత్మిక యుద్ధం అసలేగాదు. ప్రతి మతంలోని విశిష్టతను సామాన్య 
మానవుడు సైతం తెలిసికొనే అవకాశం కల్గించండి. ఈ సభావేదికను అనర్థ 
చర్చావేదికగా గాక విజ్ఞానదాయినిగా మార్చండి. మీరందరూ మీమీ మతాలను 
గూర్చి తెల్పితే ప్రజలకు సర్వమతాలసారం (గ్రహించే అవకాశం కల్పించిన 


నటరాజ రామకృష్ణ 1983 


వారవుతారు. వారికి పరమత సహనం అలవడుతుంది. తోటి మానవుని గౌరవించే 
శక్తి అభివృద్ధిజెందుతుంది. కనుక మీ మతాల్లోకి సామాన్య ప్రజలను మార్చుటకు 
యత్నించకండి. అన్ని మతాల గూర్చి తెలిసికొనే అవకాశం వారికి కల్పిస్తే వారే 
తమ మార్గాన్ని గూర్చి యోచించుకుంటారు. మతం మనిషి హృదయానికి 
సంబంధించిన (ప్రత్యేకమైన విశ్వాసం. మీ తార్మిక విజ్ఞానంతో వారిని 
భ్రమపెట్టకండి. ఇదే నేను దైవ స్వరూపులైన మీ నుండి ఆశించేది” అని గంభీరంగా 
ఉపన్యసించాడు. 

సభ సద్దుమణిగింది. మహావిజయను బౌద్ధంలోకి మార్చగలమనే భీక్కుల 
ఆశలు ఆ రోజున గూడా ఫలించలేదు. వారు చాలా నిరాశచెందారు. కాని 
నాగార్జునులు మాత్రం ఆ నాటితో యుద్ధం ముగిసిందనుకోలేదు. అది ఆ రోజుననే 
తనకు ప్రారంభమైంది. వసంతోత్సవాలు ముగిసిన తర్వాత అతడు కపోత 
పర్వతానికేగి “సుహృల్లేఖా” రచనకు పూనుకొన్నాడు. 

నాగార్జునుని కాలం వరకూ బౌద్ధంలో హీనయానమే యెక్కువగా ప్రచారంలో 
వున్నది. హీనయానంలో విగ్రహారాధన లేదు ఆనాటి శిల్పంలో. అందుకే బుద్దుని 
చూపతలచినప్పుడు శూన్యంగానో, లేక బోధివృక్షాన్ని చూపిస్తూనో చిత్రించేవారు. 
నాగార్జునులు మహాయానం ప్రచారం జేశారు. తదాది బుద్దుని విగ్రహారాధన 
మారంభమైనది. ఆ పద్ధతి బౌద్దానికి విరుద్ధమైనా ప్రజలను ఆ మతంలోకి 
ఆకర్షించటానికి అది ముఖ్యంగా తోడ్చడ్డది. అప్పుడే సుందరమైన బుద్ధ విగ్రహాలు 
ఎన్నో నిర్మించబడ్డవి. అప్పుడు స్టూపాలేగాక ఆలయాలు గూడా బుద్దునికి 
నిర్మించబడ్డవి. ప్రజల్లో తాము అనుసరించే మతానికీ, కొత్త వెలుగుకూ తేదా 
ఎక్కువగా కన్పించకపోగా, అందునా హైందవేతరమైన ఏదో ప్రత్వేకాకర్షణ 
అందులో వుండటం వల్లా ప్రపంచంలోని అనేక దేశాలు బౌద్దాన్ని స్వీకరించాయి. 

నాగార్జునుడు గొప్ప ప్రవక్తయేగాక, బహు గ్రంథకర్త, యోగిపుంగవుడు 
కూడా. 

మహావిజయను బౌద్దునిగా చేయదలచి దీక్షతో “సుహృల్లేఖ అనే మహాగ్రంథా 
న్నాకటి రచించి అతని పుట్టినరోజు కాన్మగా ఆచార్య నాగార్జునులు సమర్పించారు. 

సర్వమత సమావేశాలతో వసంతోత్సవాలు ముగిసినవి. కవులు, గాయకులు, 
కళావెత్తలు ఉచితరీతిని సన్మానింపబడి వారి వారి దేశాలకు మరలినారు. 

ప్రతి సంవత్సరం వసంతపంచమినాడు ప్రారంభించి వసంతోత్సవాలు వారం 


194 పసిడిమువ్వలు-పారాణి 


రోజులు జరపటానికి నిశ్చయించారు. దీని వల్ల సామ్రాజ్యంలోని ప్రముఖులందరూ 
ఒక చోట గూడటమేగాక, కళా పరిశోధనకు, కొత్త పద్ధతులు ప్రవేశపెట్టుటకు 
అవకాశం యేర్చడుతుంది. 

కపోత పర్వతానికి తిరిగి వెళ్లిన భిక్కులు ఆస్థాన నర్తకి పోటీలను గూర్చి 
కలభాషిణికి తెల్పారు. 

ఆ పదవిలో యేనాడో తనకు ఉత్సాహం అంతరించింది కనుకనే కలభాషిణికి 
ఆ విషయం ఆనందాన్ని కల్లించలేకపోయింది. 

సామ్రాజ్యంలోని ప్రముఖులందరూ పాల్గొన్నా దయాశేఖరమాత్రం 
వసంతోత్సవాలకు రాలేదు. నగరాజ తనయ సంఘటన అతనికెంతో పశ్చాత్తాపం 
గలిగించింది. ఏకాంతంగా అహోరాత్రాలు ఏదో ఆలోచిస్తుంటాడు. విందులు, 
విలాసాలు మానేశాడు. దేశాటనం ముగించివచ్చిన తర్వాత మహావిజయ మాత్రం 
ఒక మారు అతనిని కలిసివచ్చాడు. జ్యోతిశ్చాస్తాన్ని పరిశోధిస్తున్నట్లు 
తెలుసుకొన్నాడు. 

వసంతోత్సవాలకై దయాశేఖరకు ఆహ్వానం పంపించాడు మహావిజయ. 

ఉత్సావాల్లో పాల్గొనే ఉత్సాహం లేదని అతను జవాబు పంపించాడు. 

చివరిరోజున మత సమావేశాల్లోనైనా పాల్గొనమని తిరిగి కబురు పంపాడు. 

ప్రతి మానవునిలో పరమాత్మను చూసే విశ్వమతాన్ని నేను అభిమానించి, 
అనుసరిస్తున్నాననీ, మానవసేవే నాకు మహా మతమనీ, ప్రపంచంలోని ప్రతి 
మానవనికీ జన్మనిచ్చి, మరల తనలోకి ఏ శక్తి యిముడ్చుకుంటున్నదో, ఆ 
మహాశక్తి నా ఆరాధ్యదైవమనీ, విశ్వవ్యాప్తమైన ఆ మహాశక్తిని ప్రతి జీవిలోనూ 
చూస్తున్నాననీ, మానవులు ఏర్పరచుకొన్న మత చర్చల్లో పాల్గొని నా సమయం 
వృథా పుచ్చదలచుకోలేదని, జ్యోతి శ్నాస్త పరిశోధనలో వున్నాననీ, అది ఫలిస్తే 
దేశానికి యెంతో మేలు కలుగుతుందనీ నేను రానందుకు మన్నించమనీ 
దయాశేఖర జవాబు పంపాడు. 

వసంతోత్సవం ముగిసిన కొంతకాలానికి మహావిజయకు అశ్వమేధయాగం 
చేయాలనే సంకల్పం కలిగింది. విజయదశమి నాటికి యాగం ముగించి అశ్వాన్ని 
వదలాలని నిశ్చయించుకున్నాడు. ఈ విషయం చర్చించటానికి దయాశేఖర 
దగ్గరకు వెళ్లాడు. 

m2) 


నటరాజ రామకృష్ణ 195 


వజ్రాలహారం 


దయాశేఖరుడు కొంతకాలం నుండీ ఏకాంతజీవితం గడుపుతూ, 
జ్యోతిశ్శాసప్రంలో పరిశోధనలు చేస్తున్నాడు. మనిషిని చూసి అతని భవిష్యత్తు 
చెప్పగలిగేశక్తి అతనిలో కల్గింది. అంతే గాక దూరంలో ఏమి జరుగుతుందోకూడా 
నిమిషం ప్రశాంతంగా యోచిస్తే చాలు తెలిసిపోతుంది. 

మహావిజయ నదినిదాటి దయాశేఖర దగ్గరకి వచ్చాడు. అతనిలోని మార్పు 
మహావిజయ కెంతో ఆశ్చర్యం కలిగించింది. ఇద్దరూ బాల్యంలో ఒకే గురువువద్ద 
విద్యాభ్యాసం జేశారు. మహావిజయ మహారాజైనా మిత్రునిలాగానే యిద్దరూ 
సంభాషించుకున్నారు. 

“క్రాంచపక్షి విలాపం వాల్మీకి మహకవిచే ఆదికావ్యం రామాయణం 
వ్రాయించినట్లు, నగరాజతనయా వియోగం నిన్ను జ్యోతిష్ముని చేసినట్లుందే.” 

ఇద్దరూ నవ్వుకొన్నారు. 

దయాశేఖర యేదో సమాధానం చెప్పాలనుకొంటాడు. 

అంతలో రెండు నిమిషాలు నిశ్శబ్దంగా యోచిస్తాడు. 

“మహావిజయా, నీవు యిక్కడ నుండి తిరిగివెళ్లగానే విషాదకరమైన వార్త 
నొకటి వింటావు. మహారాణీ పట్టాభిషేక సమయములో ధరించే వజ్రాలహారం 
దొంగిలించబడుతుంది. నీవేమీ చింతించకు. ఆం... మీ కోటలోని ఒక వృద్ధదాసి 
ఆ హారాన్ని దొంగిలించి, ఉద్యానవనంలోని మాలతీ పొదల ప్రక్నన పూడ్చి 
వుంచింది. మీరు వెదికి తీసుకోవచ్చును.” 

మహావిజయ ఆశ్చర్యపోతాడు. 

“ఈ దినం ఉదయమే నీవు దర్శన మిస్తావని వ్రాసి వుంచాను” అని ఒక 
పత్రంపై తాను లిఖించినది చూపాడు. 


196 పసిడిమువ్వలు-పారాణి 


“దయాశేఖరా. నీ వింత విజ్ఞానఖనివే. మరి మన దేశాచారాలకు నీ వల్ల 
భంగమెలా కలిగింది?” 

“కర్మ వల్ల అహల్య గౌతమునిచే శపించబడి శిలయైపోలేదా? పురాకృత 
కర్మఫలాన్ని ఎవరు తప్పించుకోగలం? అవశ్యం అనుభవించి తీరవలసిందే.” 

“అశ్వమేధయాగం తల పెట్టాను. దైవజ్జునిగా నీ సహాయం కోరుతున్నాను.” 

దయాశేఖర ఆలోచిస్తూ కూర్చుంటాడు. కొంతసేపు నిశ్శబ్దంగా గడిచింది. 

ఒక పత్రంపై కుంకుమపూ సిరాతో, నెమలి పింఛంతో ఏదో వ్రాస్తాడు. 

“మహావిజయా, ఈ లేఖను శివరాత్రి నాటి ముందురోజున విప్పిచూడు. 
అంతా నీకే తెలుస్తుంది.” లేచి ఆ లేఖ నిస్తాడు. 

మహావిజయ అతనిని వీద్యొని వెళ్లిపోతాడు. 

నావలో పయనిస్తున్నంత సేపూ మహావిజయ దయాశేఖర గురించే 
యోచిస్తున్నాడు. అతని పరిశోధనలు ఫలిస్తే ఆంధ్రదేశానికే శాశ్వతకీర్తి వస్తుంది. 
భారతావనికి ఒక గొప్ప జ్యోతిశ్శాస్త్రం లభిస్తుంది. 

నావ ఒడ్డునకు చేరింది. రాజభటులు పరుగు పరుగున వచ్చారు. 

“ఆర్యా, ఘోర సంఘటన!” 

మహావిజయ చలించలేదు. ప్రశాంతంగా రాణివాసానికి వెళ్లాడు. విద్యాధరి 
కన్నీటితో స్వాగతమిచ్చింది. వారి ఏకాంత మందిరానికి వెళ్లారు. వృద్ధదాసిని 
పిలిపించి, మాలతీ పొదల మాటున చంద్రశిలావేదిక ప్రక్కన పూడ్చబడిన హారాన్ని 
తెమ్మని ఆజ్ఞాపించాడు. ఐదు నిమిషాల్లో దాసి మాలతో ప్రవేశించి క్షమించమని 
రాజావారి పాదాలపై పడింది. 

దయాశేఖరపై మహావిజయ కొక విశిష్టాభిప్రాయ మేర్చడింది. అతని శక్తిని 
ప్రపంచోపయోగం కొరకు వినియోగించటానికై ఆలోచించసాగాడు. 


6౬9 


నటరాజ రామకృష్ణ 197 


గర్జించిన మేఘాలు 


యశళోవర్థనుడు కొండ మీద ఒంటరిగా కూర్చుని పయనిస్తున్న 
మేఘపంక్తులను చూస్తున్నాడు. నల్లని మేఘాలు, మంచు బిందువుల సమూహం 
అతన్ని తాకుతూ, గిలిగింతలు పెడుతూ, పూర్తిగా కమ్మివేసి ఉక్కిరి బిక్కిరి చేస్తూ 
కదలిపోతున్నాయి. ప్రక్కనున్న కొండలపై విశ్రమిస్తున్నాయి. అతడు అలాగే చూస్తూ 
ఏమిటో ఆలోచిస్తున్నాడు. 

కలభాషిణి అతనికి తెలియకుండా మెల్లగా అక్కడకు చేరింది. అతని చెంతనే 
కూర్చున్నది. 

కొన్ని నిమిషాలు గడిచినవి. అతడామెను గమనించలేదు. 

“యశోవర్ధనా, ఏమిటిలా దీర్హంగా మేఘాలను చూస్తూ ఆలోచిస్తున్నావు?” 

అతడు ఆమెను చూసి మరల ఆలోచనలో పడ్డాడు. 

“గర్జించే మేఘాలు వర్షించవు... మేఘాలు ఆ కొండ మీద మేతమేసి, 
కృష్ణలో నీరు త్రాగి అప్పుడు వర్షాన్ని కురుస్తాయి. నిజమేనంటావా?” 

అతడు వినిపించుకోలేదు. ఒక పువ్వు అతనిపై విసురుతుంది. 

యశోవర్ధనుడు అక్కడవున్న చెట్ల పూలన్నిటినీ ఆకులతో సహా కోసి ఆమెపై 
చల్లుతాడు. 

కలభాషిణి అలిగి ప్రక్కకు తొలగి కూర్చుంటుంది. 

“అమాయక హృదయాన్ని ఆకర్షించి కత్తికోత కోయటం ప్రీజాతి లక్షణమే 
కదూ.” 

“ఓహోహో! మేఘాలను చూసి మయూరం పురి విప్పి ఆడటం 
మొదలుపెట్టిందే!” 

అతడు రెప్పనార్పకుండా ఆమెనుచూస్తూ కూర్చున్నాడు. 

“ఏమిటి, అలా చూపులతోటే మింగేలాగున్నారు, మహా శిల్పులు. 


198 పసిడిమువ్వలు-పారాణి 


“నీలోని నూతన శోభే...” 

“నాలోగాదు మీలోని ప్రకృతి యొక్క ప్రభావం. పాపం మీరేం చేస్తారు?” 

“నిన్ను చూస్తున్నా నీలోకి చూస్తున్నా నీలోని నిన్ను చూస్తున్నా నీలో నీవు 
ఇంతరవరకూ చూడని నిన్ను చూస్తున్నా” 

“ఏమిటి, కవిత్వం చెపుతున్నారే.” 

“నీ వెరుగని నిన్ను చూస్తున్నా నీకు చూపించాలనే నిన్ను చూస్తున్నా 
ప్రపంచానికి చూపించే నిన్ను చూస్తున్నా.” 

“అబ్బబ్బ! ఆపండి బాబూ, ఇది భగ్న హృదయుని కవిత్వంలా వుంది.” 

“నీవు కాని నిన్ను చూస్తున్నా నీవు కోరని నిన్ను చూస్తున్నా నీలో లేని - 
నీలో వుండవలసిన నిన్ను చూస్తున్నా పంచభూతాల్లో కలిసే నిన్ను వదిలి నిన్ను 
చూస్తున్నా.” 

“అమ్మయ్యో! కవిత్వం వేదాంతంగా మారుతున్నదే”. 

“నీ నా భేదం లేని నిన్ను చూస్తున్నా. నాలోని నిన్ను, నీలోని నాలోని 
యిమిడివున్న నిన్ను, చివరకు నీ, నా ఒక్కటయ్యే నిన్ను చూస్తున్నా.” 

“అయిందా బాబూ, మీ భగ్నహృదయ వీణ-రాగ తాన పల్లవి గానం.” 

“పువ్వుకు అందాన్ని యెందుకిచ్చాడు? భ్రమరాన్ని రాబట్టడానికి. స్త్రీకి 
అందమెందుకిచ్చాడు? పురుషునిలో అనుభవేచ్చ కల్గించడానికి. ఒప్పుకుంటావా?” 

“నిజమేగాని - మనిషికి బుద్ధినెందుకిచ్చాడు? పరువుకంటే యెక్కువగా 
మంచీ చెడూ విమర్శించుకోడానికి. తనలోని పశు ప్రవృత్తిని అదుపులో 
పెట్టుకోవడానికంటావా లేదా?” 

“లేదు లేదు. ప్రపంచంలో వున్న సౌందర్యాన్నంతా అనుభవించడానికి.” 

“ఎప్పుడు క్షణికమైన సౌఖ్యాలను గురించే ఆలోచిస్తుం దెందుకు నీ మనస్సు?” 

“మరి ముందే చెప్పానా. నన్ను కదపవద్దని. తేనెటీగల తెట్టెను కదిపితే 
ఈగలు కుట్టవూ?” 

చివరిదాకా వేచివుంటే అందులో కాస్త మకరందమైనా మిగిలుతుంది. 
మానవునిలో అదీలేదుగా.” 

“నిన్నే నీవు తెలుసుకో లేకపోయావు. ఇక నన్నేమి తెలుసుకోగలవు చెప్పు.” 

“ఈపాటి వేదాంతం నాకు తెలుసు.” 


నటరాజ రామకృష్ణ 199 


“తెలుసుకోవటమే అసలు ప్రారంభించలేదు. ఇక అంత మెక్కదికి?” 

“ఇంతకూ యేమంటావు?” 

“నన్ను కాస్సేపు ఒంటరిగా వదలమంటాను.” 

“పరిపక్వ మొందిన మనస్సు వేలాదిమందిలోవున్నా ఒంటిరి తనాన్ని 
అనుభవించగలదు. తనలోనికి తానుపోయి పక్వంగాని పసరుగాయ 
ఒంటరిగావున్నా శాంతి వుండదు నిజమేనా?” 

“మళ్ళీ చర్చల్లోకి దింపుతున్నావు, మరి జాగ్రత్త తరువాత చింతిస్తావు”. 

మేఘాలు వారిమీదినుండి పయనించినవి. గొంతువరకూ వారిని కప్పుతూ 
వెళ్ళుతున్నవి. వారిరువురి శిరాలు మాత్రం పైకి కనిపిస్తున్నవి. జల బిందువులచే 
వారి శరీరాలు తడిసినవి. ఆ చల్లని బిందువులు వారి తనువులను పులకింప 
జేసినవి. ఇద్దరూ దూరంగా జరిగి కూర్చున్నారు. అంతవరకూ చిలిపిగా 
హాస్యమాడుకుంటున్న వారి వదనాలు గంభీర ముద్ర దాల్చినవి. ఆమె తల 
వంచింది. కాలి బొటనట్రేలితో భూమిపై రాస్తూ ఆలోచిస్తున్నది. అతడు నిశ్శబ్దంగా 
ఆమెను పరీక్షిస్తున్నాడు. ఆమె తన తలను వాలుగా యెత్తి మెరిసే నేత్రాలతో 
చూసింది. ఆ భంగిమను అతడు తన చలితాధరాలతో, నవ్వే కండ్లతో 
స్వీకరించాడు. 

అలా కొన్ని క్షణాలు గడిచినవి. అంతవరకు గర్జించిన మేఘాలు 
వర్షించసాగాయి. వట్టి వానేగాదు, వడగండ్లుకూడా. 

“అయ్యో! నా శిల్పాలు, ప్రతిమలు వడగండ్ల వానకు ఏమైపోతున్నాయో”. 
త్వరగా కొండను దిగి శిల్పాలు చెక్కే ప్రదేశాన్ని చేరాడు. ఆ శిల్పాలపై పడుతున్న- 
పడి కరిగిపోతున్న ముత్యాల్లాంటి వడగండ్లు ఆతని హృదయాన్ని శూలాల్లా 
బాధించినవి. ఏం చేస్తాడు పాపం! అసహాయుడై అలాగే నిలిచి చూస్తున్నాడు. 
ఆ వర్షంలో అతను పూర్తిగా తడిసిపోయాడు. కాని అతనికి ఆ ధ్యాసే లేదు. కళ్ల 
నీరు నింపుకొని బాధపడుతూ ఆ శిల్ప కళా ఖండాలచెంత నిల్చున్నాడు. అచ్చటి 
ఇతర శిల్పులు పని వదిలిపెట్టి, చెంతనున్న కుటీరాల్లో తలదాచుకుంటున్నారు. 
కొండపై తన ఆశ్రమం నుంచి నాగార్జునులు ఈ దృశ్యాన్ని చూస్తూ వున్నారు. 

వర్షం ఎంత తొందరగా వచ్చిందో అంత తొందరగానే పోయింది. 
యశోవర్ధన ప్రతి బొమ్మనూ ఆప్యాయతతో తుడిచి, వాటి అవయవాలను 
పసిబిడ్డలనువలె తడివిచూస్తున్నాడు. 


200 పసిడిమువ్వలు-పారాణి 


కలభాషిణి కొక చిలిపి కోర్కె గల్లింది. అతనిని హాస్యం పట్టించాలని తన 
కుటీరం నుండి ఆరామంలోకి వెళ్లి మెత్తని పట్టు వస్త్రం, ఒక రత్న కంబళీ 
తీసుకొని అతడున్న చోటికి వచ్చింది. 

“మహాశిల్పీ, యశోవర్ధనా! ఇదిగో ఈమెత్తని పట్టుబట్టతో మెల్లగా తడి 
అద్ది, ఈ కంబళి కప్పు. పాపం మీ శిల్పకన్యలకు చలి పుడుతున్నదేమో.” 

“అవివాహితయైన జవ్వని కేమి తెలుస్తుంది నా బాధ.” 

“పాపం! బ్రహ్మచారివైనా, మాతృహృదయాన్ని అనుభవిస్తున్నావు. నిజమే 
నా కెలా తెలుస్తుంది నీ బాధ.” 

“శిల్పమే నా సర్వస్వం. దాని కొరకే నేను జీవిస్తున్నా. దారికొరకే పుట్టా. 
దాన్నే ప్రేమిస్తున్నా ఆరాధిస్తున్నా మరల ఆ కళాజ్యోతిలోనే కలిసిపోతా.” 

“యశోవర్ధనా, అదంతా నిజమే. కాని నీవు పోయినా నీ శిల్పం ప్రపంచంలో 
నిల్చిపోతుంది. ఎన్ని వర్షాకాలాలు తట్టుకోవాలో? ఎన్ని ఎండలకు యెండాలో? 
ఎన్ని వసంతాలు దానిపై పుష్పించాలో? ఎన్ని హేమంతాలు పీడించాలో? 
ఎప్పుడైనా ఆలోచించావా?” 

అతడు ఆలోచనలో పడ్డాడు. 

“నిజంగా నీవు నాకు వెలుగుబాటవు కలభాషిణీ. ఒక్కొక్కసారి ఆవేశంలోపడి 
నేను వాస్తవిక ప్రపంచ సత్యాలనే మరచిపోతాను.” 

నాగార్జునులు ఆ దృశ్యాన్ని గమనిస్తూనే వున్నారు. కాని వారిద్దరు మాత్రం 
నాగార్జునులను చూడలేదు. అతడు నిశ్శబ్దంగా అక్కడకు వచ్చాడు. 

యశోవర్ధనుడు మరల ఆలోచించసాగాడు. మెరుగులు దిద్దడానికి 
సిద్ధంగావున్న ఒక బొమ్మపై అత్యంత ఆప్యాయతతో చేతి నుంచి, ఆ బొమ్మనే 
చూశాడు. 

'కలభాషిణీ, నా శిల్పాల భాష నీకేమి అర్ధమవుతుంది. నా బొమ్మలు నాతో 
మాట్లాడుతాయి. తమ పూర్వ స్మృతులను తెల్పుతాయి. మాతృగర్భంలో నుండి 
బిడ్డ బయటకు వచ్చేప్పుడు ఎంతబాధపడుతుందో, వాటిని నేను ఉలితో 
రూపొందించుతుంటే అలాగే ఒక్కొక్కప్పుడు బాధపడతాయి. వాటి భాష నేర్చుకో. 
నీకూ అర్థమవుతుంది ఆ ఆవేదన... ... ఈ మధ్య తథాగతుని శిల్పం 
చెక్కుతున్నాను. పాలరాతి శిలాఖండాలెన్నో అక్కడపడి వున్నవి. అందులో ఆ 
శిల్పానికి తగినదాన్నే యేరుకొంటున్నాను. ప్రతి రాతిఫలకమూ “నన్ను స్వీకరించు 


నటరాజ రామకృష్ణ 201 


- నన్ను స్వీకరించు అని ఎంతో ఆత్రుత వెలిబుచ్చాయి. అన్నింటిలోకి ఒక 
పసిశిలవుంది. దాని తాపత్రయం మరీ చెప్పలేము. నిజంగా నాకు చాలా 
జాలివేసింది. తన జన్మను సార్థకం చేయమని ఎంతో ప్రాధాయపడింది. కాని 
దాని కోర్మెను తీర్చలేకపోయాను. ఆ పసిహృదయం తథాగతుని రూపాన్ని 
భరించలేదు.” 

“మరేం జేశావు?” 

“అందుకే నీ రూపాన్ని సృష్టించా.” 

కలభాషిణి కొంచెం సిగ్గుపడ్డది. 

“యశోవర్ధనా, నీవు కొంతకాలం జైనమతాన్ని స్వీకరించావా?” 

“దీనికి జైనమే కావాలా? భగవంతుని సృష్టిలోని ప్రతి వస్తువులో జీవం 
చూసే మానవునికి ఈ విషయాలు తెలుస్తాయి. తెలిసికోగలడుకూడా. శిలల 
హృదయాన్ని తెలియని శిల్పి సజీవ శిల్పాన్నేమి రూపొందిస్తాడు. తథాగతుని 
రూపొందించటానికి ఒక శిలాఫలకాన్ని యెన్నుకొన్నాను. మూడు అహోరాత్రులు 
ఉపవాస వ్రతాలు చేసి ఆ మూర్తిని ముగించాను. మూర్తి తేజోవంతంగా 
రూపొందింది. మూడవనాటి రాత్రి నడిరేయి బుద్ధదేవుని నేత్రాలు దిద్దుతున్నాను. 
అంతటితో ఆ మూర్తి నిర్మాణం సంపూర్ణమవుతుంది. ఒక మృదు మధురమైన 
కిన్నెరనాదం ఆ మూర్తి నుండి అప్పుడు వెలువడింది. ప్రశాంతంగా విన్నాను 
నా పనిని ఆపి. 

“శిల్సీ, నేటి నుండి నా వ్యక్తిత్వాన్ని కోల్పోయి నీవు రూపొందించిన 
తథాగతునిలో నిల్చిపోతాను. నా కథ కాస్త వింటావా?” ఆ విగ్రహం పెదవులు 
కదిలి కంఠంలో నుండి ప్రతి వాక్కూ వచ్చినట్లనిపించింది. 

“నా జన్మ సార్థకమైంది. మా అన్న చెప్పిన వాక్కు నిజమైంది. అసలు నా 
పుట్టుక ఆబూపర్వతం వద్ద కొండలో. మా కుటుంబంలోని వారంతా, చిన్నా 
పెద్దా మూర్తులుగా రూపొంది రాధింపబడుతున్నారు. మా తండ్రి ఆబూపర్వతంపైని 
ఆలయంలో మహావీరునిమూర్తిగా వెలిశాడు. నేనూ, మా అన్నా ప్రముఖ 
దేవతామూర్తుల రూపంలో జీవించాలనే ఆశతో అక్కడి శిల్పులకు చిక్కకుండా, 
భూమిలోకి కూరుకుపోయి ప్రయాణం సాగించాము. ఇది ఒకటిన్నర శతాబ్దం 
(క్రిందటి మాట. అలా భూగర్భంలో పయనించగా పయనించగా - కొలనుపాక 
వద్ద పెద్ద జైనాలయం నిర్మాణంలో వున్నది. అక్కడ మూలవిరాట్టును 


202 పసిడిమువ్వలు-పారాణి 


ప్రతిష్టించడానికి శిల్పులు తగిన శిలను వెతుకుతుండగా, మా అన్న వారికి 
కనిపించాడు. ఆ ఆలయంలోని మూర్తిగా ఆయన వెలిశాడు. ఆ చెక్కిన శిల్పి మీ 
మాతామహుడు. అప్పటి నుంచీ నేను వేచి వున్నాను. చివరకు ఈ కొండ వద్ద 
నా జీవితం ధన్యమయినది. మా కుటుంబంలో ప్రతి ఒక్కరం దూరంగా 
విడిపోయినా ఈ విధంగా పవిత్ర యాత్రాస్థలాల్లో ప్రముఖ రూపాల్లో 
ఆరాధించబడుతున్నాము. ఒక్కొక్కప్పుడు ఒకరినొకరు చూసుకోవాలనే కోర్కె 
కల్గుతుంది. అప్పుడు సూక్ష్మరూపాల్లో అందరమూ ఒక చోట చేరుతాము. ఆ 
సమయంలో మా మూర్తులలోని తేజస్సు కొంత తగ్గి వుంటుంది. అది 
సామాన్యులకు గోచరం కాదు. అట్టి సమయాల్లో యంత్రబలంచేత మా మూర్తులు 
పూజలు గొంటాయి. కొన్ని వేళలందు ఆ మూర్తుల్లో నుండి మా ఆత్మలు 
బహిర్గతమైపోయి మరల చేరనిచ్చగించవు. అట్టి సమయాల్లోనే ఆలయాల్లో 
పూజలులేక పాడుపడిపోతాయి. యంత్రబలం, శిల్పాల ఆత్మశక్తీ రెండూ చేరి 
సంపూర్ణమైననాడే ఆ ఆలయాల్లోని మూర్తులు పరిపూర్ణ వైభవాలతో శోభిల్లుతాయి. 
ఏది తగ్గినా వైభవం క్షీణంగానే వుంటుంది. కొన్ని సమయాల్లో వివిధ మూర్తుల్లోని 
సూక్ష్మరూపాలన్నీ ఒకే మూర్తిలో సమావేశమైనప్పుడు ఆ మూర్తి అతి 
ప్రతిభావంతంగా విరాజిల్లుతుంది. ఇదే దేవతామూర్తుల ప్రతిభకు కారణం. 
శిల్పీ నా జన్మ ధన్యత చెందించిన నీ జీవితం సార్థకమవుతుంది. ” ఇలా పల్కి ఆ 
వాణి నిలిచిపోయింది. 

“పాలరాతిలో వున్న మార్దవం నల్లరాతిలో లేదు. కాని నల్లరాతిలో వున్న 
మహాశక్తి పాలరాతిలో లేదు. అందుకే హిందూ దేవతలను రూపొందించే 
దక్షిణాపథ శిల్పులు నల్లరాతినే యెన్నుకొంటారు.” అలా మాట్లాడుతూనే ఆ 
శిల్పాన్ని స్మరిస్తూ యశోవర్ధన నిశ్శబ్దంగా వుండిపోయాడు. 

“అయ్యయ్యో! ఆ బొమ్మ చలికి యెలా వణికిపోతున్నదో చూడు.” అని 
వున్నట్లేవుండి కలభాషిణి ఆ శిల్పానికి కంబళి కప్పింది. చిలిపితనం ఆమె కండ్లలో 
మెరిసింది. 

అతడు నవ్వాడు. ఆమె నవ్వింది. 

ఆ బిడ్డల చేష్టలకు నవ్వాపుకోలేక చాటుగావున్న నాగార్జునులు కూడా 


నవ్వసాగారు. 
6చడాఠ౬29 


నటరాజ రామకృష్ణ 20౩ 


మాలతీ మదన తిలక 


శతలేఖిని మాలతీ మదన తిలక అవంతీపట్టణానికి చెందిన ప్రఖ్యాత గణిక. 
ఆమె నృత్యం, సంగీతాలనే గాక కవిత నల్లగల్గిన సమర్భురాలు. “భగవంతుని 
ఆలయానికి నే వెళ్లేదేమిటి, భగవంతుడే నేను నాట్యమాడుతుంటే తన లీలలను 
యెలా నాట్యమాడుతున్నానో అని చూడ్డానికి రావాలి... వస్తాడు.” అనే మనస్తత్వం 
కల్గినది. బుద్ధభిక్కుల ప్రబోధాలు విన్నది. గణికాజీవితాన్ని విసర్జించి కపోతపర్వతం 
వద్దకు వెళ్లి నాగార్జునుని ఆశ్రయించింది. తనకున్న ద్రవ్యమంతా బౌద్ధ ప్రచారానికి 
యిచ్చివేసింది. బుద్ధదేవుని అమరవాక్కును దేశంలో ప్రచారం చేయాలనే 
సంకల్పంతో నాగార్జునాచార్యులవారున్నారు. 

గోదావరీతీరాన వున్న ధర్మపురి క్షేత్రం నుండి గంటెభాగవతుల 
నాట్యమేళంవారు తమ కేళిక నిమిత్తం దేశం తిరుగుతూ అక్కడకు వచ్చారు. 

ధర్మపురి ప్రసిద్ద విష్ణుక్షేత్రం. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థం మహావిష్ణువు దాల్చిన 
నాల్గవ అవతారం నారసింహం. నరసింహస్వామికి అక్కడ ఆలయం నిర్మించారు. 

హిరణ్యకశివుడు మహాతపస్సంపన్నుడు. బ్రహ్మదేవుని గూర్చి ఘోరతపస్సు 
చేసి సిద్ధిపొందాడు. దైవసాక్షాత్మారం కల్గింది. పగలు గాని, రాత్రిగాని - భూమిపై 
గాని, ఆకసంలోగాని - దేవతలచేతిలో గాని, మానవులచేతిలో గాని తనకు 
చావు లేకుండా వరం సంపాదించాడు. కాని అలాంటి తాపసి తామసి అయినాడు. 
తనను ప్రజలు దేవునిగా పూజించాలని నిర్భంధ పెట్టాడు. తన కుమారుడైన 
ప్రహ్లోదుడే ఆ నిర్భంధానికే యెదురుతిరిగి నారాయణుని ఆరాధించసాగాడు. 
తండ్రి క్రోధించి ఘోరహింసలకు గురిచేశాడు. ప్రహ్లాదుని రక్షించటానికి 
మహావిష్ణువు నరసింహవతారం దాల్చాడు. అనగా సగం మనుజరూపం, సగం 
సింహం కల్గిన శరీరంతో పగలు రాత్రీగాక సంధ్యావేళ భూమిపైన, ఆకసాన 
గాక తన తొడపైన వేసుకొని అతనిని చీల్చి చంపి లోకాల కష్టాలు పోగొట్టాడు. 


204 పసిడిమువ్వలు-పారాణి 


నాటి నుండీ భారతీయులు ఆ రూపాన్ని గూడా ఆరాధిస్తున్నారు. అనేక 
చోట్ల ఆలయాలు కట్టి ఆ రూపాన్ని ప్రతిష్టించారు. అట్టి ఆలయాలలో 
ప్రసిద్ధిగాంచినట్టిదే ధర్మపురి. 

గంటె భాగవతుల నర్తన పద్ధతి వంటిది భారతావనిలో మరెచ్చటా 
కనిపించదు. నర్తకులు ఆడేటప్పుడు దీపాలు ప్రత్యేకంగా వుపయోగించరు. ప్రతి 
నర్తకుడు తన చేతిలో నిలువుగా వున్న గంటెలను పట్టుకుంటాడు. వాటిలో 
దీపాలు వుంటాయి. నర్తనమాడేటప్పుడు, అభినయించే సమయంలో ఆ దీపం 
తన ముఖాని కెదురుగావుంచి నర్తకుడు భావ ప్రకటన చేస్తాడు. ఇతర 
సమయాలందు దానిని దించివుంచుతాడు. చేతిలో దీపం వుండటం వల్ల 
అవయవాల కదలిక యొక్క వుద్ధతం తక్కువై ఒక విధమైన సౌకుమార్యంతో 
నిండివుంటుంది. ఒక చేతిలో దీపం వుండటం వల్ల ఆంగికాభినయం తక్కువపడి 
సాత్వికం, లయ ప్రాధాన్యం కల్గిన అడుగులతో గూడిన ఆట వుంటుంది. ఈ 
ఆట ఒక నూతన పద్ధతిలో వృద్ధి చెందిన సంప్రదాయం. ఇందలి గతి జతి 
పోకడల్లో హస్తాభినయం బహు కొద్ది కనుకనే సుందరమైన అవయవ కదలికలతో 
ఆ లోటును నర్తకులు తీర్చుతారు. ఆ భాగవతులు జీవనోపాధి కొరకు వివిధ 
ప్రాంతాల్లో కేళిక జరిపి కపోతపర్వతం వద్దకు వచ్చారు. అచ్చట ఆరామాలు, 
స్తూపాలు నిర్మిస్తున్న కార్మిక బృందాలవారు తమ వినోదం కొరకు వారి కేళికను 
యేర్పాటు చేశారు. “గరుడాచలం” కథను ఆ రాత్రి వారు ఆటగట్టారు. ప్రత్యేకంగా 
నాగార్జునాచార్యులవారి నచ్చటికి ఆహ్వానించారు. ప్రదర్శనం అతి రమణీయంగా 
వుండి వారిని ముగ్గులను చేసింది. ఆ కేళిక చూసినంతసేపూ నాగార్జునులకు 
ఒక యోచన తట్టింది. ఆ నూతన సంప్రదాయ పద్ధతితో బుద్ధ కథ నొకదానిని 
తయారు చేసి ప్రచారానికంపితే బుద్ధ గాథలు మారుమూల పల్లెలందు గూడా 
విరివిగా ప్రచారం కాగలవు. కళా ప్రచారానికి ఒక మహచ్చక్తివంతమైన సాధనం. 
ఈ విధంగా తలచి మరునాడు ఆ మేళంవారిని పిలిపించాడు. వారికి అన్ని 
వసతులు యేర్పాటు చేశాడు. కాని యితివృత్తం యేది యెన్నుకోవాలి? 
ఆలోచిస్తుండగా మాధవీ మదనతిలక తాను “అమరపల్లి” జీవిత కథను వీథి 
నాటకంగా రచనజేసి ఆ నర్తకులకు శిక్షణ నిస్తానని తెల్పింది. వెంటనే ఆ 
కథారచనకు పూనుకొన్నది. ఆమె స్వతహాగా నర్తకి. అందునా కవయిత్రి కనుకనే 


నటరాజ రామకృష్ణ 205 


దేశీ ఛందస్సులో పామర జనానికి గూడా అర్ధమయ్యేతీరున సులభ శైలిలో ఆ 
నాట్యానికి అనుకూలమైన కవితలో రచనలు సాగించింది. రచన ముగిసినంతనే 
వారికి చక్కని శిక్షణయిచ్చి వారికి కావలసిన ఆభరణాలు, దుస్తులు 
తయారుచేయించి మొదటిసారిగా విశ్వవిద్యాలయం వద్ద ప్రదర్శన మిప్పించారు. 

అమరపల్లి :- ఉన్నత వంశంలో పుట్టినా విధివశాత్తు నర్తకియై జీవితం 
గడిపింది. ఆ జీవితంలో లెక్కలేనంత ఆస్తిని సంపాదించింది. ఆ జీవితంపై 
ఆమెకు విసుగుతోచింది. అట్టి సమయంలో బుద్ధదేవుడు ప్రచారం జేస్తూ ఆ 
వూరికి వచ్చాడు. అమరపల్లి అతనిని తన గృహానికి ఆహ్వానించింది. వెంటనున్న 
వారు ఒక వేశ్యాగృహానికి బుద్ధభగవానుడు వెళ్లటం అభ్యంతర పెట్టారు. 
చిరునవ్వుతో వారిని వారించి భగవానుడు అమరపల్లి యింటికి వెళ్లాడు. ఉ 
ద్యానవనంలో అమరపల్లి వారికి స్వాగతానికి అన్ని యేర్పాట్లూ చేసింది. ఆమె 
సర్వాలంకార శోభితయై భగవానుని ఆహ్వానించింది. ఉద్యానవనంలో 
వున్నతాసనంపై వారు అధిష్టించారు. వారిని ఆమె పూజించింది. అటుపై ఒక్క 
టొక్కటే తన ఆభరణాలను తీసివైచి ఆయన పాదాలకడ వుంచి తుదకు సన్యాసి 
రూపంలో నిల్చింది. భగవానుడు ఆమెకు దీక్షనిచ్చాడు. ఆమె భిక్షుకురాలై బౌద్ధ 
ప్రచారానికి పూనుకొన్నది. 

ఈ రసవంతమైన కథను ఆమె మరింత కళాత్మకంగా తన పాండితీ ప్రతిభ, 
నర్తన చతురతను జతపర్చి ఒక అపూర్వ కళాఖండంగా రూపొందించి వారికి 
నేర్చగా వారు అద్భుతంగా (ప్రదర్శించారు. ప్రచారానికి బయలుదేరే ముందు 
వారికి కావలసినంత ద్రవ్యం యిచ్చారు. ప్రతి పల్లెలోనూ వారు ద్రవ్యాపేక్షలేక 
ప్రదర్శన మిస్తారు ధనం కావలిస్తే బౌద్ధసంఘం భరిస్తుంది. బుద్దుని యొక్క 
ఘనతను ప్రజల్లో ప్రచారం చేయటమే ముఖ్యం. ఈ విధంగా తయారైన నర్తక 
బృందం (ప్రచారానికి బయలుదేరింది. 

ఆనాటి హైందవసంఘం వర్ణాశ్రమ ధర్మాలు పాటించింది. బ్రాహ్మణులు 
అందరికంటే సంఘంలో యెక్కువ గౌరవం పొందారు. అటు పై క్షత్రియులు 
క్రమంగా మిగత కులాల వారూను ఎక్కువగా వుత్తమ విద్యాభ్యాసం బ్రాహ్మణులే 
చేశారు. ఈ వర్ణాశ్రమ ధర్మం వల్ల కొన్ని వృత్తులందు ప్రవీణులైనవారు వుత్తీర్ణులెనా 
అది సంఘంలో ఒక విధమైన అసంతృప్తికి కూడా కారణమైంది. 


206 పసిడిమువ్వలు-పారాణి 


బౌద్ధంలో అన్ని జాతులూ ఒక్కటే. జీవుడు పుట్టగానే వున్నత స్థానానికి 
అర్హుడు కాలేడు. సత్మర్మచేతనే అతడు వుత్తమ పదవికి అర్హుడు కాగలడు. ఉ 
చ్చనీచాలు జన్మకు లేవు. అతడు ఆచరించే కర్మకు వున్నవి. అందువల్ల 
మానవులంతా ఒక్కటే. అందరికీ మోక్షసాధన హక్కు వున్నది. అందరూ 
ధర్మప్రబోధకులు కావచ్చును. ధర్మ గ్రంథాలు చదువవచ్చును - ఈ విధంగా 
బౌద్దులు ప్రబోధం చేసేవారు. వర్ణాశ్రమ పద్ధతిలో విసుగుచెందిన ప్రజలు ఈ 
నూతన వెలుగుకు ఆకర్షితులైనారు. మోక్షకాములైన ప్రతి ఒక్కరూ సన్యాసదీక్ష 
గొనవచ్చును. బౌద్ధ సంఘాల్లో చేరవచ్చును. ఈ ప్రబోధంతో ఆకర్షింపబడి 
యెందరో ఆర్య మతాన్ని వీడి బౌద్దులయినారు. ఈ విధానం ప్రజల్లో ఒక 
నూతన చైతన్యం తెచ్చినా అంతవరకూ ఒక క్రమబద్ధంగా నడుస్తున్న సంఘం 
కల్లోలితమైంది. క్రమ పద్ధతి లోపించి అయోమయమైంది. ఎవరు యేమి చేయాలి? 
అందరూ అన్ని వృత్తులూ చేయవచ్చును. కాని చేయటమెలా! చేయించేవా రెవరు? 
నేర్చించేవా రెవరు? ప్రజల్లో యేదో వుత్సాహం కల్లినా నాటి సాంఘిక జీవితం 
మాత్రం కల్లోలభరితమైపోయింది. 

కాని యావదాంధ్ర దేశం బౌద్ధం ప్రక్శకే మొగ్గుతున్నది. రాజులు, 
సామంతులు, పల్లె ప్రజలు, నాగరికులు అందరూ తథాగతుని ఆరాధించటం 
మొదలుపెట్టారు. 

బౌద్ధ భిక్షువులు ప్రతిష్టానపురం గూడా వెళ్లారు. మహావిజయ వారందరినీ 
ఆహ్వానించాడు. తన ఆస్థానంలోని నాగరికులను, మఠాధిపతులను రప్పించి 
అందరి సమక్షాన సభ జేశాడు. బౌద్దులు వారి మత విశిష్టతను గూర్చి చర్చించారు. 
అందరూ విన్నారు. రాజు వారిని సత్మరించాడు. అంతటితో ఆ సభ ముగిసింది. 
ఆ పురజనులు యెవ్వరూ ఆ మతాన్ని భూషించలేదు, దూషించనూ లేదు. 
ఆంధ్రదేశ మంతా బౌద్దమైనా అనలు సా(మాజ్యవతి ఆ మతాన్ని 
ఆరాధించకపోవటం ఆచార్య నాగార్జునులకు ఒక లోటుగా తోచింది. ఆ 
మహారాజు ఆ మతాన్ని అభిమానించకపోయినా ఆ మతావలంబకులను మాత్రం 
ఆదరించటం మానలేదు. పరమత సహనమే వారి ముఖ్యోద్దేశ్యం. విశ్వవిద్యాలయ 
అభివృద్ధికి అతడు ఎన్నో దానధర్మాలు చేశాడు. 


౮6౭౬9 


నటరాజ రామకృష్ణ 207 


ధాన్యకటకం 


బౌద్ధ ప్రవాహానికి ఆహుతియైన మొదటి కోట ధరణికోట. విద్యాధరి 
మాతృశ్రీ ప్రథమంగా దీక్ష పుచ్చుకున్నది. ఆ సందర్భంలో అచ్చట గొప్ప ఉ 
త్సవాలు, సభలు, వేడుకలు జరిగినవి. అమరలింగేశ్వరస్వామి పూజలు తగ్గినవి. 
ఆ ఆలయానికి కొంత దూరంగా ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ స్తూపం నిర్మించారు. 
అందులో బుద్దుని అవశేషాలుండటం చేత బౌద్ధులకు చాలా పవిత్రయాత్రా 
(ప్రదేశమయింది. 

అష్టాదశ శక్తి పీఠాల్లో మొదటి పీఠం సాగరసీమలోని పురూహితికాపట్టణంలో 
వున్నది. అచ్చటి దేవి పురూహితికా. దేవుని పేరు కుక్కుటేశ్వరస్వామి. ఆయన 
స్వయంభువు. అక్కడకు పదిమైళ్ల దూరంలో ఒక వైష్ణవక్షేత్రమున్నది. అచ్చట 
నున్న తోలుబొమ్మల కళాకారులు ప్రఖ్యాతిగాంచినవారు. ప్రతిభావంతులు. వారు 
బుద్ధచరితం తెరచాటున వుండి చర్మంతో చేయబడిన బొమ్మలతో 
బహురమణీయంగా ఆడిస్తారు. అందులో ముఖ్యంగా బుద్దుని జ్ఞానోదయ ఘట్టం 
- కామక్రోధాదులతో అతని ఆత్మ సంఘర్షణ ఒక్కటొక్కటే ఓడి అతనికి 
దాసులగుట, మహామారుడు దండెత్తి వచ్చి ఓడిపోవుట, బుద్దుని జ్ఞానోదయం 
- ఈ దృశ్యాలన్నీ వారెంతో రమణీయంగా ప్రదర్శించారు. ఆ బృందమే ఆంధ్రలో 
విజయవంతంగా పర్యటించినపిదప యవద్వీపం, సింహళం మొదలైన 
ప్రాంతాలకు పంపబడింది. ఆనాటి వారి యొక్క వారసులే నేటికీ ఆ ప్రాంతాల్లో 
తోలుబొమ్మల కేళిక జరుపుతున్నారు. ఈ కళ ఆంధ్రదేశం నుండే ఆ ప్రాంతాలకు 
ప్రాకింది. 

చుట్టుపక్కల పల్లెల నుండి యెంతో మంది ప్రజలు యీ వినోదం 
జూడవచ్చినారు. వేడ్మలందు పాల్గొన్నారు. అంత వరకూ తాము చూసినటువంటి 
వేద్మల తీరులు వేరు, నేడు వున్న స్వేచ్చ వేరు. ఆదివరకు తాము పుణ్యతీర్ణాలందు 


208 పసిడిమువ్వలు-పారాణి 


పాల్గొనేటప్పుడు వారి వారి అంతస్తులను అనుసరించి పాల్గొనేవారు. ఇప్పుడా 
కట్టు బాట్లులేక అందరూ ఒకటైనారు. అది వారికేదో ఒక నూతనానందం 
కలిగించింది. కాని కట్టలు తెగిన ఈ ప్రవాహం యే విధంగా పారుతుందో 
యెవరికీ ఆనాడు గోచరించలేదు. 

ఒకనాటి సాయంత్రం ఒక జంగం కథకుల బృందం కళింగ యుద్ధం కథ 
చెపుతున్నారు. కథను వీరరస మొలికేలా వర్ణిస్తారు. ఇరు సైన్యాల పోరాటం 
రక్తనదుల ప్రవాహం. అశేష జననష్టం, హింసాకాండ యివన్నీ చక్కగా 
wes 

ఆ యుద్ధం చూసినతర్వాత అశోకుని మనస్సు చెదిరిపోయింది. 
బౌద్దుడైనాడు. ఆ ధర్మాన్ని శరణుజొచ్చకుండా వుంటే యింకా దేశంలో యెన్ని 
యుద్దాలు జరిగేవో. ఎంత జననష్టం, ప్రాణనష్టం కలిగేదో. బుద్ధదేవుని ప్రబోధంతో 
ప్రజలు దేశంలో శాంతిని నెలకొల్పి యుద్దాలు మాని ప్రశాంత జీవితం 
గడుపుతున్నారు. ఇలా ఆ జంగం కథకుల పాటకు వ్యాఖ్యానం చెప్పుతున్నారు 
భిక్కులు. పల్లె ప్రజలు ఆ కథను (శ్రద్ధగా వింటున్నారు. వీరరస ఘట్టాల్లో వారి 
రక్తం వుప్పొంగుతున్నది. కరుణరసానికి కన్నీరు కారుస్తున్నారు. 

ఇంతలో ఒక మూలన గూర్చున్న ఒక పల్లెటూరి రైతు లేచి నిలబడ్డాడు. 

“ఆగండి, మీరు చెప్పిన ధర్మం అంతా బాగానే వుంది. ప్రజలంతా సన్యాసులై 
యుద్ధతంత్రం మరచిపోతే యిక దేశాన్ని రక్షించేదెవరు? 

“అందరూ బౌద్దులైతే యిక దేశంలో యుద్దాలే వుండవంటారు మీరు. 
కాని జాతిలో వీరరక్తం చల్లారిపోతే దేశం అల్లకల్లోలం కాదూ? ఆపదలు 
వచ్చినప్పుడు ప్రజలు యజ్ఞ పశువులైపోతారు. కనుక మతం మతంగానే ఉ 
ండాలి. దాన్ని రాజకీయాలతో చేర్చ వద్దు. అహింసా ధర్మం ఆత్మకు చెందినది. 
రాజ్యానికి గాదు. భవిష్యత్తులో యీ మార్గం మనల్ని గమ్యస్థానం చేర్చకపోతే 
యేం చేస్తాం? అందువల్ల మత ధర్మం మనస్సుకు సంబంధించినట్టిది. ఆత్మ 
వికాసానికి తోడ్పడేది. దాన్ని రాజ్యాంగముతో ముడిపెట్టడం అపాయకరం. 

ప్రజలు అతనికేసి తిరిగారు. అతని తెలివితక్కువకు పరిహసించారు. 
మహామహులైన ప్రభువులు, అమాత్యశేఖరులకంటే వీడు తెలివైనవాడా అని 
గేలిచేయడం మొదలుపెట్టారు. 


నటరాజ రామకృష్ణ 209 


“మీలో శాంతి నశించిందా? నామాట గూడా వినండి. నాకు జ్ఞానం లేని 
మాట వాస్తవమే. కాని ఆత్మవిశ్వాసముంది. దేశం మీద భక్తి వుంది. ప్రజల్లో 
వీరత్వం మరుగుపడకూడదు. వీరత్వాన్ని చంపే ప్రబోధమేదైనా దేశానికి 
హానికరమే. ప్రజలు నిర్వీర్యులైతే దేశం నాశనమైపోతుంది. ఇక మనకు మోక్షం 
వుండదు. మహాభారత యుద్ధంలో వీరులందరూ మడయటం చేతనే గదా దేశం 
చాలా బలహీనమ్టైంది. యాదవులపై దాడి చేసిన కొండజాతులు 
అల్పనంఖ్యాకులైనా వారిని యెదుర్మొనే శక్తిమంతుడు ఒక్కడూ 
యాదవులందులేకపోయాడు. వారి కనులముందే శత్రువులు వారి దేశం కొల్లగొట్టి 
పట్టణాలను ధ్వంసం జేసి వారి ప్రీలను చెరపట్టారు. అవతారపురుషుడు కృష్ణుడు 
జన్మించిన యాదవవంశానికే ఆ దుర్గతి పట్టింది. అలాంటి స్థితి మరల దేశానికి 
ప్రాప్తిస్తుంది, ప్రజల్లో శౌర్యం నశిస్తే. కనుక మతాన్ని రాజనీతి నుండి 
వేరుపరచండి. లేకపోతే దేశానికి మోక్షం లేదు. 

ఈ విధంగా అతడు వాదించసాగాడు. ప్రజల్లో సహనం తగ్గింది. వారు 
అతన్ని అట నుండి తరుమసాగారు. 

“మీరు తరుమ నవసరంలేదు. నా దారిన నేనే పోతాను. నా 
ప్రాచీనానుభవవాలకే నేను కట్టుబడియుంటాను. మతం ఆత్మ విశ్వాసం. రాజకీయ 
చతురంగం కారాదు” అని వెళ్లిపోతున్నాడు. 

జనులందరూ ఆగ్రహపరవశులైనారు. వారిలో కొందరు అతని వెంటాడారు. 
కృష్ణాతీరం యిసుకలోని చిన్న చిన్న గులక రాళ్లను యేరి అతన్ని బాధించసాగారు. 
అతడు వెళ్లటం మాని అలాగే నిల్చున్నాడు. వారంతా తనివిదీర ఆ రాళ్లతో 
అతన్ని బాధించారు. అతని శరీరంలోని కండరాలన్నీ చిట్లిపోయినవి. చర్మమంతా 
యొక్కడికక్కడ పగిలిపోయింది. వారు అతన్ని విడవకుండా బాధించి బాధించి 
వెళ్లిపోయారు. అతని శరీరం నుండి రక్త ప్రవాహాలు సాగినవి. అతడు 
యీషణ్మాత్రమూ చలించలేదు, దుఃఖించలేదు, విచారించనూలేదు. ఆ మాత్రం 
శౌర్యమైనా తన దేశపు ప్రజల్లో యింకా మిగిలినందుకు ఆనందించాడు. 

ఆ వుత్సవాలకు అపశ్రుతి అదొక్కటే. ఆనాటి నుండి అమరావతి ఒక 
వవిత్ర యాత్రాన్సలంగా మారిపోయింది. దానికి దగ్గరనే వున్న 
అమరలింగేశ్వరాలయం పూజలులేక మూత బడ్డది. నూతన వెలుగు ఆ 
ప్రాంతమంతా ఆక్రమించింది. 


210 పసిడిమువ్వలు-పారాణి 


విద్యాధరి మాతృశ్రీ ఒక సువర్ణ బుద్ధ విగ్రహం కుమార్తెకు కానుకగా 
పంపింది. అది బ్రహ్మదేశంలో తయారు చేయబడిన సుందర విగ్రహం. దానితో 
ఒక సూత్రపీఠిక గ్రంథం గూడా వున్నది. 

విద్యాధరి ఆ విగ్రహం స్వీకరించి గ్రంథం తెరచి చదువసాగింది. 

మహావిజయుడు అక్కడకు వచ్చాడు. ఆమె గ్రంథం చదివి ముగించేవరకూ 
అక్కడే వేచియున్నాడు. గ్రంథ పఠనం ముగించింది. ఆ విగ్రహం చేతిలోకి 
తీసుకొని తేరిపారచూసింది. 

“విద్యాధరీ! చాలా అందంగా వుంది కదూ.” 

“నా పూజామందిరంలో పెడతాను.” 

“మన ప్రదర్శనశాలలో వుంచు విద్యాధరీ, యాత్రికులు చూసి ఆనందిస్తారు.” 

ఆమె ఆశ్చర్యంతో రెప్పలార్చకుండా అతన్ని చూస్తూ వుండిపోయింది. 

“విద్యాధరీ! నీవు ధరణీపుత్ర మహావిజయ అర్జాంగివి. ఆంధ్రమహా 
సామ్రాజ్యానికి మహారాణివి. స్వీయానుభవాలకు, అనుభూతులకు మనం 
లొంగరాదు. మనం ప్రజలసేవకులం. వారికున్న స్వేచ్చ మనకు లేదని 
తెలిసికోవాలి. ఏ అడుగువేసినా చక్కగా ఆలోచించుకొని వేయాలి. పాలించే 
ప్రభువుల్నే అనుసరిస్తారు ప్రజలు. వారి సౌభాగ్యాన్ని కోరి చేసే ప్రతి పనీ మనం 
జాగ్రత్తగా ఆలోచించాలి. లేకుంటే దేశానికీ, జాతికీ ద్రోహం చేసినవార మవుతాం.” 

ఆమె చెప్పే సమాధానానికి వేచియుండక ఆ విగ్రహంతో అట నుండి 
వెళ్లిపోయాడు. 

జక్కుల భ్రమరాంబ చనిపోయి సంవత్సరమైంది. నాడు “గిరిజాకల్యాణం” 
యక్షగానం ఆడుతున్నది. అందు తన కత్యంత ప్రీతికరమైన ఘట్టం. “మాయ 
(బ్రాహ్మచారి - పార్వతి” సంవాదం ప్రదర్శిస్తున్నది. కామదహనం అనంతరం 
విసుగుతో శివుడు హిమాలయప్రాంతం వదలి వెళ్లిపోతాడు. అతనిని వివాహమాడి 
అతని కర్ణాంగి కావాలనే ఆశయంతో పార్వతి కఠిన తపస్సు చేసింది. ఆమె 
మనస్సు పరీక్షించనెంచి శివుడు బ్రహ్మచారి వేషంలో వస్తాడు. ఆమె శివుని 
వివాహమాడుతున్నట్లు తెలిపి శివునిగూర్చి చులకన జేసి మాట్లాడుతాడు. ఆమె 
కోపంతో జవాబు చెప్పి అట నుండి వెళ్లిపోతుంది. అప్పుడు తన నిజరూపంలో 
శివుడు ప్రత్యక్షమవుతాడు. ఈ ఘట్టంలో పార్వతి (బ్రహ్మచారితో తర్మించి వెళ్లే 
సమయంలో అది ఆమెకు అత్యంత ప్రీతికరమైన దరువు ఆట. కుప్పించి గాలిలోకి 


నటరాజ రామకృష్ణ 211 


యెగిరి నర్తనమాడుతూ వెళ్లాలి. ఆమె గాలిలోకి యెగిరి అట్లే క్రిందికి జారి 
భూమిపై వారిగి ప్రాణాలను వదిలింది. 

ఆమె ప్రదర్శించే యక్షగానాలన్నింటిలోకి గిరిజపాత్ర ఆమెకు ప్రీతికరమైనది. 
అందులో సంవాదం చాలా ముఖ్యమైనది. తను కోరుకొన్న పాత్ర, కోరిన దరువు 
ఆడుతూ పార్వతిగా రూపొంది పరమశివునితో శాశ్వతంగా కలిసి సాఖ్యమందటం 
యొంతటివారికి లభ్యమవుతుంది. 

భ్రమరాంబ చనిపోయిన తర్వాత ఆమె కుమార్తె బౌద్ధం స్వీకరించింది. 
“యశోధరాకలాపం” అనే బుద్ధుని అర్జాంగి యశోధర గాథను రచనచేయించి 
బాగా అభ్యసించి ఆడుతున్నది. 

ఆమె ప్రతిష్టానపురం వచ్చి “కేళిక” జరిపించ కోరింది. 

చిన్న భ్రమరాంబ మిసిమి యౌవనంలో వున్నది. తల్లి యింటికి విద్యావతి 
కాకపోయినా బుద్ధిమతి దానికితోడు యౌవనవతి, సౌందర్యవతి కావటంతో 
అనతికాలంలోనే పేరు సంపాదించుకోగల్లింది. 

మహావిజయ అనుజ్ఞయిచ్చాడు. 

దసరా ఉత్సవాలు జరిగే కోటలోని ఆవరణలో ప్రదర్శనం యేర్పాటు 
చేయించారు. 

విద్యాధరిని గూడా “కలాపం” చూడరమ్మని కబురంపాడు మహావిజయ. 

“కలాపం” అంటే విజ్ఞానం. పాండితీ ప్రతిభ. నర్తకి ఒక పాత్రపోషణలో 
తనకు గల పాండితీప్రతిభను ప్రదర్శించటమే కలాపం యొక్క ముఖ్యోద్దేశ్యం. 

ఆ రచన పోకడలు, సంగీత భణితులు వినగోరి మహారాజావారు 
అంగీకరించారు. 

“మీకు బౌద్ధమంటే అభిమానం లేదుగదా, మరి ఆ కథకుల నెందుకు 
ప్రోత్సహిస్తున్నారు.” 

“అది రాజధర్మం. నాకు అభిమానం లేకపోవచ్చు కాని, కళలను 
ప్రోత్సహించటం రాజధర్మం. సత్రవర్తన కల్లి ఆ కళాకారులు వారు నమ్మిన 
ధర్మం గురించి పాటుపడుతున్నారు. సంఘానికి వారి ప్రవర్తన ఏవిధంగానూ 
హానికరం గాదు. కనుక నా అభిమతమెట్లున్నా యితరుల అభిప్రాయాలను 
గౌరవించటం రాజధర్మం. నేను మహారాజును, సర్వాధికారాలూ కల్లివున్నాను. 
నాకు యిష్టం వచ్చిన రీతి ప్రవర్తిస్తే నన్నడిగేవారే లేరు. ప్రజలు నాకు ఆ హక్కు 


212 పసిడిమువ్వలు-పారాణి 


నిచ్చారు. కాని ఆ హక్కును సద్వినియోగం చేయటమే మన విధి.” 

ఆవా మారుమాటాడక అతనిని అనుసరించి వెళ్లింది. కలాపం 
(ప్రారంభమైంది. 

సిద్ధార్థుని వివాహ సందర్భంలో స్వయంవరం. అతడు అనేక రాజకన్యల్లో 
యశోధరను యెొన్నుకోవటం వారి వివాహం, ప్రణయం, పుత్రుని జననం, అతడు 
అర్ధరాత్రి అంతఃపురం విడిచి వెళ్లటం, ఆమె వియోగం - అందు దశావస్థల 
అభినయం, బుద్దునికి జ్ఞానోదయం, అతడు తన మతాన్ని ప్రచారం చేస్తూ 
కపిలవస్తునకు వెళ్లటం, కుమారుడు రాహులుడు, సిద్ధార్థుడు కలుసుకోవటం 
వరకూ అభినయించింది. కథ వేరైనా అభినయ బాణీ అంతా పాత ఫక్కీలోనే 
నడిచింది. కాని ప్రాచీన కథల్లో వున్న బిగి యీ యితివృత్తంలో రాలేదు. అది 
ఆడేవారి దోషం కాదు. కథా తీరు అటువంటింది. 

ఆ రాత్రి వారిద్దరూ మహలు చేరారు. 

మహావిజయకు కలభాషిణి స్ఫురణకు వచ్చింది. నిట్టూర్చాడు. వసంతోత్సవం 
తర్వాత కలభాషిణి గూర్చి విద్యాధరి హెచ్చరించలేదు. ఉత్సవానికి ముందు 
విసుగు చెందినప్పటి నుండీ కలభాషిణి విషయమే ఆమె అతని వద్ద ఎత్తటం 
మానింది. కాని వారిద్దరి అన్యోన్యానురాగం తనకు తెలుసు. పైకి గంభీరంగా 
కనిపించినా హృదయంలో మాత్రం అతడు మదనపడుతున్నట్లు గ్రహించింది. 
తానెంతటి ధర్మపత్ని యైనప్పటికీ కొన్ని హద్దుల్లోనే మెలగటం రాజమర్యాద. 
కనుక ఆ ప్రస్తావన మరల నాటి వరకూ తేలేదు. 

ఇద్దరూ శయ్యపై పరుండియుండగా నిట్టూరుస్తూ కలభాషిణిని జ్ఞాపకం 
చేశాడు మహావిజయ. 

“మహారాజా, క్షమించండి. కలభాషిణి యెడల మీకున్న ప్రైమాతిశయం 
నే నెరుగుదును. ఈ మీ వియోగం దుర్భరమైనదని కూడా నే నెరుగుదును. 
ఆజ్ఞ గనుక యిస్తే ఆమెను యెలాగైనా కొనిరావడానికి మరొకసారి ప్రయత్నిస్తా.” 

మహావిజయ రెప్పవేయకుండా ఆమె నేత్రాల్లోకి చూశాడు. 

“విద్యాధరీ, ఎంత సంస్మారవతివైనా చివరకు ఆడదానివే అనిపించావు...” 
ఆమె హృదయంపై తల నుంచి కురులు నిమురుతూ కండ్లుమూసుకొని 


నిద్రపోయాడు. 
m2) 


నటరాజ రామకృష్ణ 218 


అచలేశ్వర కపాలి 


ఒకనాటి ఉదయం నీరెండలో ఒక చిన్న బోధివృక్షం క్రింద కూర్చుని 
నాగార్జునులు బౌద్ధ ధర్మాలను భిక్కులకు బోధచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఆ 
ప్రబోధంలో నిమగ్నులై వింటున్నారు. అకస్మాత్తుగా ఆచార్యులు తమ ఉపన్యాసాన్ని 
ఆపివేశారు. ఉత్తర దిక్కున చూడ నారంభించారు. ఉన్నట్లే వుండి తీయని మల్లెపూల 
వాసన ఆ ప్రదేశమంతా వ్యాపించింది. అందరూ ఆశ్చర్యపడుతున్నారు. క్షణకాలం 
దాటినంతనే గాలినుండి సన్నజాజులు వర్షించినవి. ఆ దృశ్యాన్ని అందరూ 
ఆశ్చర్యంగా చూస్తున్నారు. నాగార్జునులు తీక్షణంగా ఆ దిక్కుకే చూస్తున్నారు. 
మరికొంతసేపు గడిచింది. 

“స్వాగతం! అచలేశ్వర కపాలి!” చిటికెడు మట్టీ తీసి గాలిలోకి విసిరాడు. 

“సువాసనలేని సువర్ణపుష్పాలతో నాకు స్వాగతం పల్ముతున్నాడా ఆచార్య 
నాగార్జునులు!” అట్టహాసం చేస్తూ అచలేశ్వరుడన్నాడు. 

“జీవమున్న జాజులకు అమరత్వమేదీ?” 

“అందుకేనా చైతన్యంలేని శిలలతో చైత్యాలు నిర్మించి, పంచభూతాల్లో 
కలిసినవారి పిడికెడు బూడిద, ఎముకలపై స్తూపాలు నిర్మించి, పూజలు 
జరుపుతున్నావు.” 

“విందుకు రావా?” 

“మత తర్మ విందైతే స్వీకరిస్తాను”. 

“మా ఆశ్రమంలో నీ కెప్పుడూ సుస్వాగతమే.” 

“నీ ఆశయం నే నభిలషించను.” 

“కాపాలికుడవు గదా?” 


214 పసిడిమువ్వలు-పారాణి 


“నా నివాసం రుద్రభూమి. నీది ఆశ్రమ నివాసం. నీవు నా దగ్గరకు 
రావద్దు. నేను నీ దగ్గరకు రాను. ఇద్దరికీ మధ్యలో సమాన దూరంలో ఆ గుట్ట 
ఉన్నది. అక్కడ కలుద్దాం, పద.” 

“ప్రయోజనం?” 

“నీవు గనుక గెలిస్తే, ఆనాటి నుండి నీ ఆశ్రమమే నాకు ఆశ్రయం. నేను 
గెలిస్తే, నా చేతి కఫాలం నీకు శరణ్యం.” 

“సెభాష్‌ కాపాలికా! యుద్ధంలో గూడా గౌరవ మర్యాదలు పాటించావు. 
నెయ్యంగాని, కయ్యంగాని సరిసమానులతోటే రాణిస్తుంది.” 

అచలేశ్వర కపాలి అట్టహాసం జేస్తాడు. 

“మరి, విందు వేళ?” 

“ఆలస్య మెందుకు? నేటి మధ్యాహ్నమే” 

సంభాషణ ముగిసింది. ఆచార్యులు మందహాస వదనారవిందులై శిష్యులను 
తిలకించారు. వారికి అదంతా అయోమయంగా వున్నది. మనుష్యులెవ్వరూ 
కనిపించటంలేదు. గాలిలో మాత్రం ఈ మాటలు వినిపించినవి. ఆచార్యులవారు 
గాలితోనే సంభాషించారు. సమాధానం చెప్పారు. 

పరమశివుని ఆరాధన భారతదేశంలో అతి ప్రాచీనమైనట్టిది. అతి సూక్ష్మమైన 
పరమాణువుగా వున్న ఒక జీవరేణువు రెండుగా విభజింపబడి ప్రకృతి, పురుషులై 
సంయోగ వియోగావస్థల వల్ల ప్రపంచాభివృద్ధికి కారణభూత మగుచున్నది. స్రీ 
పురుష శక్తుల యొక్క సంయోగమువల్లనే ఒక నూతన శక్తి సృష్టిలో ఉద్భవిస్తున్నది. 
అట్ట ప్రకృతి - పురుష శక్తుల యొక్క సంయోగరూపమే శివలింగి స్వరూపం. 
అట్టి దివ్యశక్తినే శివరూపంగా ఆది నుండి భారతీయులు ఆరాధిస్తున్నారు. అలా 
ఆరాధించే భక్తులు అనేక విధాలుగా వున్నారు. కేవలం పూజలతో ఆరాధించువారు 
సామాన్యులు. వీరేగాక కాపాలికులు, ఖైరవులు, అఘోరులు మొదలైన 
తెగలవారున్నారు. 

మనుష్యుని కపాలము యెల్లప్పుడూ తన వద్ద వుంచుకుంటాడు. కనుక, 
అతనిని కాపాలికుడు అని అంటారు. వైదిక మతంలో యజ్ఞోపవీతం యెంత 
ముఖ్యమో, కాపాలిక మతస్థులకు కపాలం అంత ముఖ్యం. భిక్షాటనానికి వెళ్లితే 
విధిగా దాన్నే ఉపయోగిస్తారు. వీరిది చాలా ఉద్రిక్త స్వభావం కల్గిన ఆరాధనా 


నటరాజ రామకృష్ణ 215 


పద్ధతి. వారూ ఆవేశపరులై వుంటారు. రుద్రభూముల్లో వారు నివసిస్తారు. వారి 
ఆరాధనలుకూడా అక్కడనే. మహాపట్టుదలతో, దీక్షతో వారు సాధన చేస్తారు 
కనుకనే, యెట్టి శక్తులనైనా బహుసులభంగా స్వాధీనం చేసుకోగలరు - 
సర్వసిద్దులనూ సంపాదించగలరు. 

కాపాలికుల తెగకు చెందినవాడు ఈ అచలేశ్వరుడు. నాగార్జునలతో తర్మించి 
ఓడించాలనే సంకల్పంతో అక్కడికి వచ్చాడు. 

నిర్ణీత సమయానికల్లా నిర్ణీత ప్రదేశంలోకి అచలేశ్వరకపాలి శిష్యబృందంతో, 
ఆచార్య నాగార్జునులు చేరుకున్నారు. ఆ ప్రయాణమే ఒక విచిత్ర పద్ధతిలో 
జరిగింది. అచలేశ్వర కపాలి, అతని శిష్యులు సింహం, పులులు, వాహనాలుగా 
చేసుకొని వస్తున్నారు. వారిని చూడగానే నాగార్జునులు తన శిష్యులతో సహా 
గాలిలో పయనించి అక్కడికి జేరారు. రెండు పక్షాలవారూ ముప్పై అడుగుల 
దూరంలో ఒకరి కెదురుగా ఒకరు నిల్పారు. 

కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా నడిచినవి. 

అచలేశ్వర కపాలి మూడడుగులు ముందుకు వేసి నాగార్జునుల ముఖంలోకి 
చూస్తూ సమస్థానంలో నిల్పాడు. నాగార్జునులు అయిదడుగులు ముందుకు వేసి, 
కుడిచేతితో హంసాస్యముద్రపట్టి బ్రహ్మ స్థానకంలో నిల్పాడు. అచలేశ్వరుడు 
కుడి చేత సూచినిపట్టి ఆలీఢానికి మారాడు. వెంటనే నాగార్జునులు హంసాస్యాన్ని 
అర్థ పతాకానికి మార్చి ప్రత్యాలీఢంలోకి మారాడు. అచలేశ్వరుడు పద్మాసనం 
దాల్చి హృదయం వద్ద ముకుళహస్తం వుంచాడు. నాగార్జునులు పద్మాసనాసీనుడై 
యెడను చేత పద్యకోశం, కుడిచేత శిఖరం వుంచాడు. 

కొంతసేపు ఆ ముద్రలను చూస్తూ అట్లేవుండిపోయి, అచలేశ్వర కపాలి 
వెంటనే తన జోలెలో వున్న కపాలం త్రీసి నాగార్జునుల పాదసన్నిధిలో వుంచి, 
ప్రణమిల్లాడు. 

నాగార్జునులు అభయముద్రను దాల్పారు. 

అంతట శిష్యపరివార సమేతంగా అచలేశ్వర కపాలి కాపాలిక మతాన్ని 
వదలిపెట్టి బౌద్ధం స్వీకరించాడు. 

వారిని బౌద్దులుగా మార్చిన చోట గుట్టపై స్మృతి చిహ్నంగా చిన్న స్తూపం 
ఒకటి నిర్మింపజేశారు నాగార్జునులు. శిష్యయుతంగా అచలేశ్వరుడు అక్కడే 


216 పసిడిమువ్వలు-పారాణి 


నివసించేవాడు. ఈ విధంగా నాగార్జునకొండలోని ప్రతిగుట్టా, గుట్టలోని ప్రతి 
రాయి ఒక చరిత్రను కల్లియున్నది. 

పిమ్మట, బౌద్ధ సిద్ధాంతాలను చక్కగా అధ్యయనం జేసి నాగార్జునుల కోర్మెపై 
అచరేశ్వరుడు ప్రచారం నిమిత్తమై చైనా దేశం వెళ్లాడు. 


౮6౬9 


నటరాజ రామకృష్ణ 217 


అఘోరి సన్యాసి 


అచలేశ్వర కపాలి - బౌద్దుడైన కొన్నాళ్లకు - 

ఒకనాటి మధ్యాహ్నం సూర్యుడు తీక్షణంగా ప్రకాశిస్తున్నాడు. ఒక చిన్న 
గుట్ట ప్రకృను చెట్టు క్రింద యశోవర్ధనుడు బుద్దుని జ్ఞానోదయ దృశ్యం 
చెక్కుతున్నాడు. కామ క్రోధాది అరిషడ్వర్లాలు ధ్యానంలో వున్న బుద్దుని తపోభంగం 
జేసే దృశ్యం. మోహం మోహినీరూపం దాల్చి వచ్చి బుద్దుని ముందు 
ప్రత్యక్షమవుతున్న దృశ్యం - అలంకరణలు ధరించి కలభాషిణి అతని ముందు 
నిల్చున్నది. శరీరంపై వస్త్రం వున్నదా, లేక నగ్న రూపమా అనే భ్రమ కలిగించేటంత 
సన్నని వస్త్రాలు ధరించింది. శిరోజాలు రెండుగా విభజించి, సగం శిరంపై 
కట్టీ, మిగిలినవి జారవిడిచింది. శిరోజాలు, సన్నని వలువలు మధ్యందిన మంద 
మారుతంతో సయ్యాట లాడుతున్నవి. ఆమె త్రిభంగిలో వంగి బుద్దుని ఆకర్షించే 
ఒక భంగిమ పట్టింది. సన్నని గాలి తెర వచ్చి ఆమె వక్షోజాలపైని వలువను 
జార్చింది. బూచివానికి భయపడి, తల్లి ఒడిలో దాక్కొని తనకింకేమీ భయం 
లేదన్నట్లుగా తొంగిచూస్తున్న పసి బాలుని చిలిపికండ్ల చూపుల్లా నల్లని కుచాగ్రాలు 
ఆమె కంచుకంలో నుండి తొంగి చూసి భమింపజేస్తున్నవి. భంగిమ 
ముద్రచెడుతుందేమోనని తలచి యశోవర్ధన లేచి ఆమె ఉత్తరీయం సవరించాడు. 
అతని మునిట్రేళ్లు ఆమె శరీరాన్ని తాకినవి. యశోవర్ధన శరీరం పులకరించింది. 
సిగ్గుపడి దూరంగా తొలగిపోయాడు. 

ఆ సమయానికి ఒక అఘోరీ సన్యాసి అక్కడకు వచ్చాడు. దీర్హంగా ఆమె 
నేత్రాల్లోకి చూశాడు. ఆమె చలించలేదు. తనలో తాను నవ్వుకొని శరీరంపై 
వస్త్రాన్ని సవరించుకొన్నది. ఆ సన్యాసి నల్లని వస్త్రాలు ధరిచాడు. పొడుగుపాటి 
అంగరఖా, పొడుగైన జుట్టూ, గడ్డం, ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో 
భిక్షాపాత్ర. అతని నేత్రాలు రక్తిమతో భీతి గొల్పుతున్నవి. 


218 పసిడిమువ్వలు-పారాణి 


అతడు యశోవర్ధన ముఖం జూశాడు. తా నింతకాలం నుండీ వెతుకుతున్న 
వ్యక్తి యితడే. అతని నేత్రాల్లోకి చూడటం మొదలు పెట్టాడు. సన్యాసి తీక్షణ 
దృష్టి అయస్కాంతంలా అతనిని ఆకర్షిస్తుంది. కూర్చున్న చోటు నుండి లేచి 
యశోవర్ధన అతన్ని సమీపిస్తాడు. 

“నీవు నన్ను అనుసరించి వస్తున్నావు.” 

యశోవర్థన మంత్రముగ్ధయైన నాగుపాములా అతనిని అనుసరించి 
వెళ్లుతున్నాడు. కలభాషిణి నిలుచున్న చోటనే అలాగే చూస్తూ వుండిపోయింది. 
సన్యాసి ముందు నడుస్తున్నాడు. యశోవర్ధన అనుసరిస్తున్నాడు. వారిద్దరూ ఆమె 
దృష్టిపథంలో నుండి తొలగిపోయారు. ఆమె మనస్సు పూర్తిగా సన్యాసి 
స్వాధీనమైంది. కొంత సేపయినతరువాత తన కుటీరానికి వెళ్లిపోయింది. 

ఆనాటి సాయంత్రానికి గాని ఆమె జరిగిన దృశ్యాన్ని తన స్కృతిలోకి 
తెచ్చుకోలేక పోయింది. వెంటనే ఆచార్యుల వద్దకు పరుగు పరుగున వెళ్లింది. 
ఆయన ధ్యానంలో వున్నారు. 

Kk న న 

యశోవర్ధన, అఘోరి సన్యాసి యిరువురూ దాపునవున్న అడవి చేరారు. 
అతడు ఒక చెట్టు బెరడు తొలిచి దానిలో నుండి వచ్చే పాలను యశోవర్ధనునకు 
యిచ్చాడు. ఆ రనం టత్రాగినంతనే శరీరం బవాతేలికై గాలిలో 
తేలుతున్నట్లనిపించింది. అతని మనస్సు ఉత్సాహంతో పరవళ్లు త్రొక్కుతున్నది. 
ఇద్దరూ కలిసి ఆ అరణ్యంలో పయనించి పశ్చిమ కనుమల వద్దకు చేరారు. 

ఉన్నతమైన కోటగోడల్లా అలముకొనివున్న ఆ కనుమల్లో దుర్గమమైన మార్గం 
గుండా పయనించి ఒక గుట్టను చేరారు. దానిని దాటగానే పచ్చని పసరు 
చిమ్ముతున్న వృక్షాలతో ఒక లోయ కనిపించింది. అక్కడ వేలాది అఘోరీలు 
వారి రాకకు ఎదరు చూస్తున్నారు. అందరూ పొడుగుపాటి నల్లని అంగరఖాలు, 
పంచెలు కట్టుకొని వున్నారు. వారి మెడలలో నల్లని, ముదురునీలపు, ముదురు 
ఆకుపచ్చని రంగుల పూసల దండలున్నవి. పొడుగాటి గడ్డాలు, గిరజాల జుట్టలూ. 
వారి తెగకు నలుపు ప్రీతికరమైన రంగు. ఆ తెగలో జేరే ప్రతి ఒక్కరూ దీక్ష 
గొన్న తరువాత నల్ల రంగు వస్తాలు ధరిస్తారు. వీరంతా ఆ యిద్దరికీ 
స్వాగతమిచ్చారు. 


నటరాజ రామకృష్ణ 219 


వారిద్దరూ ఆ లోయలో పయనించి మరో యెత్తయిన కొండను జేరారు. 
ఆ కొండకు యొత్తుగా మెట్లు చెక్కబడియున్నవి. ఆ మెట్లనెక్కి వెళ్లి ఒక గుహాద్వారం 
జేరారు. దానిలో వారి మతం యొక్క ఆది గురువుల సమాధి వున్నది. ఆ 
సమాధిని నల్ల కలువలతో అలంకరించారు. ఆ సమాధి ప్రక్కనే ఒక మానవ 
దేహం వున్నది. శిరము, కాళ్లు, చేతులు, మొండెమూ దేనికది విడిపోయి 
పడివున్నది. వీరిద్దరూ అక్కడికి చేరగానే వెంటవున్న సన్యాసి “జై అలక్‌ నిరంజన్‌ 
- ఘోరక్‌నాథ్‌” అని కేకపెట్టాడు. ఆ పడివున్న శరీరభాగాలు ఒక్కటొక్కటే 
మొండెమునకు అతుక్కున్నవి. అది ఒక సన్యాసి రూపం. వెంటనే లేచి కూర్చున్నది. 
ఆ దృశ్యం చూసేటప్పటికి యశోవర్ధన వళ్లు జలదరించింది. తను ఏమీ చేయలేని 
అసహాయస్థితిలో వున్నట్లు తలచుకొని వూరకున్నాడు. ఆ సన్యాసి అత్యంత ప్రేమతో 
అతన్ని పిలిచి తనచెంత కూర్చుండబెట్టుకున్నాడు. 

“భయపడకు నాయనా, యిదొక విధమైన యోగసాధన. భగవంతుని నుండి 
వేరుపడిన మానవుడు, మరల అతనిని కలవటానికి ఎన్నో మార్గాలు అనుసరిస్తాడు. 
వాటిలో యిదో మార్గం. గృహస్థులుగా వుండే కొందరు ఆడుతూ పాడుతూ 
సాంసారిక జీవితం గడుపుతూ భగవంతుని ఆరాధిస్తారు. కొందరు యజ్ఞయాగాది 
క్రతువులు చేసి, దేవతలను సంతృప్తిపరచి మోక్షం పొందుతారు. కొందరు సర్వమూ 
త్యజించి సన్యాసులై అడవులకేగి కఠిన తపశ్శక్తిచే ఇంద్రియ నిగ్రహం సంపాదించి 
మోక్షం పొందుతారు. ఈ విధంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం. ఈ ప్రత్యేక 
సిద్ధాంతాన్ని అవలంబించేవారి యొక్క ఆదిగురువుల సమాధి ఇది. ప్రస్తుత 
గురువులు మరణించి కొన్ని నెలలైంది. ఆ పీఠం అధిష్టించటానికి సమర్థత 
గల్గిన సిద్ధుని కొరకు అన్వేషిస్తున్నాము.” వాత్సల్యంతో అతని వీపు నిమురుతూ 
అన్నాడు. 

యశోవర్ధన వింటూ కూర్చున్నాడు. 

ఆ సన్యాసి యశోవర్ధన నొసటిపై బొమముడి వద్ద తన దక్షిణాంగుష్టాన్ని 
వుంచాడు. వెంటనే యశోవర్ధన మైమరచాడు. శరీరాన్ని వదిలి తన సూక్ష్మదేహం 
పయనించసాగింది. వందలు, వేలు సంవత్సరాలు యుగాలు దాటి పయనిస్తున్నది. 

విశాల జీవనసాగరంలో తనొక జీవవిందువు. ఆ మహాశక్తిలో నుండి 
విడిపోయాడు. ప్రసిద్ధ గ్రహం నుండి ఉల్మలాగ. శతాబ్దాల తరబడి తన జీవి 


220 పసిడిమువ్వలు-పారాణి 


పయనిస్తూ వున్నది. యెన్నో సంస్కారాలను అలవర్చుకొని, అనుభవాలను 
సంపాదించుకొని ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క జన్మలో కొన్నివేల అనుభూతులు 
ఆ సూక్ష్మజీవిని చుట్టుముట్టినవి. వాంఛలు రేగినవి. కోరికలు మరలా 
జన్మయెత్తటానికి కారణ మవుతున్నవి. 

ఈ విధంగా పయనించి పయనించి తన జన్మ నేటికీ ఈ రూపంలో 
ప్రపంచంలోకి వచ్చింది. అంతంలేని కోర్మెలు జీవయాత్రను అనంతం జేస్తాయి. 
కోరికలు తీరితే మరల ఈ జీవ పరమాణువు పరబ్రహ్మంలో ఐక్యమై 
నిరంతరానందం పొందుతుంది. ఈ సృష్టి సర్వం తన కనులముందు తెరపై 
బొమ్మలాటలా కనివించింది. బొమ్మలను రూపొందించేవాడొకడు. 
ఆడించేవాడొకడు. వానిని ఆడించేవాడు మరొకడు. ఆ ఆటలోని ఆనందాన్ని 
అనుభవించేవాడు వేరొకడు. అనుభవింపజేసే పదార్థం వేరు. ఈ సృష్టి చిత్రాన్ని 
తెలుసుకొన్నాడు. కోరికలను, వాసనలను జయించలేకపోతే అవి గ్రహం చుట్టూ 
తిరిగే ఉపగ్రహాల్లా జీవుని చుట్టూ తిరుగుతాయి. జన్మరాహిత్యానికి కోర్మెలు 
నశించాలి. - ఈ ఆలోచనలు అతనిలో కలగగానే సూక్ష్మజీవుడు తన దేహంలో 
(ప్రవేశించాడు. 

యశోవర్ధన మేల్మొన్నాడు. అఘోరి సన్యాసి అతనిని దగ్గరకు తీసుకొన్నాడు. 

“బిడ్డా, నీ సమాధాన మేమిటి?” సన్యాసి అడిగాడు. 

“శిల్ప కళారాధనే నా జీవిత లక్ష్యం.” 

“ఆచార్య పీఠం కంటేనా?” 

“భగవంతుణ్ణి నా శిల్పకళతో ఆరాధిస్తాను. సుందరమైన మూర్తులను 
సృష్టించి నా జన్మను తరింపజేసుకొంటాను. భగవంతుని సదా దర్శిస్తూ ఆయన 
సన్నిధిలో వుంటాను.” 

“బిడ్డా, ఈ ఘనీభవించిన మట్టిలో కదూ, మహిమాన్వితమైన మూర్తిని 
సృష్టిస్తానంటావు?” ఒక చిన్న రాతి ఫలకం చూపుతూ అంటాడు. 

యశోవర్ధన మాట్లాడలేదు. 

“నీ కళాసృష్టికి ఆధారమైన చేతులుపోతే యేంచేస్తావు?” 

అంటుండగానే చేతులు తన నుండి వెరైనట్లు యశోవర్ధనున కనిపించింది. 

“నా కాళ్లతో కళా సృష్టి చేస్తాను. ఆ కాళ్లూపోతే నోటితో చిత్రాలు గీసి 


నటరాజ రామకృష్ణ 221 


కళాసృష్టి జేస్తాను.” 

“అన్నింటికన్నా ముఖ్యమైన నేత్రాలుపోతే యేం జేస్తావు?” సన్యాసి అడిగాడు. 

“నా దనుకున్న సర్వమూ నన్ను వదిలివెళ్లినాసరే నాలోని దృఢ సంకల్పం... 
వాంఛ నన్ను వదలదు. నా సంకల్పసిద్ది పూర్తయే వరకూ మరల జన్మలెత్తి 
కార్యసాధన జేసితీరుతాను.” 

“బేష్‌ బిడ్డా, న్‌ మనోదార్యానికి, కార్యదీక్షకు మెచ్చాను. నీవంటివాడు మా 
పీఠానికి కావాలి. కాని, నీ మార్గం వేరు. మేము నీ మార్గానికి అడ్డురాము. 
గతించిన చివరి ఆచార్యుడు, “ఈ పీఠాధిపతిగా ఒక ఉత్తమ కళాకారుడు - 
నన్యాసిగా మారినవాడు అవుతాడు” అని చెప్పాడు. అప్పటి నుంచీ 
వెదుకుతున్నాము. నీ మనస్సు పరిపక్వదశ చెందినప్పుడు నీవే ఇక్కడికి 
ఆకర్షింపబడతావు. నిన్ను మరల నీ తావుకు చేర్చుతాము.” 

ఇద్దరూ లేచి గుహాద్వారం వద్దకు వస్తారు. ద్వారం వద్ద నున్న గంటను 
మోగిస్తాడు సన్యాసి. వేలాది సన్యాసులు కొండగుహల్లో నుండి బయటకు వచ్చి 
లోయలో నిల్పారు. కొండపై నుండి వారిద్దరూ ఆ మహా సమూహాన్ని చూస్తారు. 

“బిడ్డా, నీ ఆత్మ పరిపక్వం చెందిననాడు నీవు ఇక్కడికి రావచ్చును. ఈ 
ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి నీవు అధిపతివి కాగలవు.” మెట్లపై నుండి యశోవర్ధనను 
క్రిందికి నడిపించి సన్యాసి గుహలోకి వెళ్లిపోతాడు. 

యశోవర్ధన తిరిగి కపోత పర్వతం జేరాడు. ఆ ఆధ్యాత్మి కానుభూతి అతనిలో 
ఒక నూతనకాంతిని కలిగించింది. ప్రశాంత చిత్తంతో కళాసృష్టికి మరల 
పూనుకున్నాడు. 

నాగార్జునుడు అక్కడికి వచ్చి చూశాడు. అతని దీక్షకు భంగం కలిగించక 
తిరిగి వెళ్లిపోయాడు. 


222 పసిడిమువ్వలు-పారాణి 


మహానిష్కమణ 


శివరాత్రి... మహాశివరాత్రి. ఐదు సంవత్సరాల క్రిందట జోగమ్మ చెప్పిన 
ఆఖరి శివరాత్రి... వతిష్ణానవురం అంధకార మావపొాంచిన 
కాళరాత్రి. నాగార్జునాచార్యుడు స్వయంగా వ్రాసి పంపించిన “సుహృల్లేఖ” 
చదివిననాటి నుండీ మహావిజయుని మనస్సులో మార్పు వచ్చింది. అతడు బౌద్ధం 
స్వీకరించదలచాడు. ప్రజలూ అంతకు ముందే బౌద్ధం వైపు మొగ్గుచూపారు. 
కాని ప్రభువాజ్ఞకు వేచి యున్నారు. కడకు ఆ సమయమూ వచ్చింది. తాను 
బౌద్ధం స్వీకరించి కపోతపర్వతం వద్దనే నివసించుటకు మహావిజయ 
నిశ్చయించుకొన్నాడు. ప్రతిష్టానపురానికి రాజు తాను గాదు. గిరిపై వెలసిన 
మృత్యుంజయస్వామి. ఇంత కాలమూ తాను ఆయన ప్రతినిధి. స్వామి మార్గాన్ని 
అనుసరించకుండా ఆ పురంలో వుండటం ధర్మవిరుద్ధం. కనుక నాగార్జునకొండ 
వద్దకే నివాసం మార్చటానికి నిశ్చయించుకొన్నాడు. వృద్ధరాజుకు వర్తమానం 
పంపించాడు. తన నిర్ణయాన్ని నాగార్జునులకు ఎరిగించాడు. 

ప్రతిష్టానపురానికి అతిముఖ్యదినమైన శివరాత్రి నాడే బయలుదేరి 
వచ్చేటట్లుగా నాగార్జునుడు ముహూర్తం నిర్ణయించారు. ప్రజలకీ వార్త అమృతం 
సోకినట్లయింది. వారు కూడా రాజును అనుసరించ నిశ్చయించుకొన్నారు. 

శివరాత్రికి ముందురోజు సాయంత్రం దయాశేఖర యిచ్చిన లేఖ తీసి 
చదివాడు. “అశ్వమేధ యాగం కలగా నిల్పిపోతుంది. నీవు బౌద్దాన్ని స్వీకరించి 
ప్రతిష్టానపురం వీడి నాగార్జునకొండకు వెళ్లుతావు” ఈ వాక్యాన్ని చదవగానే 
అతనికి దయాశేఖరపై అత్యంత గౌరవభావం యేర్చడింది. ఆ రాత్రే అతన్ని 
కలియటానికి వెళ్లాడు. 

దయాశేఖర మేడపై గదిలో కూర్చుని నక్షత్రాలను తిలకిస్తున్నాడు. 
మహావిజయ వచ్చిన కొంతసేపటికి గాని అతడు చూడలేదు. 


నటరాజ రామకృష్ణ 228 


“దయా శేఖరా, నీ లేఖను చూశాను. అది అక్షరాలా నిజమైంది. నీవు 
నిజంగా దైవజ్ఞుడవే. రేపటి రోజునే మేము కపోతపర్వతానికి వెళ్లిపోతున్నాం. 
నిన్ను గూడా ఆహ్వానించడానికి వచ్చాను. 

దయాశేఖర మందహాసం జేశాడు. 

“దయా శేఖరా, నీవు వీటన్నింటికీ అతీతుడవని నాకు తెలుసు. నూతన 
వెలుగు నన్నాకర్షించింది. సర్వం తెలుసుకొనే నేను ఆ మార్గాన్ని తొక్కుతున్నాను. 
కాని నిన్నాకటి అర్థించదలచాను. నేను చేయకుండా వదిలిన కొన్ని కార్యాలు 
ముగించాలి. 

“ఏది మంబాదేవి వద్ద సముద్రంలోని కొండల్లో గుహాలయాల 
విషయమేనా?” 

“అంతేగాదు దయా శేఖరా!” 

“ఈనాటి మన సంస్కృతికి సంబంధించిన వివరాలు తామ ఫలకాలపై 
చెక్కించి కొండ గుహల్లో భద్రపరిచే విషయమై చెప్పదలచావా?” 

“దైవజ్ఞా, నీకు తెలియనిదేముంది? ఈ రెండు పనులూ నీవే ముగించాలి. 
అంతేగాదు -నక్ష్మత్రశాస్త్రం, జ్యోతిశ్శాస్త్రములో పరిశోధన జేసి మహాగ్రంథాన్ని 
రచించాలి. దానవల్ల మన వంశ నామం, కీర్తి భారతదేశంలో శాశ్వతంగా 
నిలిచి పోవాలి. నేనేమో నూతన మార్గం అనునరిస్తున్నాను. ప్రాచీన 
సంప్రదాయంలో విశ్వాసమున్న నీవే ఆ కార్యాలు పూర్తి చేయాలి. మన మైత్రికి 
చిహ్నంగా ఆ [గ్రంథాన్ని నాకు కాన్మగా పంపించాలి. ఇది నిన్ను అర్థిస్తున్నాను. 
బాల్యమిత్రునికి ఈపాటి వాగ్దానం చేయాలి.” 

ఇద్దరు మిత్రులూ గాఢంగా కౌగిలించుకొన్నారు. వారి నేత్రాలు అథ్రు 
పూరితా లైనవి. 

పిమ్మట దయాశేఖరను వీడ్మోని మహావిజయ వెళ్ళి పోయాడు. 

(ప్రజలు ప్రయాణానికి అన్నివిధాలా సంసిద్దులయినారు. 

ఈ పరివర్తన పట్టణమంతటినీ మార్చినా యోగిని మనో నిశ్చయాన్ని మాత్రం 
మార్చలేకపోయింది. జోగమ్మ జీవించే లోకమే వేరు. శైవాచార్యులు 
మృత్యుంజయస్వామి పాదములు వీడలేదు. 

తాను పురం వీడి వెళ్ళదలచినా అచ్చట వుండదలచిన వారి సౌఖ్యం కొరకు 


224 పసిడిమువ్వలు-పారాణి 


మహావిజయ అన్ని యేర్పాట్లు చేయించాడు. 

మానవ హృదయం యెప్పుడూ కొత్తను కోరుతుంటుంది. అది ప్రకృతిలోని 
విచిత్రం. శతాబ్దాలతరబడి వంశపారంపర్యంగా వస్తున్న మతానుకరణలో యేమీ 
లోటు లేకపోయినా ప్రజల కేదో అసంతృప్తి కల్గటంవల్లనే కొత్త వెల్లును 
ఆకర్షించటానికి కారణ మయినది. 

శివరాత్రినాటి వుదయం ప్రజలు, రాణివాసంవారు అందరూ ప్రయాణానికి 
సన్నాహమైనారు. 

యోగినంటే మహావిజయ కెంతో గౌరవం. ఆమెకొరకు అతడు ముత్యాల 
పల్లకి పంపాడు. “పుట్టిననాటి నుండి మృత్యుంజయ నామం తప్ప అన్య మెరుగ” 
నని ఆమె మృదువుగా తన అనంగీకారాన్ని చెప్పిపంపించింది. 

దైవజ్జి జోగమ్మను కలియటానికి తానే స్వయంగా వెళ్లాడు మహావిజయ. 
ఆమె అంతకుముందే శైవాచార్యుల వద్దకు వెళ్లిపోయింది. 

మహావిజయ ప్రయాణోన్ముఖుడైనాడు. బాకాలు వూదారు. నగారాలు, భేరీలు 
కడసారిగా కోటలో |మోగినవి. 

రాజపతాకయుతంగా అలంకరించిన వట్టవుటేనుగు అంబారీపై 
మహావిజయ, మహారాణి విద్యాధరి, కాబోయే యువరాజు కూర్చుని ముందుగా 
కోట సింహద్వారం నుండి బయలుదేరారు. బంధవులు, మంత్రులు, పుర 
ప్రముఖులు, కళాకారులు, మిగతా ప్రజలందరూ (క్రమంగా వారిని 
అనుసరించారు. 

సూర్యుడు క్రుంకుతున్నాడు. పశ్చిమదిశగా ప్రయాణం సాగుతున్నది. 

ఆచార్యులను దర్శించి జోగమ్మ మృత్యుంజయాలయానికి వచ్చింది. కొండలో 
ఒంటరిగా అస్తమించే సూర్యుని, తరలివెళ్లే ప్రజాసమూహాన్ని చూస్తూ నిలుచున్నది. 
ప్రతిష్టానపురమే పూర్తిగా ఖాళీ అయింది. ఊరువూరంతా రాజు వెంటబడి 
నాగార్జునకొందకు వెళ్లుతున్నారు. 

ఆ వెళ్లే జనసమూహాన్ని రెప్పలార్పకుండా చూసింది జోగమ్మ. తనలో 
తాను నవ్వుకొన్నది. 

“ప్రజలు గొరైల మంద. ఐదు సంవత్సరాల (క్రిందట దేవీవాక్కు 
అబద్ధమన్నారు. అవవోన్యం జేశారు. నేడు మందలా మహారాజు 


నటరాజ రామకృష్ణ 225 


వెంటబడిపోతున్నారు. 

“ఇంత కాలమూ పాందువులై వుండి ఆదర్శం గురించి వీరు 
తెలిసికొన్నదేమిటి? ఇక బౌద్దులై కొత్తగా తెలుసుకోబోయేదేమిటి? ... అంతే 
ప్రవాహంలో పడి కొట్టుకొనిపోతున్నారు.” 

ఆమె మెల్లగా, బిగ్గరగా - మరీ బిగ్గరగా నవ్వసాగింది. మసక చీకట్లు 
కమ్ముతున్న కొండలు ఆ నవ్వును ప్రతిధ్వనించాయి. 

యోగిని, నగరాజతనయ యిద్దరూ ఆలయం వద్ద నిల్చి పరుగెత్తుతున్న 
జన సందోహాన్ని చూశారు. ఇంతకాలానికి మూగవోయిన నగరాజతనయ మరల 
మాట్లాడగల్లింది. 

“అమ్మమ్మా, అందరూ వెళ్లుతున్నారు చూశావా? అదిగో, రాజుగారి పతాకం, 
యెలా మెరిసిపోతుందో చూడు. అబ్బ, యెంత జనం! ఊరుఊరే తరలిపోతున్నది.” 

“నగరాజతనయా, ప్రపంచమంతా ఒక్కటైనా మన ధర్మంలో విశ్వాసముంటే 
మనం ఒంటరిగానైనా నిలబడాలి. అప్పుడే మానవుని నిజాయితీ, గొప్పతనం. 
స్వధర్మంలోనే మనకు సంపూర్ణ విశ్వాసముంది. ఆ విశ్వాసంతోనే మనం జీవితాలు 
గడుపుదాం.” 

శైవాచార్యులు ఒంటరిగా అచ్చటకు వచ్చారు. 

స్వామి పూజకు సమయమైంది. ఆలయంలో స్వామి వద్ద దీపాలు వెలిగించి 
ఆచార్యులవారు భేరీ మోగించారు. వృద్ధ యోగిని నృత్యం చేస్తున్నది. భీకరంగా 
(మోగుతున్న భేరీనాదం పట్టణం పొలిమేర దాటివెళ్లుతున్న పట్టపుటేనుగు విని 
క్షణమాగింది. ఆ నాదం మహావిజయ చెవికీ సోకుతుంది. ఒక్కసారి వెనుకకు 
చూశాడు. క్రుంకిపోయిన సూర్యుని చీకటి వెలుగులో ఆలయ గోపురం మినుకు 
మినుకుమని మెరుస్తున్నది. మావటీడు ఏనుగును ముందుకు నడిపించాడు. 
ప్రయాణం సాగిపోతున్నది. 

యోగిని నృత్యపూజ ముగించి అలసట తీర్చుకొంటున్నది. 

“అమ్మమ్మా యీరోజునైనా నేను స్వామి ప్రాంగణంలో నృత్య పూజకు 
అర్హురాలనుగానా?” జాలిగా సింహద్వారం వెలుపలే వుండి అడిగింది 
నగరాజతనయ. 

“ప్రపంచమేమైనా, ప్రళయం వచ్చినా మన ధర్మానికి భంగం కలిగించవద్దు 


226 పసిడిమువ్వలు-పారాణి 


తల్లీ!” 

శైవాచార్యులు వీరి సంభాషణ విన్నారు. 

“నగరాజతనయా! సింహద్వారం వెలుపలే నాట్యం చేయి. మృత్యుంజయుడు 
నిన్ననుగ్రహిస్తే గర్భగుడి నుండి తరలివచ్చి నీకక్కడే దర్శనమిస్తాడు.” 

నగరాజతనయ తన జీవితంలో మొదటిసారిగా నృత్య సేవ మొదలుపెట్టింది. 
సింహద్వారం ఆవలివైపు నుండి గర్భగుడిలోని స్వామిరూపం చూస్తున్నది. 

“మృత్యుంజయా కరుణామయా 
మన్నించవా స్వామీ 
నను మన్నించవా స్వామీ.” 

అంజలి ఘటించి సాష్టాంగపడి సింహద్వారంపై చేతులుంచుతున్నది. 

మెల్లగా అడుగులు వేస్తూ దయా శేఖర అక్కడకు వచ్చాడు. పూచిన 
కలువలను నగరాజతనయ అంజలి ఘటించిన హస్తాల వద్ద వుంచాడు. 

నగరాజతనయ లేచి దయాశేఖరను చూసింది. 

“నీడలా యీ రోజు కూడా మమ్మల్ని వెంటాడుతున్నారా దయాశేఖరా!” 
హృదయవిదారకంగా అతన్ని చూస్తూ అన్నది. 

“క్షమించగలవా యోగినీ?” 

“శర్చు హైందవనారీ ధర్మం. పశ్చాత్తాప హృదయులను క్షమించటం హైందవ 
ధర్మానికి మూలసూత్రం నాయనా!” నగరాజతనయను చూస్తూ దయాశేఖరతో 
అంటుంది యోగిని. 

“రాజ్యమే తరలివెళ్లినా పాప పరిహారార్థం నేనిక్కడే వున్నాను. స్వామిపూజకు 
నిత్యమూ పుష్పాలు సమర్పించుకొంటాను.” 

“నాయనా! మేము ఏ కార్యం కొరకైతే జన్మించామో ఆ కార్యం 
నెరవేర్చుకోవటం మన ధర్మం. ఆ విధి నిర్వహించటానికై జీవించాలి. దాని 
తోటే జన్మ ముగించాలి. 

అందరూ నిశ్శబ్దంగా వున్నారు. ఆ ప్రశాంతతకు జీవం పోస్తూ జోగమ్మ 
నవ్వు దూరాన వినిపించింది. క్రమేణా ఆ నవ్వు సమీపించింది. ఆమె అక్కడకు 
వచ్చి వారిని నిశ్శబ్దంగా నిల్చిపోయింది. పూర్తిగా చీకటి ఆ ప్రాంతాన్ని 
ఆవహించింది. మూగపోయినట్లుగా వున్నారు అందరూ. అంతలో పిల్లగాలి 


నటరాజ రామకృష్ణ 227 


వీచింది. ధ్వజస్తంభపు చిరుగంటలు మృదుమధురంగా పల్మినవి. 
“హైందవం... అనంతం” అని పల్ముతున్నట్లుగా తోచింది. 
Kk Kk x 

దయాశేఖర నదిదాటి తన కోట చేరాడు. తన మహలు కూడా నిర్దనమైంది. 
అతనిని చిన్ననాటి నుండీ పెంచి పెద్దజేసిన ఒక్క వృద్ధదాసి మాత్రం వున్నది. 
ఆమె జ్యోతిని వెలిగించి దర్భారుహాలులో కూర్చున్న దయాశేఖర దగ్గరకు తీసుకొని 
వచ్చింది. 

“దాదీ! నీవు వెళ్లలేదా?” 

“సంకల్ప బలం ఉంటే వున్నచోటనే దైవాన్ని చూడవచ్చు బాబూ.” 

“నీకు బౌద్ధమంటే యిష్టమేనా?” 

“ఒక్క బౌద్ధమేమిటి నాయనా మానవత్వాన్ని ప్రబోధించే యే మహా 
వాక్కయినా నన్ను ఆకర్షిస్తుంది.” దీపం క్రింద వుంచి తను క్రింద కూర్చుని 
చేతిలోని గ్రంథం తెరచి చదువబోయింది. 

“దాదీ! ఏమిటా గ్రంథం?” 

“వర్ధమాన మహావీరుని అమరవాక్కు” 

అతడు మాడ్లాడక యేదో ఆలోచిస్తూ వుండిపోయాడు. 

దాది కొంతసేపు ఆ గ్రంథం చదివి మూసివేసింది. 

“దయాశేఖరా! నీవు జన్మించిన కొద్ది క్షణాల్లో నీ మాతృమూర్తి గతించింది. 
నాటి నుండీ నేనే నిన్ను పెంచి పెద్దచేశాను. నీ నుండి నేనేమీ ఆశించలేదు. నీ 
శ్రేయస్సే యెప్పుడూ కోరుతుంటాను. నేడు మనదేశం ఒక కొత్త త్రోవ తొక్కింది. 
అదెంత కాలం నిలుస్తుందో తెలియదు. నా కోర్కె ఒకటుంది. తీర్చవా తండ్రీ?” 
అతని ప్రక్కగా కూర్చుని మృదువుగా అన్నది. 

అతడు జాలిగా ఆమె కండ్లలోకి చూస్తూ వుండిపోయాడు. 

భారతదేశానికి ఆదినుంచీ ధర్మోద్ధారణలో వెలుగు చూపినవారు క్షత్రియులే. 
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మొదలైనవారు, నేటి వర్ధమాన మహావీరుడు, 
గౌతమబుద్ధుడు - వీరందరూ వుత్తమ క్షత్రియ వంశంలో పుట్టి ధర్మం కొరకు 
జీవించి ధర్మ ప్రబోధం చేసి తమ వంశాన్ని ప్రపంచ చరిత్రలో శాశ్వతంగా 
వుండేట్లు చేశారు. మహావిజయ మహారాజైనా బౌద్ధసాగరంలో ఒక నీటిబిందువు 


228 పసిడిమువ్వలు-పారాణి 


అయినాడు. శాతవాహనుల వంశకీర్తి శాశ్వతంగా నిలిచేలాగున నీవైనా కృషి 
చెయ్యి నాయనా. నీవు వ్రాస్తున్న జ్యోతిష గ్రంథం విజయవంతంగా ముగిసి 
భవిష్యత్తులో శాతవాహన శక నిర్మాణానికి ఆధారమవ్వాలి. శాతవాహనుల కీర్తి 
ప్రపంచంతో వెలుగొందాలి. ఇదే నేను కోరే దక్షిణ నాయనా” ఆమె నేత్రాలు 
చెమ్మగిల్లినవి. అశువులు జలజల రాలి అతని శిరస్సును తడిపినవి. 

“దాదీ! తప్పక నీకోర్మెను నెరవేరుస్తాను. నగరాజతనయ యెడల మార్గం 
కొంత తప్పి మా వంశానికి తెచ్చిన కళంకాన్ని బాపుకోటానికైనా తప్పక పాటుబడి 
ఆ [గ్రంథాన్ని పూర్తి చేస్తాను. 

నగరాజతనయ పేరెత్తగానే ఆమెలోని స్రీ హృదయం కరిగిపోయింది. 

“దయాశేఖరా! ఆ పాప పరిహారార్థం ఆ గ్రంథానికి 'నగరాజీయంి అని 
నామకరణం చెయ్యి తండ్రీ.” 

“దాదీ! నీవు నిజంగా నా జీవితానికి మార్గదర్శినివి. అవును, 
మా...ర్ల...ద...ర్చి...ని...వి అతడు మాట్లాడలేకపోయాడు. పొంగి పొరలివచ్చిన 
దుఃఖం మాటలకు అడ్డుతగిలింది. పసిబిడ్డలా ఆమె ఒడిలో తలవుంచి వెక్కి 
వెక్కి యేడ్వసాగాడు. ఆ మాతృహృదయం ఆనందాశ్రువులను రాల్చింది. 

ఆరు మాసాలు అహోరాత్రాలు కఠిన తపస్సు చేసి గ్రంథ రచన 
ముగించాడు. ప్రతిదినం వుదయం, సాయం సంధ్యావేళల్లో తన కోట నుండే 
మృత్యుంజయాలయ శిఖరాన్ని దర్శించేవాడు. గ్రంథానికి ప్రారంభంలో తన 
నామముతో చేర్చి నగరాజతనయ పేరు పెట్టడానికి సంకల్పించినా దాది కోర్మెపై 
ఆమె పేరొక్కటే పెట్టాడు. 

మహావిజయ దేశాటనం ముగించి వచ్చిన తర్వాత మహారాజై తన రాజ్యం 
యొక్క రాజనీతి, చరిత్ర, కళలు, సాంఫిక వాతావరణం మొదలైనవి 
భారతీయులకు తెలియటానికిగాను తామ ఫలకాలపై వ్రాయించాడు. అది 
ముగియక మునుపే అతడు ్రతిష్టాన పురం విడిచి వెళ్ళినందున ఆపని 
ఆగిపోయింది. మహావిజయ అప్పగించిన ఆ కార్యభారం ముగించి 
ప్రతిష్టానపురానికి దగ్గరలో వున్న ఒక కొండగుహలో ఆ ఫలకాలను భద్రపరచి 
శిలలతో కప్పించాడు దయాశేఖర. నూతన కాంతి మోహంలో పడిన (ప్రజలకు 
ఆ చరిత్రపై ఆసక్తి తగ్గింది. ఆ విషయమే మరుగుపడ్డది. చివరకు ఆ స్థలంలో 


నటరాజ రామకృష్ణ 229 


దట్టమైన అడవులు పెరిగి దాని రూపాన్నే మార్చివేసినవి. ఈ విధంగా ఆనాటి 
చరిత్ర శిలల్లో మరుగుపడిపోయింది. శిలాగుప్తమైన ఆ చరిత్రే గనక సాంతంగా 
బయటపడితే అసంపూర్ణంగా వున్న తెలుగునాటి సాంస్కృతిక జీవనానికి అదొక 
వెలుగుబాట కాగలదేమో! 

ఈ వ్యవధిలో జోగమ్మ కొండలకు వెళ్లిపోయింది. శైవాచార్యులు 
సిద్ధిపొందారు. అలసిన తన దేహాన్ని వదిలి యోగిని శాశ్వత విశ్రాంతి తీసుకుంది. 
నగరాజతనయ సింహద్వారం వద్ద నుండే స్వామిని సేవిస్తున్నది. 

దయాశేఖరుడు నగరాజీయాన్ని ముగించి ఆ గ్రంథాన్ని ఒక లేఖనిచ్చి 
దాదిని మహావిజయ దగ్గరికి కపోతగిరికి పంపించాడు. 

ఉదయమే దాది పయనమైంది. ఆమెను అటు పంపి దయాశేఖర 
మృత్యుంజయాలయానికి వచ్చాడు. ఆలయ సింహద్వారంపై కొన్ని పుష్పాలు, 
భూర్దరపత్రంపై వ్రాసిన ఒక లేఖ వుంచి వెళ్లాడు. తాను ప్రాచీన ధర్మ ప్రబోధానికై 
ఖండాంతరాలు పయనించదలచాడు. ఆ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొనమని 
నగరాజతయ కిచ్చిన ఆహ్వాన మది. ఆనాటి సాయంత్రమే నాశికాత్రయంబకం 
వెళ్లటానికి పడవ నదిలో సిద్ధంగా వున్నది. నిర్ణీత సమయం వరకూ అతడు 
ఒడ్డున వేచియున్నాడు. వేళ అతిక్రమించింది. పడవ మెల్లగా ఒడ్డున 
పయనించసాగింది. పడవ కనుచూపుమేర దాటి నదిలో పయనించింది. 

లక్షలాది ప్రజలతో స్వర్ణంలా శోభించిన ప్రతిష్టానపురంలో నేడు 
నగరాజతనయ తప్ప యెవ్వరూలేరు. ఆమె ఒక చిన్న దీపం తెచ్చింది. 
సింహద్వారంపై వుంచింది. దాని కెదురుగా కూర్చున్నది. 

“ఒంటరిగానే వచ్చాను 
ఒంటిగా నిను సేవిస్తున్నాను 
ఒంటరినై నిను జేరుతాను.” 

“ప్రపంచ పరమ సత్యం” ఆ విధంగా ఆలోచిస్తూ కండ్లు మూసుకున్నది. 
తనలోని జ్యోతి అనంతకోటి వెలుగులతో ప్రకాశించే విశ్వజ్యోతిలో చేరుతున్నట్లు 
ఆమె తెలుసుకొంటున్నది. అదే జీవిత పరమావధి అన్నట్లు ధ్వజ స్తంభం గంటలు 
పల్మినవి. 

నాడు ఆ పురంలోని చివరి వెల్లు అస్తమించింది. 


230 పసిడిమువ్వలు-పారాణి 


బౌద్ధ మేనాడో భారతవర్షం నుండి వలసపోయింది. ప్రభువులు నివసించిన 
కోటలు అదృశ్యమైనవి. ప్రజల నివాసాలు భూమిలో కలిసినవి. ఆ వైభవాలన్నీ 
అంతరించిపోయినవి. 

కాని హైందవ ధర్మంలాగే గిరిపైన వెలసిన ఆ ఆలయమూ శతాబ్దాలు 
గడిచినా నేటికీ అమరమై నిల్చి వున్నది. 

దయాశేఖర నాసికాత్రయంబకం వద్ద పడవ దిగాడు. అది గోదావరి తల్లి 
పుట్టినిల్లు. అచ్చట నుండి పయనించి ముంబాదేవి వద్ద ఓడ నెక్కి సముద్రంలో 
కొంతదూరం పయనించి త్రిమూర్తుల కొండ చేరాడు. మహావిజయ తన దేశ 
పర్యటనలో ఆ కొండవద్ద జరిగిన దేవి వుత్సవాల్లో పాల్గొని అచ్చట ఆ కొండలో 
ఒక గుహాలయ నిర్మాణం చేయ నిశ్చయించాడు. ఆ పని ముగించుటకు ముందే 
అతడు తథాగతుని అనుచరుడగుడటచే, దయాశేఖర ఆ కార్యం ముగించాడు. 
గుహాలయంలో త్రిమూర్తుల అపూర్వ శిల్పం చెక్కబడింది. ఆ పని ముగిసిన 
పిదప అచ్చట ఆరాధనకు యేర్పాటుచేసి దక్షిణంగా సముద్రంలో పయనించాడు. 
నెలల తరబడి యేకాంతంగా విశాల జలరాశిలో అతడు పయనించటం చేత 
అతడు విశ్రాంతిగా ఆలోచించుకొనటానికి సమయం చిక్కింది. అలా పయనించి 
ముందు యవద్వీపం చేరాడు. అచ్చట ప్రజల జీవితాన్ని తెలిసికొని అంతకంటే 
ప్రశాంతమైన చోట వుండదలచి మరికొంత దక్షిణంగా పయనించాడు. 

చివరకు తను గోరిన ప్రదేశం కనుగొన్నాడు. అది సుందరమైన చిన్న 
ద్వీపం. అందమైన కొబ్బరితోటలు, సహృదయులైన ప్రకృతిమాత బిడ్డలు. 
హృదయమిచ్చి, ప్రేమించే ప్రజలు. ఇంత కాలం నుండీ తను కలలుగన్న 
స్వప్నభూమి. అందాలరాశి, బలి ద్వీపం. అచ్చట ఆగిపోయాడు. అచ్చట పవిత్ర 
ఆర్యమత స్థాపనకు బీజం నాటి మొదటిసారిగా వారికి ఆలయం చింతామణి 
వద్ద నిర్మించాడు. కాలక్రమేణా ఆ ద్వీపవాసులు హిందువులైనారు. ఆనాడు 
అతడు నాటిన బీజమే ఫలించి, పుష్పించి ప్రాచీన హైందవధర్మం పవిత్ర 
సంప్రదాయాలతో నేటికీ బలిద్వీపంలో నిలిచివున్నది. 

6౭౬9 


నటరాజ రామకృష్ణ 281 


విజయపురి 


శివరాత్రి బయలుదేరిన మహావిజయ పక్షం రోజులలో కపోతపర్వతం 
జేరాడు. దారిలో వృద్ధరాజావారు వుండే కొండ ప్రక్క నుండే మహాప్రవాహం 
సాగిపోయింది. వృద్ధ రాజు, రాణి కొండపై తమ కుటీర ద్వారం వద్ద నిల్చి ఆ 
ప్రవాహాన్ని చూశారు. మహావిజయ తండ్రిని చూశాడు. వృద్ధరాజు కుమారుని 
గుర్తించాడు. మహావిజయ పైకి పోలేదు. వృద్ధ రాజు కిందికిరాలేదు. ప్రవాహం 
తన దారిన తాను సాగిపోయింది. వృద్ధదంపతులిద్దరూ కుటీరంలోపలకి వెళ్లారు. 
కృష్ణాతీరాన ఆచార్య నాగార్జున వారికి ఘనమైన స్వాగతం పలికారు. మహావిజయ, 
ప్రతిష్టానపురవాసులు విశ్వవిద్యాలయానికి కొంతదూరంలో విడిది చేశారు. అచ్చట 
వారి నివాసానికై ప్రత్యేకంగా ఒక పురం నిర్మించుకొన్నారు. బౌద్దానికి తలవంచిన 
ఆంధ్రసామ్రాజ్యంలోని ఆఖరికోట, సామ్రాజ్య ముఖ్యపట్టణం (ప్రతిష్టానపురం. 
బౌద్దానికి విజయచిహ్నంగా వారు నిర్మించిన నూతన పురానికి “విజయపురి” 
అని నామకరణం జేశారు నాగార్జునులు. అదే తర్వాత తరాల్లో ఇక్ష్వాకుల 
రాజధానియైనది. 

ఆరు నెలల్లో విజయపురి నిర్మాణం పూర్తియైనది. ప్రతిష్టానపురం నుండి 
వచ్చిన మహాళిల్పులు, పురజనులు నూతనోత్సాహంతో, పట్టుదలతో మహావైత్య 
నిర్మాణం ముగియటానికి ముందుగానే పట్టణ నిర్మాణం ముగించారు. ఆరు 
నెలలైనా మహావిజయ కలభాషిణిని ఒక్కసారిగూడా చూడలేదు. కాని ఎక్కడ 
సుందర మిథున శిల్పం చూసినా, అందలి ప్రీమూర్తి కలభాషిణికి ప్రక్కగా తన 
మూర్తిని చూసినప్పుడు అతని హృదయం ఉప్పొంగి గడచిన దినాలు జ్ఞాపకానికి 
వచ్చేవి. రాజహంసగూడా తన కుమార్తెను చూడలేదు. తల్లిని చూడటానికి 
కలభాషిణి రావాలనుకున్నది. కాని ఆమెకు అవకాశం లభించలేదు. రాజహంస 
బౌద్ధం స్వీకరించినప్పటికీ సంప్రదాయ వాసనలు ఇంకా పూర్తిగా ఆమెను వీడలేదు. 


232 పసిడిమువ్వలు-పారాణి 


తానిప్పుడు రాజనర్తకి. తన కుమార్తె అయినప్పటికీ తాను వెళ్లి ఆమెను చూడటమా. 
ఆస్థానానికి కలభాషిణి గౌరవ మియ్యాలి. ఇదీ ఆమె అభిప్రాయం. 
సంప్రదాయరీతులను విడిచిన కలభాషిణికి ఈ విషయమే గోచరించలేదు. ఆమె 
ధ్యేయం మహా చైత్యంలో అమరశిల్పం సృష్టి చేయట మొక్కటే. కాని సంప్రదాయపు 
విలువలు పాటించే రాజహంస తన కుమార్తెను చూడాలని మనస్సు తపించినా 
ఆమెను చూడటానికి మాత్రం వెళ్లలేదు. రక్తసంబంధమైన తల్లీ బిడ్డలను 
వేరుచేసేటంతటి శక్తిని గూడా కల్లివుంటుంది సంప్రదాయం. కనుకనే మన 
పూర్వులు సంప్రదాయానికి ఎక్కువ విలువ నిచ్చారు. 

పుర ప్రవేశం నాటి ఉదయానికి దాది అక్కడికి వచ్చింది. మహారాజు 
ఆమెను గౌరవంతో ఆహ్వానించారు. దయాశేఖర పంపిన జ్యోతిష (గంథం 
“నగరాజీయం” అనే పేరుగలదాన్ని అతనికి అందజేసింది. అతని లేఖతో సహా 
ఒంటరిగా కూర్చుని ఆ గ్రంథాన్ని మహావిజయ తిలకించాడు. 

“శాలివాహన వంశనామం చిరస్థాయిగా ప్రపంచంలో నిలవటానికిగాను 
నా తపస్సు ధారపోసి, ఈ గ్రంథాన్ని రచించాను. భవిష్యత్తులో శాలివాహన 
శకాన్ని భారతీయులు అనుసరిస్తారు. ఈ నూతన పరివర్తన ప్రకాశవంతమైనదైనా, 
అది దీపం ఆరిపోయేముందు కాంతివంటిది. ఇది చిరకాలం ప్రకాశించదు. ఈ 
నూత్న కాంతిపుంజాలను తనలో యిముడ్చుకొని మరల పాత వెలుగే క్రాంగొత్త 
కళలతో ప్రకాశిస్తుంది. మన పూర్వుల దేవతలనే మరల ప్రజలు గొలుస్తారు, 
నీవు నిర్మింపజేసే పట్టణాలను, స్తూపాలను భూదేవి కొన్ని తరాల వరకూ తన 
గర్భంలో దాచుకొంటుంది. అటుపై శాశ్వతంగా ఆ ప్రాంతాన్ని కృష్ణవేణి తనలో 
దాచివేసుకొంటుంది. నీ శకం మాత్రం అమరమై నిలుస్తుంది. 

“అహల్య శ్రీరామచంద్రుని స్పర్శతో పవిత్రమైనట్లు ఈ గ్రంథరాజం రచనవల్ల 
నగరాజతనయ, నా జీవితం పవిత్రమవుతుంది. అందుకే దీనికి “నగరాజీయం” 
అని నామకరణం జేశాను. ఇది జ్యోతిశ్శాస్త్రం. ఇందు తెల్పిన ప్రతి ఒక్కటి 
సత్యం. ఇది తప్పితే సృష్టి క్రమమే తప్పుతుంది.” 

దయాశేఖర వ్రాసిన లేఖ చదివాడు మహావిజయ. 

ఈ లేఖతో సహా (గ్రంథంలోని కొన్ని ముఖ్య భాగాలను మూసి అంటించివేసి 
“తథాగతుని ఆన - ఈ పత్రాలు నాల్గుశతాబ్బాలదాకా యే రాజవంశమూ 


నటరాజ రామకృష్ణ 2883 


తెరువగూడదు అని దాని మీద వ్రాశాడు. 
అంతలో విద్యాధరి అక్కడికి వచ్చింది. గ్రంథం భద్రపరచమని ఆమెకు 
ఇచ్చాడు. భవిష్యత్తును తెలుసుకొని గాఢంగా నిట్టూర్చాడు. కాని ఆ రహస్యం 
తనలోనే నిల్చిపోవాలి. ఉత్సాహంతో పొంగి పొరలుతున్న తన ప్రజలకు ఈ 
వివరాలు తెలియగూడదు. ఈ విషయం తనలోనే ఇముడ్చుకొన్నాడు మహావిజయ. 
దాది మహాచైత్య నిర్మాణం పూర్తయే వరకూ అక్కడే వుండటానికి 
నిశ్చయించుకొన్నది. 


234 పసిడిమువ్వలు-పారాణి 


అంజలి 


మహావైత్యం ముగిసింది. బుద్ధ మహా పూర్ణిమ. ఆయన ఉత్సవాలకు 
నాగార్జునకొండ వద్ద యేర్పాటు చేశారు ఆచార్య నాగార్జునులు. 

తెనుగుదేశంలోని సంప్రదాయాలన్నింటిలోకి విశేషంగా ప్రజానీకాన్ని 
ఆకర్షించిన మొదటి ధర్మ సంప్రదాయం బౌద్ధ ధర్మం. 

ప్రపంచం దుఃఖమయం. దుఃఖానికి మూలకారణం తృష్ణ. ఇంద్రియ 
జన్యమైన కోరికలు తృష్టను పెంపొందిస్తాయి. కోరికలు అంతరిస్తే దుఃఖం 
అంతరిస్తూంది. దుఃఖవిహీనుని నిర్యాణం వరిస్తుంది. నిర్యాణప్రాప్తికి 1. సమ్యగ్గష్టి, 
pa సమ్యక్సంకల్పము, శ. సమ్యక్‌సమృ్మతి, 4. సమ్యగ్వాక్కు గ్‌ సమ్యగ్గీవనము, 
6. సమ్యక్క్మరణము, 7 సమ్యగ్వాయామము. 8 సమ్యక్సమాధి - అను నీ 
ఎనిమిది పద్ధతులతో కూడుకొన్న అష్టాంగ మార్గ మొక్కటే రాచబాట. 

ఇంద్రియ నిగహం లేనివాడు కేవలం శరీరాన్ని ఉపవాస దీక్షల వలన శు 
ష్మింపజేసి బాధించుటవలనగాని, నిరంతర భోగలాలసులై కాలం గడుపుట 
వలనగాని ప్రయోజనంలేదు. జన్మరాహిత్యానికి అష్టాంగమార్గమే ఉత్తమము. 

అశోకచక్రవర్తి పంపినవారిలో మహా సాంఘిక నాయకుడు “మహాదేవ 
భీక్కువు” ఆంధ్రదేశంలో ధరణికోటను తమ నివాసంగా జేసికొని “వైతన్యవాది 
మను సంప్రదాయాన్ని స్థాపించాడు. బౌద్ధం హీనయానం, మహాయానం అను 
రెండు భాగాలుగా ఏర్పడినది. హీనయానమునకు బోధగయ, మహాయానమునకు 
ధాన్య కటకం ముఖ్య పీఠాలై యున్నవి. మహాయానం రూపొందించిన 
మహాపురుషుడు ఆచార్య నాగార్జునుడు. మహాయానంలో భక్తి కర్మకాండ పెరిగినది. 
ఆదర్శాలు, ఆచారాలు మారినవి. 

అమరావతీస్థూపము ఆంధ్రశిల్పులు బౌద్ధమతానికి ఇచ్చినటువంటి అపూర్వ 
కానుక. 


నటరాజ రామకృష్ణ 285 


మహాయానం బుద్దుని భగవంతుని జేసినది. బుద్ధజాతక కథలు, 
బుద్ధపూజలు వెలసినవి. బుద్ధదేవుని యెడల భక్తి గౌరవాలు మత విషయంగా 
ప్రబోధం కల్గించుటకు బుద్దుని జీవితకథలు, గాథలు, స్తూపాలు, విహారాలపై 
చెక్కించారు. బుద్ధ జననం, మహాఖినిష్మమణ, బుద్ధబోధ, మహాపరి నిర్యాణము 
మొదలగు ఘట్టాలు చెక్కారు. బౌద్దులకు ముఖ్యమైన కట్టడాలు, స్తూపాలు, 
విహారాలు, బౌద్ధవిహారాలు, సాధారణంగా చతుర[స్రాకారంగావుండేవి. 
అంతర్భాగమున మండపముంటుంది. దీని నావరించి చుట్టునూ భిక్షువులు 
నివసించటానికి గదులుంటాయి. 

ఇటుక, రాయి, మట్టితో అర్ధగోళాకారంగా నిర్మింపబడే సమాధి వంటి 
నిర్మాణం స్తూపం. 

ఇవి త్రివిధాలు: 1. ధాతుగర్భములు. అవే శేషధాతువులపై నిర్మింపబడినవి. 
2. ఉద్దేశిక స్తూపములు. బుద్దునితో సంబంధముగల పవిత్ర క్షేత్రములందు 
స్మారక చిహ్నాలివి. 3. పారిభోగికములు. బుద్ధుడు యిత్యాది ఆచార్యులచే ఉ 
పయోగింపబడిన పారిభోగములను పదిలపరచి వానిపై గట్టిన నిర్మాణం. 

మహాపరి నిర్యాణమునకు స్తూపం, జననమునకు పద్మం, పరమసత్య 
ప్రబోధానికి బోధివృక్షం, మృగదావనమునందు బుద్దుని మొదటి బోధానికి 


ధర్మచక్రం సంకేతాలు. 
N=) 


236 పసిడిమువ్వలు-పారాణి 


అమరావతీ స్తూపం 


వృత్తాకారముగల వేదిక, దానిపై అర్ధగోళాకారపు అండం, దాని మీద 
హార్మిక, దానిపై కేతన విరాజితమైన దండాంచిత చిత్రం అనే అంగాలతో గూడిన 
సంపూర్ణ నిర్మాణమే అమరావతీ స్తూపం. ఇది ధాన్యకటక చైత్యం అని 
ప్రఖ్యాతిగాంచింది. వేదికపై అండ నిర్మాణానికి నాలుగువైపులకు ఆయక 
స్తంభములను పేర అయిదేసి స్తంభములు ఆంధ్రదేశ స్తూపములందే గలవు. 
వేదిక చుట్టూ శ్రీవీథి అనే ప్రదక్షిణవీథి, దాని నావరించి నిలువురాతి కంబాలతో 
నిర్మించిన కట్టువవంటి శిలా ప్రాకారం వుండేది. ప్రాకార రేఖయందలి 
శిలాస్తంభోపరితలాన రాతిదూలాలతో మదురువలె నేర్పడిన భాగానికి 'ఉష్టీషు 
మని పేరు. ప్రాకారరేఖ యందు నాల్గుదిక్కులా నాల్గు ద్వారాలు వుండేవి. 
నూరడుగుల ఎత్తయిన మనోహరమైన చెక్కడాలతో పాలరాతి స్తూపాలు అలరారేవి. 
ప్రధాన స్తూపం చుట్టూ, ఎన్నో చైత్యాలు, ఆరామాలు ఉండేవి. పర్వదినాల్లో ఆ 
స్తూపాన్నంతా దీపాలతో అలంకరించే వారు. ప్రజలు దాన్ని దీపాల దిన్నె అని 
పిలిచేవారు. 

మానవజన్మ పరమావధి అర్హపదమని, నిర్యాణపదమని హీనయానుల 
సిద్దాంతము. హీనయానవాది తన అర్హపదానికే కృషి చేస్తాడు. తాను నిర్వాణపదం 
సాధించియు, ఇతరులు కూడా నిర్వాణపదాన్ని సాధించుటకు తోద్పడటమే 
మహాయాన బౌద్ధ లక్ష్యము. ఇట్టి విశ్వ ప్రేమ కలిగి సర్వలోకహితైషియె 
ప్రవర్తించువాడు బోధిసత్వుడు. మహాయానమున బుద్దుడు మానవమాత్రుడు 
కాడు. అతడు దేవుడే. జనుల నుద్ధరించటానికి భూలోకాన అవతరించాడు. 
హీనయానం దృష్టిలో బుద్దుడు మానవుడు. అతిలోక శక్తిసంపన్నుడు. ఇందు 
బుద్దుడు - ధర్మం - సంఘం బౌద్ధులకు శరణ్యాలు. వీనీనె త్రిరత్నాలంటారు. 
మహాయానులు వీటి నంగీకరిస్తారు. కాని వారికి ధర్మం శాశ్వతమైనది. బౌద్ధమత 


నటరాజ రామకృష్ణ 287 


సారమది. అందువల్లనే మహాయానమున ధర్మం, బుద్ధ సంఘాలు శరణ్యాలు. 
బుద్దునికన్న ధర్మానికే ఆధిక్యముంటుంది. మహాయానాన వెలసిన బోధిసత్వు 
లందరకూ అవలోకితేశ్వరుడు శిరోభూషణం. ఇందు బోధిసత్వులు వెలయుటచే 
మహాయానానికి బోధిసత్వయానమని కూడా పేరు వచ్చింది. అప్పటి నుండి 
బౌద్ధం భక్తి సంప్రదాయమైనది. వేర్వేరు బోధిసత్వులకు వేర్వేరు లక్షణాలేర్చడి 
వారికి పూజా పునస్మారములు హెచ్చినవి. బోధిసత్వ రచన ఒక కళగా వర్ణిల్లినది. 
మహాయానమున పారాణిక, బౌద్ధ దేవతా సంఖ్య అధికమై ఆ దేవతలకు 
పూజావిధియు, స్తోత్రాదికములును అతిశయిల్లటంతో మంత్రతంత్రాదికాలకు 
తావు కల్పించుకొన్నది. 

అందువల్లనే మహాయాన ప్రచారం వల్ల ప్రజల్లో అప్పటి వరకూ ప్రచారంలో 
వున్న హైందవమత సంప్రదాయాలకు, ఈ నూతన వెలుగుకు విశేషంగా తేడాలు 
కన్సడక స్వల్పకాలంలోనే బహుజనాకర్షణపొంది బహుళ ప్రచారం గాంచినది. 

బుద్దుని ధాతువుపై నిర్మాణం చేయబడిన పవిత్ర శిల్ప నిలయం ఈ 
మహాచైత్యం. చైత్యానికి నాల్టుదిక్కులా వేదికలు నిర్మించారు. ఆయక స్తంభాలు 
యెత్తబడినవి. ఆ స్తంభాలపై ప్రత్యేకంగా బుద్దుని జీవితంలోని ముఖ్య ఘట్టాలు 
- పంచమంగళాలనబడే జననం, మహాభినిష్మమణం, సంబుది, ధర్మచక్ర 
పరివర్తనం, మహపరి నిర్యాణాలను ప్రత్యేకంగా చెక్కారు. 

సింహళ విహారం వద్ద బోధివృక్షానికొక అందమైన ఆలయం నిర్మించబడింది. 

బుద్ధదేవుని పాదపద్మాలను పూజించే భక్తుల కొరకు త్రిరత్స స్వస్తిక, ధర్మచక్ర, 
మీన లాంఛనాలతో అలరారే బుద్ధుని పాదాలుగల ఫలకం ప్రత్యేకంగా 
స్థాపించారు. 

ఆంధ్రదేశంలో చైత్యకీయులనువారు ముఖ్యంగా ప్రబలి యుండిరి. వారిలో 
ఐదుశాఖలుగల అందకసంఘుం ముఖ్యమైనది. వీరు బుద్దుని దేవునిగా 
ఆరాధించేవారు. దేవుళ్లందరిలోకీ గొప్పవాడు బుద్ధదేవుడని వారి విశ్వాసము. 
వీరి మత ప్రచారం వల్ల ఆంధ్రదేశంలో బౌద్ధం అంత విరివిగా వ్యాపించింది. 
సామాన్య ప్రజలకు వారు ఆనాటి వరకూ ఆరాధించే పద్ధతికి - దీనికి యెక్కువ 
భేదం కన్పించనందున, ఈ నూతన మతంలో సర్వ మానవ సౌభ్రాతృత్వం 
ప్రబోధం చేయుట వలన పాత విశ్వాసములను వెంటనే విడిచి నూతన వెలుగు 


238 పసిడిమువ్వలు-పారాణి 


దిక్కున పయనించగలిగారు. 

మరియు అపర మహావినయులు, శైలీయులు, బహు(శుతీయులు, 
మహీశాసకులు, మహా సాంఘికులు, భిక్షులు, భిక్షునిలు, ఉపాసకులు, - కాళ్ళీర, 
గాంధార, చిన, చిలాత, తోసలి, అపరాంత, వంగ, వనవాసి, యవన, ధమిల, 
సాలూర, తామ్రపర్డీ, సింహళ, మలయ మొదలైన ప్రాంతాల నుండి బౌద్దులు 
పండితులు, విద్యార్థులు వేంచేశారు. 

ధరణీపుత్ర మహావిజయ తన రాణివాసంతో ఆర్యధర్మం వీడి బౌద్ధం 
స్వీకరించాడు. రాజహంసకూడా బౌద్ద భిక్షిణియినది. 

పూర్ణిమనాటి ఉదయం మహావిజయుడు తన పురవాసులందరినీ రప్పించి, 
ఒక్కొక్కరికి భిక్కులు ధరించే నారింజపండురంగు వస్త్రాలను బహూకరించాడు. 
అందరికీ అయిపోయిన తర్వాత దయాశేఖర దాదికి కూడా ఒక జత వస్త్రాలను 
ఇచ్చాడు. ఆమె వాటిని తన చేతిలోకి తీసుకొని, ఒకసారి వాటిని తిలకించి, 
చిరునవ్వు నవ్వింది. మనస్సు పరిపక్వం కావాలిగాని వస్త్రధారణలో, జపతపాలలో, 
ఉపవాసాలలో ఏముంది నాయనా! అని తిప్పి అతనికి యిచ్చివేసింది. దయాశేఖర 
వద్ద నుండి వచ్చిన ఆమె బుద్ధపౌర్ణమి వరకూ అక్కడే వుండటంవల్ల ఆమె కూడా 
బౌద్ధం స్వీకరిస్తుందని మహావిజయ తలచాడు. ఆమె సమాధానంలోని వికాసం 
అతనికి ఆనందం కలిగించింది. అంతటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి దాది 
చేతుల్లో పెరిగాడు కనుకనే అట్టి విజ్ఞానవేత్తయెనాడు అని మహావిజయ ఆత్మలో 
అనుకొన్నాడు. 

ఆనాటి సాయంత్రం ఆ ప్రదేశమంతా దీపాలతో అలంకరించారు. నాగార్జున 
విశ్వవిద్యాలయం వద్ద ప్రకృతి మాత దీపావళి పండుగ చేసుకుంటున్నదా 
అన్నట్లుంది దృశ్యం. పూజా సమయ మాసన్నమైంది. పూజ ముగిసినంతనే 
విజయపురి వాసులకు దీక్షనిస్తారు. అందరూ నారింజపండురంగు దుస్తులు 
ధరించి, మహాస్తూపం వద్ద సమావేశమైనారు. అంత మహాజనంలో ఒక్క దాది 
మాత్రమే శ్వేతవస్రాలు ధరించి వున్నది. నాగార్జునులు ఆమె గురించి తెలుసుకొని 
ఆమె ఆత్మవికాసానికి మెచ్చుకున్నారు. 

ఆచార్యులు తమకు దీక్ష నొసగుననే ఆశతో యశోవర్ధన, కలభాషిణులిద్దరూ 
కాషాయాంబరాలనుగొని వారి కుటీరానికి వెళ్లారు. ఆచార్యులు సన్నని దీపం 


నటరాజ రామకృష్ణ 239 


వెలుగులో సూత్రపీఠికలను పరిశీలిస్తున్నారు. కొన్ని గడియలు గడిచిన తరువాత 
ఆచార్యులు ఆ పవిత్ర గ్రంథాన్ని మూసివేసి ఇద్దరినీ తేరిపారజూచాడు. 

ఆచార్యులు సంభాషించారు. ఈ మూడు సంవత్సరాల కాలంలో వారిని 
సంబోధిస్తూ మాట్లాడుట ఇదే మొదటి పర్యాయం. 

“బిడ్డా! కోరికలు తృప్తి చెందనిదే జన్మ తరించదు. సహధర్మచారిణిగా 
జీవించాలన్న నీ ఆ ఒక్క కోరికే గదా యీ అమర సృష్టికి తోద్పడింది. కనుక 
కోరికలు తృప్తి జెందాలి.” 

యశోవర్ధన, కలభాషిణి లిద్దరూ యీ ఒక్కరాత్రి గృహస్థాశ్రమం స్వీకరించి 
మరునాటి వుదయం దీక్ష స్వీకరించాలి అని వారిద్దరి చేతులనూ కలిపాడు. 

ప్రాఈకాలపూజకు విశ్వవిద్యాలయపు గంటలు మోగినవి. 

“సంఘం శరణం గచ్చామి” ఆచార్యులు మంత్రం పఠిస్తూ వెళ్లారు. 
కలభాషిణీ, యశోవర్ధనులు కుటీరం వీడి వారి ననుసరించి మహాచైత్యం చేరారు. 
ఆచార్య నాగార్జునులు వారికి దీక్ష నిచ్చాడు. 

నాటి పూజాసమయంలో తథాగతునికి మహానైవేద్యం సమర్పించు సమయాన 
కలభాషిణి నాట్యపూజ సల్పింది. 

బ్రహ్మతేజ ముట్టిపడుతున్న ఆమె ముఖాన్ని చూసి మహావిజయ తన కండ్లను 
తానే నమ్మలేకపోయాడు. చిన్ననాటి నుండీ పెంచి పెద్దదిగా జేసి యౌవనంలో 
వివిధ రూపాల్లో, అనేక అవస్థల్లో తన కుమార్తె సౌందర్యానికి రూపుదిద్దిన 
రాజహంసకే నాటి దివ్య మోహనమూర్తి స్వరూపం ఆశ్చర్యం కలిగించింది. 
కలభాషిణి నాట్యమాడుతుంటే భక్తివనంలో జ్ఞానపుష్పం వికసించి శాంతి సుగంధం 
విరజిమ్ముతున్న దనిపించింది. విజయునికి హృదయ పరివర్తన ముఖంలో 
ప్రతిఫలించి శాంతి స్వరూపంగా తొంగి చూస్తున్నది. హృదయ సమీపంలో 
హస్తమునుబట్టి తన సర్వస్వం దేవునికి అర్పణ జేస్తున్నట్టి నర్తనం సల్ఫ్సి శాక్యముని 
అస్థికలు వుంచిన రత్న పేటికముందు ప్రణమిల్లినది. మహావిజయ భక్తి 
పారవశ్యంతో చేతులెత్తి ఆ దేవనర్తకికి నమస్కరించాడు. 

పూజ ముగినింతర్వాత అందరికీ దీక్ష నానగబడింది. అటుపై 
నాగార్జునాచార్యులు అచ్చటి స్తూపాలు, చైత్యాలు, విహారాలు, విశ్వవిద్యాలయం 
నిర్మించిన శిల్పులను, కళాకారులను సన్మానించ సంకల్పించారు. 


240 పసిడిమువ్వలు-పారాణి 


కొండ కొక ప్రక్క లోయలో శిల్పులు శిల్పాలు చెక్కగా మిగిలిన పాలరాతి 
ముక్కలను గుట్టలు గుట్టలుగా పడవేశారు. 

ఆయన వారందరితో అక్కడకు వెళ్లాడు. తన కమండలులోని పసరులో 
చేతిని ముంచి తథాగతుని ధ్యానించి చేతితో ఆ గుట్టలను తాకాడు. వారంతా 
చూస్తుండగానే ఆ రాతిముక్కలు బంగారు గుట్టలై మెరిసినవి. ఎవరెవరికి యెంత 
కావాలో తీసుకోండని వారిని కోరాడు ఆచార్యులు. అందరూ చూస్తూ 
నిలుచున్నారేగాని యెవరూ ఆ బంగారాన్ని తాకలేదు. నాగార్జునుడు 
ఆశ్చర్యపోయాడు. కొంతసేపు గడిచిన మీద ఒక వృద్ధ శిల్పి ముందుకు వచ్చి - 
“ఆర్యా! మేము తథాగతుని దాసులం. మాకు స్వర్ణం నిరుపయోగం” అని చెప్పాడు. 

ప్రపంచంలో నాగరికత మానవునిలో వికసించిననాటి నుండి (ప్రతి 
విజ్ఞానవంతుడు స్వర్ణం తయారుచేయ ప్రయత్నిస్తూ తమ సర్వమూ నేటి వరకూ 
పోగొట్టుకొంటూ విఫలురవుతున్నాడు. ఆ యోగం నేటివరకూ యెవరికీ 
లభించలేదు. ఆ మహాయోగం ఒక్క సిద్ధనాగార్జునులకే దక్కింది అంటూ శిల్చలూ, 
కళాకారులు తమ తమ కుటీరాలకు వెళ్లారు. 

ఆ శిల్పులను, చిత్రకారులనూ వినియోగించి గుహాలయం నిర్మింపజేసే 
విషయమై నాగార్జునులు, మహావిజయ రాత్రి చాలా పొద్దుపోయేవరకూ చర్చించిన 
తరువాత మహావిజయ విజయపురి కరిగాడు. మహావిజయ వెళ్లిన కొంత 
సమయానికి కలభాషిణీ, యశోవర్ధనులు అచ్చటకు వెళ్లారు. 

గత రాత్రి కలభాషిణి నాట్యం చూసిన తర్వాత ఒక్కసారి ఆమెను ఒంటరిగా 
కలవాలని మహావిజయకు కోర్కె కలిగింది. 

మహాస్తూపం వద్ద పూజలు ముగిసిన తర్వాత ఒంటరిగా కలభాషిణి తన 
కుటీరానికి వెళ్లుతున్నది. మహావిజయ అక్కడకు వచ్చాడు. ఆమె అతని రాకను 
గమనించకుండానే వెళ్లుతున్నది. 

“కలభాషిణీ!” మహావిజయ పిలిచాడు. 

ఆమె వెనుదిరిగి చూసింది. నిశ్చేష్టయెనది. అతడూ నిలిచి పోయాడు. 

ఆమె మందహాసం జేసింది. అతని ముఖం వికసించింది. ఆమె మెల్లగా 
అడుగులు వేస్తూ వెళ్లింది. అతడూ వెళ్లిపోయాడు. 

అతడు ఆమెను ఎందుకు కలిసినట్లు - అతనికే తెలియదు. అది చిత్తం 


నటరాజ రామకృష్ణ 241 


యొక్క విచిత్ర ప్రవృత్తి. 

రాజహంసను కలియటానికి కలభాషిణి యెప్పుడూ విజయపురి రాలేదు. 
మహాస్తూప దర్శనార్థం (ప్రతినిత్యం రాజహంస వచ్చినా, కుమార్తె కొరకు 
మాతృహృదయం తహతహలాడినా రాజహంస గనుక అంతస్తుల పాటించే ఆమె 
కుమార్తె కుటీరానికి ఆమె వెళ్లలేదు. 

విద్యాధరి యీ నంప్రదాయుం అంతస్తులకు, అభీమానాలకు 
అతీతురాలుగనుకనే అందరియెడలనూ సమదృష్టితో ప్రవర్తించేది. 

ఆ వుదయమే దాది భారతదేశంలోని వివిధ పుణ్య క్షేత్రాలను దర్శించి 
వివిధ మత సిద్దాంతాలను గూర్చి స్వయంగా తెలిసికొనుటకై తీర్థయాత్రకు 
బయలుదేరి వెళ్లింది. 

శిల్పులు, చిత్రకారులు వారి కుటుంబాలతో గుహాలయాలను నిర్మించటానికి 
గాను పశ్చిమ దిశకు పయనమైనారు. వారితో పాటు స్త్రీపురుష బౌద్ధ భిక్షులు 
గూడా పయనమైనారు. మహావిజయ వారికి కావలసిన సర్వసౌఖ్యాలు యేర్పాటు 
చేశారు. 

ఆ కాలంలో వారు ప్రారంభించినవే అజంతాగుహలుగా ప్రస్తుత కాలంలో 
జగద్విఖ్యాతి గాంచినవి. 


242 పసిడిమువ్వలు-పారాణి 


సంధ్యారాగం 


సంధ్యాసమయం - 

అస్తమించే అరుణుని అపరంజి కాంతులకు కృష్ణవేణమ్మ మిలమిల 
మెరిసిపోతున్నది. కాషాయాంబరులైన ఆ యిద్దరు బౌద్ద భిక్కులు కాలిబాటన 
నడిచి వచ్చి ఆ గుట్టను జేరారు. 

తపస్వి తన చేతిలో దీపపు కుండను పట్టుకొని అటు వెళ్లిపోతున్నాడు. 
వారిద్దరినీ చూసి చటుక్కున ఆగిపోయాడు. ఒక్కసారి ఆకసంలోకి చూసి 
కలభాషిణి, యశోవర్ధనుల ముఖాలను తేరిపారచూశాడు. 

“చివరికి ప్రకృతీపురుషులూ యేకంగా సన్యాసులయ్యారు. ఈ మార్గం 
అట్టేకాలం నిలవదు. త్వరలోనే వూడిపోతుంది” తనలో తాను నవ్వుకుంటూ 
అట నుండి వెళ్లిపోయాడు. 

వారిద్దరూ అతని వాక్కులు విని ప్రశాంతంగా మందహాసం జేశారు. 
చేతుల్లోకి చిన్న జ్యోతులను తీసుకొని పూర్తిగా అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ 
శాంతి గీతాలు ఆలపిస్తున్నారు. 

దయాసిద్ధిరే వ్యాస హింసాస్తులోకే 
స దాంతి స్సశాంతి స్పనీతి స్సదాపి 
స్వరాది ప్రసక్తి పునర్జన్మ హేతు 
ర్భ జధ్వం నిరాకార నిర్వాణమేకం 
ఆరామంలో ఆరాధనకై సప్తస్వరగంటలు ఆహ్వానిస్తున్నవి. 

చేతుల్లో జ్యోతులు గొని భౌద్ధభిక్కులు తథాగతుని కీర్తిస్తూ ఆరామం 

చేరుతున్నారు. 
బుద్ధం శరణం గచ్చామి 
సంఘం శరణం గచ్చామి 
ధర్మం శరణం గచ్చామి 


m2) 
నటరాజ రామకృష్ణ 248 


తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురణలు 
కళాభవన్‌ (రవీంద్రభారతి) హైదరాబాద్‌ -ఫోన్‌:040-29703142 


క్ర.సం. పుస్తకం రచయిత వెల.రూ. 
1. శాతవాహనుల నుండి కాకతీయుల వరకు గౌ. సంపాదకులు డా॥ నందిని సిధారెడ్డి 110/- 
సంపాదకులు ఆచార్య డా॥ జి. అరుణకుమారి, 
డా మల్లెగోడ గంగా ప్రసాదు 


2, తెలంగాణ పద్యకవితా వైభవం డా. గండ్ర లక్ష్మణరావు 50/- 
8. మూడుతరాల తెలంగాణ కథ సంపాదకులు: డా.నందిని సిధారెడ్డి 300/- 

డా.సదానంద్‌ శారద, 

డా.ఎ.యం. అయోధ్యరెడ్డి, 

డా. బీ.వి.ఎన్‌.స్వామి 
4. తెలంగాణ సామెతలు సేకరణ: చైతన్య ప్రకాశ్‌ 100/- 
5. తెలంగాణ నవలా వికాసం కాసుల ప్రతాపరెడ్డి 50/- 
6. తెలంగాణ సీనీ గేయ వైభవం డౌ. కందికొండ 125/- 
7 మాదిరాజు రామకోటేశ్వరరావు స్వీయచరిత్ర మాదిరాజు రామకోటేశ్వరరావు 200/- 
8 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం డా. వెల్దండ శ్రీధర్‌ 60/- 
9. ఈగ బుచ్చిదాసు (సంకీర్తనలు,శతకము) డా. పి.భాస్మరయోగ 70/- 
10. తెలంగాణ శాతవాహనుల వారసత్వం డా, ఈమని శీవనాగిరెడ్డి 50/- 
11. _ తెలంగాణలో భావకవితా వికాసం సం॥ సామిడి జగన్‌ రెడ్డ 350/- 
12. తొలినాళ్ల సోయి బెల్లంకొండ సంపతుకుమార్‌ 50/- 
18. _ గోంద్వానాలాండు ఎంత ప్రాలీనమైనదో 

తెలుగుకూడా అంతే ప్రాచీనమైనది డా. సగిలి సుధారాణి 50/- 
14. మందార మకరందాలు డా. సి, నారాయణరెడ్డి 30/- 
15. వాగ్భూషణం భూషణం డా. ఇరివెందీ కృష్ణమూర్తి 20/- 
16. రైతు బుణ విముక్తి రాళ్ళబండి రాఘవశర్మ 25|- 
17.  థిటీష్‌ గ్రంథాలయంలో సేకరణ: చాడా సృజన్‌రెడ్డి 50/- 
తెలుగుపుస్తకాల పట్టిక కమలు కరుణనాయుడు, ఆదిత్య అల్లాడి 

18. రసార్గవ సుధాకరము సంపాదకులు: డా॥ శ్రీరంగాచార్య 250/- 
19. సింహగిరి వచనములు కృష్ణమాచార్య ప్రణీత 40/- 
20. నందగిరి ఇందిరాదేవి కథలు సంపా: సి. సీతాలక్ష్మి పి వి. సత్యమూర్తి 50/- 
21. మాదిరెడ్డి సులోచన కథలు మాదిరెడ్డి సులోచన 120/- 
22. గంగాపర మహాత్యము శ్రీ రెడ్రెడ్డి మల్లారెడ్డి దేశాయి 60/- 


244 పసిడిమువ్వలు-పారాణి 


లోకమలహరి నవలలు (సంఘం, జగ్గనియిద్దె) 


సంపా: డా.వింజామర సరోజ 


ప్రతాపరుద్ర చరిత్రము (సంపా: డా॥సీ.విరామచంగ్రరావు) ఏకామ్రనాథుడు 


గెలుపు మనదే 
తెలంగాణ మంటల్లో / పోలీసు చర్యలు 


పరా దుర్గాప్రసాదరావు 
అడ్లూరి అయోధ్యరామకవి రచనలు 


తపతీ సంవరణము (పరిష్యర్త: డా॥పాటిబండ మాధవశర్మ) అద్దంకి గంగాధరకవి 


గజల్‌ గీతికలు 
వజ్లాలగ్గమ్‌ (తెలుగు: డా॥ కె. కమల) 
కాకకీయులనుండి అసఫ్‌జాహిల వరకు 


చన్న బసవేశ్వరుని వచనములు 

ఉత్పల సత్యనారాయణాచార్య నగరకావ్యాలు 
సుగ్రీవ విజయం (యక్షగానం) 

శ్రీకృష్ణ సత్యభామా విజయం (యక్షగానం) 
ఉమర్‌ ఖయ్యాం రుబాయీలు 


జనని (తెలంగాణ ఉద్యమ కవితా సంకలనం) 


పటేలు అనంతయ్య 


జయవల్లభుడు 


సంపా: ఆచార్య డా॥ జి, అరుణకుమారి, 
డా॥ మల్లెగోడ గంగాప్రసాదు 

రేకలిగే మఠం వీరయ్య 

ఉత్పల సత్యనారాయణాచార్య 
కందుకూరి రుద్రకవి 

సంగిశెట్టి మల్లయ్య 

అను: డౌ. బూర్గుల రామకృష్ణరావు 
వివిధ రచయితలు 


కాళోజి రామేశ్వరరావు తెలుగు రచనలు, ఉర్దూ అనువాద కవితలు 
అక్కమహాదేవి వచనములు - అనువాదం:  రేకలిగె మఠం వీరయ్య 


కథాకళి 
కథానికా గుచ్చం 


బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి 
పది ఉత్తమ పోలీ కథల సంకలనం 


హీరాలాల్‌రాయ్‌ కథలు (బ్రతుకు బాటలు, పరిష్కారం) మోరియా హీర్రాలాల్‌రాయ్‌ 


పూలపాటలు 

శరధార 

మనోరమ 

ప్రత్యూష (పద్య, గేయ సంకలనం) 
శ్రీ సిద్దేశ్వర చరిత్రము 

కాళీదాసు బుతు సంహారం 


వివిధ కవులు 
ఊటుకూరు రంగారావు 
ఉదయరాజు శేషగిరిరావు 
వివిధ రచయితలు 

కాసె సర్వప్పకవి 


తెలుగు: గొట్టుముక్కల రాధాకృష్ణరావు 


రాఘవరెడ్డి రచనలు (సావిత్రి రతివిలాపం, గో పికావల్లభా, పరిదేవనం)గార్లపాటీ రాఘవరెడ్డి 


పసిడిమువ్వలు-పారాణీ 
హైదరాబాద్‌ స్వాతంత్ర్యపోరాటం 
పునాస 


తెలంగాణ చరిత్ర సంస్కృతి 


నటరాజ రామకృష్ణ 


నటరాజ రామకృష్ణ 
అంగ్గం: స్వామి రామానందతీర్థ 
సాహిత్య శ్రైమాసిక సంచిక 


వ్యాస సంకలనం 


(ఒకొక్రదీ) 


45/- 
ర్‌ర్‌/- 
లగ్‌/- 
30/- 
80/- 
30/- 
70/- 
300/- 


45]- 
ర్త 
30/- 
40/- 
25]- 
35/- 
25]- 
100/- 
40/- 
40/- 
75/- 
25]- 
25]- 
25|- 
50/- 
120/- 
20/- 
25]- 
100/- 
130/- 
25]- 
200/- 


245 


